





నన. 004 





రచన 


డాక్టర్‌ సి.వి, సుబ్బన్న శతావధాని 





తెలుగు బశ విద్యాలయం 


కళాభవన్‌, సైఫాబాదు 
హాదరాబాదు . 500-004 


AVADHANA VIDYA : by Dr. 6 V. Subbanna 
Satavadhani 


తెలుగు విశ్వ విద్యాలయం 
హైదరాబాదు _ 500 004. 


(పథమ ముదణ : 1987 
(పతులు : 2000 


వెల: రూ. 16.00 


అవషరాలంకరణ : ఫ్రీ శీలా వీరాజు 


(పతులకు శ్‌ 

తెలుగు విశ్వవిద్యాలయం 
కళాభవనం, సైఫాబాద్‌, 
సాదరాబాదు . 500 004. 


ము దణ ‘ 
పద్మావతీ ఆర్ట్‌ ప్రింటర్స్‌. 
'షాదగ్‌రూడ, హెౌధరాబాదు-500 029, 


(పకాశక ఏజ్జప్తి 


ఆపారమైన చరిత కలిగిన తెలుగునాతికి సుసంపన్నమైన సాహీత్యం 
ఉంది, జాతి గర్వించదగిన ఈ సాహిత్యంలో విశిష్టమైన |పకియలెన్నో ఉన్నాయి, 
అటువంటి వాటిలో 'ఆవధానం' ఆన్ఫది ఒక విలక్షణమైన సాహితీ (పకియ 
బహుశః ఈ |ష్మకియ సంస్కృతంలో వినా= మరే (ప్రపంచ సాహిత్య శాఖలలో నూ 
లేదేమో! 

ఆవధాన విద్య అష్టావధానం, శతావధానం ఆనే పేర్ణతో వ్యవహారంలో 
ఉంది, ఇది (ప్రధానంగా కవి ధార, ధారణాక డ్రి, సర్యంకషమైన పాండిత్యం, 
సద్యః స్పురణ, లోక జ్ఞతనుబట్టి రక్తి కడుతుంది. (కీ. శ, 18, 14వ శతాబ్ది 
నుంచి తెలుగుదేశంలో ఈ అవధాన విద్య (పచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. 


ఆధునిక యుగంలో అవధానం అనగానే స్ఫురించేవారు తిరుపతి వేంకట 
కవులు. వీరు ఈ [ప క్రియను బపఖళ (పచారంలోకి తీసుకొని వచ్చారు. జన 
సామాన్యానికి సైతం మనోరంజకంగా ఉండేలా వీరు దీనిని నిర్వహించేవారు. అటు 
వంటి విశిష్టమైన సాహితీ రూపం పూర్వాపరాలను, దానిలోని విశేషాంశాలను 
వివరించే (గంథమే ఈ “అవధాన విద్య." 


చమత్కారచారువై న ఏ తద్విద్యావిశష్టతలను పాఠకలోకానికి అందించాలనే 
ఆశయంతో తెలుగు విశ్వవిద్యాలయం ఈ “అవధాన విద్య” (గంథాన్ని వెలువ 
రిస్తున్నది. ఇది సహృదయులకు విజ్ఞానంతోపాటు రసానందాన్ని కలిగిస్తుందని 
ఆశిస్తున్నా ౦. 

అవధాన విద్యా విశేషాలను సమ్మగంగా, స| ప్రమాణంగా, సోదాహరణంగా 
ఈ .|గంథంలో రూపించిన డాక్టర్‌ సి.వి. సుబ్బన్న శతావధాని గారికి మా 
ధన్యవాదాలు. | 


హైదరాబాదు,: Sept ry .పకాశకులు =? 
తేది 21028-1927. తెలుగు. విశ్వ విదాక్టల య? 


ధ నలవాచ్‌ పణ 


'ఆవధాన విద్య' నా అభిమాన [(గంథము, 
[గ్రంథ రచనకు శ్రీకారము చుట్టుటకు ముందు, ఆచార్య తూమాటి దొణప్ప 
గార్డికి నా సంకల్పము (వాసితిని, పదేండ్ల [కితము వారు [వాసీన [ప్రత్యుత్తర 
“ఇది చక్కటి విషయం. సమర్థత, సామ గి శల మీ వంటివారి చేతిలో 
పడితే సూంగ సుందరంగా మూ_్ట్‌ కట్టుతుందని నా భావన. విజయీ భవ.” 
(సం) తూమాటి దొణప్ప, 28.9.1976, 
వారి ఆశీర్యచనముతో పూర్తి చేసి మైసూరు విశ్వ విద్యాలయము నుండీ 
డాక్టరేటు పట్టము పొందగలిగితిని, 
ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయము వెలసి, కులపతి స్థాన మలంకరించిన 
ఆచార్య తూమాటి దొణప్ప మహోదయుల చేతి మీదుగా ఈ [గ్రంథము (పాఠట్య 
మందుట విశేషము. 
తెలుగుదేశమునకు గర్వకారణమైన “అవధాన విద్య' అనెడు ఈ [గ్రంథ 
మును చేపట్టి (ప్రకటించిన “తెలుగు విశ్వ విద్యాలయము” శాఘాపా త్రము. త్యత్పష్టా 
పయిత, ముఖ్యమం తి మాన్య శ్రీ నందమూరి తారక రామారావుగారికి, తత్కుల 
పతి ఆచార్య తూమాటి దొణప్పగారికిని కృతజ్ఞతా పూర్వక నమస్కారము 
లర్బీంచుచున్నాను. 
నన్ను పు తవాత్సల్యముతో మన్నించి, మనసార దీవించి కృతాద్ధని 
గావించిన మద్దురుపాదులు కీ. శే. డా॥ గడియారము వేంకటశేషశాన్తి గారి పాద 
పద్మములు స్మరించుచున్నాను. 
మార్గ దర్శకులు, మధురహృదయులు క్రీ కే, ఆచార్య శె, సుబ్బరామప్ప 
(మైసూరు) గారికి జోహారులు నివేదించుచున్నాను. 
'క్రవిజన రాజకీర సహకారము", |భాతృనిర్విశేష |పియమి తము శ్రీ 
జూటూరు రమణయ్య (ప్రొద్దుటూరు) గారి సౌహార్డ ము _పళంసించుచున్నాను. 


హైధరాభారు, | సుధీవిధేయతు, 
2.13.1986. సీ, వి. సుబ్బన్న శతావధాని, 


పరిచయం 


చతుష్షష్టి కళా (ప్రపంచానికి చెంది చమత్కార చారువులైన సాహితీ వినో 
దాలలో అవధాన విద్య ఒకటి, ఇతర భాషా సమాజాలలో ఆంతగా కానరాని ఈ 
విద్య తెలుగు వారి విశిష్టత, సంస్కృతంలో దృశ్యాదృశ్ణంగా కన్పించినా ఇది 
చాలవరకు తెలుగువారి భిక్ష, ఘటికా శత [(గంథ కల్పనులూ, శత లేఖినీ పద్య 
సంధాన ధౌరేయులూ, “గడియకు నూరు పద్యములు గంటము లేక రచించు ఆక 
కవులూ చాల మంది కిందటి దినాలలో కూడ తెలుగు నాట వెలసినట్లు చరిత 
సాక్ష్యమిస్తున్నది. ఆధునిక యుగంలో దీనికి ఆద్య [ప్రవర్తకులు మాడభూషివారనీ, 
ముఖ్య [పవర్తకులు తిరుపతి వేంకట కవులనీ వివేచన కుశలుల నిష్కర్ష. శిష్ట 
జనరంజనంగా అవథాన విద్య తెలుగు నాట మూడు పువ్వు లోరుకాయలుగొ 
వరిల్లుతున్నది. 

అవధాన శబ్దానికి ఎచ్చరిక, చిత్తెకాగత ఆని మామూలు అర్థాలు, సావధానం 
అంటే విషయాంతర సంచార రహిత మనఃస్థితి. బహ్యంశాలలో, ఏకకాలంటోని 
ఏకా[గత మనచర్చలోని అవధానానికి విశేషార్థ [పస క్తి. అష్టావధానం, శత్తావ 
ధానం, సహ్మసావధానం, నే తావధానం, నాట్యావధానం- వగై రాలు మనకు సుపరి 
చితాలు [క్రమఘనాజటాది వేద పాఠ పఠనా విధానాలు [పధానాధారంగా ఓం 
[ప్రథమంగా అవధాన విద్యకు అంకురార్పణ జరిగిందనీ, ఈ తీరు వేద పఠనంలో 
ఆరితేరిన వ్యక్తిని మౌలికంగా అవధాని అని వ్యవహరించే వారనీ విచారణ నిపు 
ణుల నిర్ధారణం. ఏ విధమైన అవధానాలు చ్రేయకపోయిననూ పుట్టుకను బట్టి కోంద 
రవధానులుగా వ్యవహృతులు. ఇట్టి వారి కిది వట్టి పట్టపు పేక, 

పంచాశత్సద పరిమితి (యాభై పదాలు) గల వేద భాగాన్ని తెలుగులో 
'పనస' ఆంటారు. దీనికి సంస్కృత 'పంచాశత్‌ ' శబ్దం మూలమాతృక్ష; 
[పాకృతంలోని “పణ్జాసా” సమీసమాతృక, ఇది వేదభాగాలలో అత్యల్ప పరిచ్చేధ 
మైన [పళ్నాంళం. (పళ్నమనే 'పన్నం' ( చపా, పణ్ణ - ఇసం. |పక్నడ్భా 
అనీ ఎనిమిది పన్నాలుగల వేదభాగాన్ని “అట్ట (ప్రా. అట్ట స్ట, 
అష్ట) మనీ, కొన్ని పనసల కూర్చునకు 'ఆజ్ఞ' ( చపా, ఆజ్ఞాయ-_ కసం, 
అధ్యాయ) మనీ తెలుగునాటి వైడిక పండితుల వాడుక, జటాఘనా కమాద్దుళ్లు 


vi 


వేదపాఠ పఠనంలోని భీన్న రీతులు, జటాపద్ధతి వేదపాఠ పఠ నంలో (పావీణ్యం గల 
వేదాధ్యయనపరజ్జి జటాంత స్వాధ్యాయ అనీ, ఘనారీతి పఠనంలో నిష్ణాతుడైన 
వాచకుజ్జి ఘనాపాఠి ఆనీ, [కమపాఠ పఠన కుశలులను [కమకులనీ వ్యవ హరిం 
చడం కద్దు, పనసల యందలి నిర్ణీత కమంలోని పదాల ఎంపికొ, నిర్దిష్ట [కమంలోని 
వాటీ పర్యాయానువృ శ్రీ పెన పేర్కొన్న జటాచి పఠనరీతులకు మూల భూమి 
కలు. ఈ అన్నింటినీ కలిపి పనస చెప్పడమని వ్యవహరిస్తారు వేదపఠన సమ 
యంలో కొంత సామ్యంవల్లి ఒకొక్కసారి ఏదో ఒకటి విడివడి ఆ తావులో మరొకటి 
వచ్చి నడమంతరంగా కలియడాన్ని కవలు పోయిందని వాడుక చేస్తుంటారు, 
ధృతిమంతులూ, (శద్ధావంతులూ ఐన సాధకులు పది పన్నేండేట్ళ గురుచరణు 
లను శు కూషించి, ఎన్నో రువ్వులు (ఆవృత్తులు) ససిగా సంత చెప్పుకున్న గాని 
ఆంకెకురాని అతికి ష్షమెన విద్య ఈ వై దికొావధానం. ఇలా వైదిక పరిభాషలో 
ఓక్‌ నిర్తిష్టారంలో |పయు క్రమైన ఆవధాన శబ్దం తెలుగులో విశేషార్థస్స్ఫూ ర్రి 
కలిగిన ఒకానొక సాహిత్యవిద్యకు పారిభాషిక పదంగా [పవ ర్తిల్లుతున్నది. 


శతానందంగా శతావధానాలు నిర్వహించిన నేటి ఆవధానులలో శ్రీ సి. వ. 
సుబ్బన్న శతావధానిగారు తల పువ్వు. ఈ పూబాళ కమ్మతావి గుబాశింపులు 
ఆం ధావళికి ఆమితామోదం కలిగించాయని వేరుగా చెప్పనక్కరలేదు. అవధానులు 
చాల మంది కేవల పద్య సంధాతలు; సరస కవితా విధాతలు కారు. కానీ గురు 
కుల క్లీష్ణులెన సుబ్బన్న గారి ఆవధాన విధానంలోనూ, ఏతద్విధానానుశీలనంలోనూ 
దృఢవ్యుత్స క్రితోపాటు రమణీయ రస పవృ శ్తి పదే పదే గోచరిస్తుంది. 

శ్రీ సుబ్బన్నగారి జీవితరేఖా చి! తణ మొకింత. కడప జిల్లా | ప్రొద్దుటూరు 
పట్టణపు సీవారు ఊరైన రా మేళ్యరం క్రీ సుబ్బన్న శతావధానిగారి అభిజనం, 
పెన్నగట్టున వెలసీన పల్లెటూరీది. (శ్రీరామ [పతిష్టీత మన్న [పతీకిగల రామేళ్యర 
స్వామి దేవళం నడిబొడ్డుగా సూర్యచంద వీథులుగా సూ త్రపట్టినట్టు నిర్మితమైన 
ఈ జనపదానికి రామేశ్యరమన్న పేడ సార్థకం. తొలిసారిగా తెలుగును రాజ 
భాషగా గు ర్రించిన స్థానిక (ప్రభువులు రేనాటి చోడ వంశీయుల (కీ. శ. ఆరేడు 
శతాబ్దు2) రాశరికంలో గడిసీమగా పేరు గడించిన రేనాటి సీమలో నాటికీ నేటికీ 
[పొద్దుటూరు పట్టణం రాణకెక్కిన రాద ప్రోలు, ఇది అంచెలంచెలుగా బహుముథాలి 

విస్త సరించినందున పిరాకినీ నదీ తీరంలోని రామేశ్వరం ర స పాలక 
పరిధిలో విలీనమై ఒక పేటగా కొత్త రూపె తింది. సనో నై 


wil 


శ్రీ సుబ్బన్న గారి ఇంటిపేరు 'కడపి' వారు. వీరి కూటస్థులు మొదట 
కడప పట్టణంలో కాపురముండి ఆ దరిమిలా ఒకానొక తరంలో సదరు 
రామేశ్వరం వలసవచ్చి చుట్టుపక్కాల కలిమివల్టనో | వృ త్తిపరమైన వనరుల 
బలిమినల్లనో కొత్త నెలవున స్థిరపడినందున మునుపటి కాణాచి పేరు నేటి వీరి 
గృహనామంగా వాడుక కెక్కి. ఉండవచ్చు. తెలుగువారి ఇంటిపేర్లు ముక్కాలుం 
మువ్వీసంపాలు ఇలా ఏర్పడ్డవే. ఇంగ్లీషు కుంఫిణీ సర్కారువారి తొలి లేఖనాలలో 
కడప పట్టణం పేరు రోమాలిపిళో ౮౮౨౨494 ఆ) రేభాంకితం కొవడంవల్ల 
ఆ గుణింశపు కూర్చు తీరు ననుసఏించి ఆందలి తొలి లిపిసంకేతం శ్రీ సుబ్బన్న 
గారి గృహనామానికి సంక్షిప సంకేతంగా సంక్రమించింది, స్థానిక చర్మితల 
సేకరణకూ, తెలుగు సాహిత్యచరి త రచనకూ శ్రీకారం చుట్టిన కావలి సోదర 
[త్రయం ఇంటి పేరూ, సర్‌ కట్టమంచి రామలింగారెడ్డి గారి ఇంటే రూ కవర్ణాదు 
లె లైనప్పటికీ పె పెన పే బర్కొన్న లేఖన సంప్రదాయం మేరకు కSd(CAUVALY), 
కట్టమంచి (CATTAMANCHI)™ లిపిబద్ధమైనట్టు మనకు తెలుసు. కకారాదు 
లైన కొకినాడ, (COCANADA), కొచి నో (COCHIN), కోయంబుత్తూరు 
RD వంటి స్థలవాచకాలలో నూ, ఈ రీతి లేఖన సంప్రదాయం 
కనిపిస్తు 


అ సుబ్బన్నగారి ఇరువంకల తాతముత్తాతలు ఉత్తమ గృహస్థులు, పరమ 
భాగవతులు, తీర్థయా| తాచణశీలురు, కులవృత్తిని నమ్ముకున్న గుణకొలులు, 
నేతవృ త్తి తీలో నేతలు, నూలు వ్యాపారంలో నూరార్డు గడించినవారు. తమిళభాషలో 
'నూల్‌' అంటే దారపుపోగు అనీ, శాస్త్రపరంగా సంక్షి ప్ర ప్త విధివాక్యమనీ అర్థాలు. 
తెలుగులో మొదటి అర్థం మాతం [పచురం సుబ్బన్న గారి పూర్వులు ఒకరకంగా 
సూ తోపజీవులు. రకర సుబ్బన్న గారూ అంతే, వర్షలేసనంలో నిష్టాతులువారు; 
వర్ణనానిపుణులు వీరు, ఆది వారీ కులవ్భ త్రీ; ఇది వీరి కవి కులవృ త్రి. ఉభయ కుల 
(వతాలను సదృళ (పతిభతో సాగించిన సాహిత్య సత్య వతులు సుబ్బన్న గారు; 
రంగమ్మ, చెన్నప్ప దంపతులు వీరి తల్చిగం డులు, సుబ్బన్న గారి తోబుట్టువులు, 
ఐదుగురు, తమ్ములిద్దరు; చెల్లేళ్ళు ముగురు, సుబ్బన్న గారు ఈ అందరకు పెద్ద 
దిక్కు. చిన్ననాటనే తండి చెన్నప్పగారు కథావశేషులై నందున తోబుట్టువుల 
చదువు సంధ్యలూ, పెండ్లి పేరంటాలూ.... అన్నీ సుబ్బన్నగారి చేతిమీదుగా 
జరగవలసివచ్చింది. మరి, 'పిళృసమోజ్యేష్టః 'ఆని డళరి కే అన్నా రా! పల్లె పట్టులలో 
పుట్టి పెరిగిన సుబ్బన్న సోదరులు ముగ్గురూ డాక్ట రేటు పట్టాలు పొందడం" జోల 
అరుదైన సంఘటన, పెద్ద తమ్ముడు డాక్టరు సుబ్బరాయడు నాగార్జన్‌ “ప్లు 


viii 


విద్యాలయంలో ఆర్థికళా స్త్ర విభాగొధిపతి. చిన్నతమ్ముడు డాక్టరు చిన్న సుబ్బ 
రాభుడు శస్త్రవెద్య విధానంలో (ఎం. ఎస్‌) సుశుతులు, వృత్తిరీత్యా 
అమెరికాలో నివాసం. సుబ్బన్న గారిడి కూడ పదస్థుల సిఫారసుల చలవవల్ల 
సిద్ధించిన గౌరవ పట్టం (Hon. Doctorate) కాదు, స్యయంగా [ళ్‌ మించి, 
అన్నీ లాంఛనాలూ పూర్తిచేసి సుబ్బన్న గారు ఏకము. వీవర్‌ డీ, పట్టాలు 
సంపాదించారు, 

సుబ్బన్నగారి పూర్తి పేరు వెంకట సుబ్బన్న హరిహరాత్మక తత్వాన్ని 
సూచించే పేరిది. తిరుమల తిరుపతి వాసుని నివాస వాచకం వెంగడం (వెళ్‌= 
జెల్ణటి, కడం = తావు. బొలికొండ (శ్వేత్నాది నిలయంగాగల దేవరకు ఆ 
నివాసం పేరే మూర్తి సూచకమైందని సారవిచారపరుల తీర్చు, రామసుబ్బయ్య, 
వెంకట సుబ్బయ్య, సుబ్బన్న, సుబ్బనారాయణ, సుబ్బరత్నం, సుబ్బరాజు, సుబ్బ 
రామయ్య, సుబ్బరాయడు, సుబ్బలక్ష్మి. సుబ్బానాయుడు, సుబ్బాయి, సుబ్బావ 
ధాని, సుబ్బిరెడ్డి మొదలైన తెలుగువారి వ్య క్రివాచకాలలోని 'సుబ్బ'-ను మూడు 
రకాలుగా నివృన్నం చేసున్నారు. సంస్కృత సు[బహ్మణ్య శబ్దానికి వికృతిగా 
రూపించడం మొదటి రీతి. [జహ్మ పదార్థ తత్త్యం బాగా ఎరిగిన వ్యక్తి [బ్రహ్మ 
ణ్యుడు. వారీలో (శేషుడు సు బహ్మణ్యుడు. కుమార కార్తికేయ స్వామికీది 
సార్థకనామంగా వ్యవహృతం. రెండోది: వ్యాపించు ఆనే ఆర్థం గల 'సుబ్బు' 
[శ్రీయావాచకం నుంచి సుబ్బన్న వగైరాలు ఏర్పడ్డాయనీ, సంస్కృృతీకరించగా 
కదే సు బహ్మ ణ్య- గా తయారై ందనీ మరొక వ్యుతృత్తి. విశ్యమంత టా వ్యాపిం 
చిన దైవమని ఈ చూపుగల వారి తాత్సర్యం మూడోది: నిష్కలంకమూ రి అనే 
ఆర్థంలోని జ భమణి' స్ను బిహ్మణ్య-కు మూలమూ ర్తియని వేరొక రూపనిష్పాదన 
విధానం, ఈ మూడింటిలో మొదటి మతమే పదుగురకు సమ్మతం; అదే మా 
క్రభిమతం, కొగా, వెంకటం వైన్ణవానికీ, సుబ్బ- శె వానికీ స్థూల సంకేతాలుగా 
చెప్పుకోవచ్చు. 
నాగారాధనం తెలుగునాటి విశిష్టత. నాగ(పతిస్థ, నాగుల చవితి, సుబ్బరాయ 
షష్టీ ఇందుకు కొన్ని తార్కాణలు. దంపతులకో, వారి పితరులకో కలలో 
నాగుమయ్య దర్శన మిస్తేనో, చూలాలికి నాగుబాము కనివిస్తేనో పుట్టిన బిడ్డకు 
నాగం, నాగేంద=, నాగేశ్యరం, పాములు, ఫణికుమార్‌, ఫణిరాజు-, శేష, 
సుబ్బ-, స్నుబహ్మణ్య- వంటి పేద్ద పెట్టడం ఆనవాయితీ. తరతరాలుగా 
సుబ్బన్న గారి రాత ముత్రాతలకు ఏడుకొండలస్వామి ఇలవేల్పు, వీ (పపితా 
మహుడు వారన్న, పితామహుడు చెన్నయ్య, తండి చెన్నప్ప, తల్లి రంగమ్మ. 
చెన్న. చెన్న కేళవస్వామికి సంక్షేప రూపం. సత్యం, శివం, సుందరం = అన్న 
అర్థాలు గల కన్నడ భాషా పదం 'చన్న-' దీనికి తొలి రూపం. కలా పూర్వుల 


ix 


పరంపర సర్వమూ వైష్ణవ వాసనా వాసితం. కొనీ, సుబ్బన్న సోదరులు మువ్వురి 
ఎర్లూ సుబ్బ రాయాంకి తాలు కొవడం విశేషం. ఏదో ఒక మొక్కుబడి చెల్లింపునకు 


స్మృతంకంగా ఈ నామకరణ రీతిని సమన్యయించుకో వాలి 


సాహిత్య వ్యాసంగంలోనే కాకీ, లౌకిక వ్యాపార రంగంలోనూ సుబ్బన్న 
గారి వ్యవహార వోఢత సు పతిష్టాతం విద్వత్కవులు సర్వభభ్రీ దుర్భాక రాజశేఖర 
శతావధాని, గడియారం వెంకటళేషకాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, విశ్వనాథ 
సత్యనారాయణ, పుట్టపర్తి నాంయణావార్యులు ఈ ఐమగుకూ తనకు పత్యక్షం 
గానో, పరోక్షంగానో |పాతః స్మరణీయులై న విద్యాదేశికులనీ, శః విద్వరి 
ష్టుల అమోఘాశిషాల మూలంగానే తానీ స్థాయికి ఎదిగాననీ సుబ్బన్న గారి 
మదింపు, 

చిరంతన గురుజన శు భూషణం, నిరంతర శాస్తా నుశీలనం, నిరవధిక 
కావ్యపురాణేకిహాస సేవనం అవధానవిద్యా నిర్యహణంలో నేపథ్యం సవదరించే 
(ప్రధాన సాధన సామ్మగి దీనికితోడు నిత్యసాధనా, నిర్జిదసాహితీ సమారాధనా 
తప్పని సరి. సద్యః స్ఫూర్తీ, సమాహిత చితమూ, చమత్కార భాషణమూ సరే 
సరి. చక్కటి రూపూ, తియ్యటి గొంతూ అవధానికి అదనపు శ కులు. ఆందుకే, 
[పయోగకుళలుని గూర్చి 'రూపవాన్‌ మధురభాషీ ...' అన్నారు పెద్దలు, ఒకపాటి 
సంగీత పరిజ్ఞానం వీటికి తోడై తే అవధానికి పట్టిపగ్గాలుండవు. అప్పుడతనికి అంతా 
నల్లేరు పె బండినడక. ఈ "లక్షణ సంపుటి చాలమట్టుకు అమరిన శ్రీ సుబ్బన్న 
న్‌ తావరానిగారి విద్యా పాటవం పండిత పామరుల [పళ ంసకు ప్యాతమయింది. 


తెలుగు విశ్వవిద్యాలయ |పచురణగా [గంథ రూపాన వెలుగును చూస్తున్న 
ఏతత్కృతి “అవధాన విద్య డాక్టర్‌ సుబ్బన్న గారి రచన, మైసూరు విశ్వవిద్యా 
లయం నుంచి తెలుగులో పిఎబ్‌.డి. పట్టం పొందిన సిద్ధాంత (ప్రబంధం. మైసూరు 
విశ్వవిద్యాలయంలో అనాటి తెలుగు విభాగం అధ్యక్షులు స్వర్గీయలు ఆచార్య 
కె, సుబ్బరామప్పగారి సర |వేక్షణలో సుబ్బన్న గారి వై దుషానికి మహాభాష్యంగా 
ఆకృతి దాల్చిన 'సుబహ్మణ్య భారతి' ఇది. 

'పుట్టం బుట్ట శరంబునన్‌ మొలవ నంభోయాన పాత్రంబునం దెట్టే 
గల్లను గాళ( గొల్వను బురాణింపం దొరంకొంటి....' నని పోతన్న పేర్కొన్న 
గీర్వాణగిరాంధురంధరుల పట్టికలోని శర వణభవుడు See పస భారతీ 
వరివస్య స్యరూపస్యభావాల రి త అవిజ్ఞాతం సువిజ్ఞాత మైన ఈ 'సుబహ్మణ్య 
భారతి'ని అవలోక్షించండి. 


b 


తూమాటి దొణప్ప 
28.89.87 


రాయల సాహిత్య పరిష దధ్యత(డు 


శ్రీ 
శ్రీ జూటూరు రమణయ్య గారికి 


పణయోప ఘోరము 


అన్న గలట్టి తమ్మునకు నభ్యుదయమ్ము ఘటిల్డు, జ్యేష్టతా 
భ్యున్నతి నండయె పితృసముండగు ఆన్న వహింప భారమున్‌ 
బన్నుగ నాకు 'అన్న'*' గల భాగ్యము లేదనకుండ దైవమే 
అన్న నను గహించె, రమణయ్య యనందగు సాహిత్మీపియున్‌,. 


కవులను సత్కరించు, గుణగణ్యుల పెద్దల గౌరవించు, వ 
కృవరుల నావరించు, (కుతి తీర్థుల గాణల నామతించు, భా 
గవతుల మానసించు, నభిగమ్యుల భ కుల సంభజించు, ఇ 
ట్టి వణిజత ల్రజుండు గల(డే? నలుదిక్కుల సుపసిద్ధు డె. 


కా 


సరసుం. డు త మభావుకుం డతిథీపూ జూన మచిత్తుండు ధూ 
ర్ధరుండౌ రాయల సాహితీపరిష దధ్యకుంశు జూటూరు వం 
శ రమానాయకరత్న మార్గిసుమన సంభావ్య మేతత్కృతి 
స్ఫుర దుద్యానవ నమ్మునందు విహరించుంగాక |! సానందు(డై.. 


డాక్టర్‌ సి.వి. సుబ్బన్న శతావధాని 
థి 


అవధాన విద్య 


సూక్మాయ శుచయే తస్మై నమో వాక్త తతంతవే 
విచితో యస్య విన్యాసో విదధాతి జగత్సటమ్‌ 


విద్యలలోపల ఉత్తమ విద్య కవిత్వము. 
కవిత్వము = గృహ కవిత్వము, సభాక విత్యము అని ద్వివిధము. 


ఇంట గూర్చుండి యేకథ రచింపదలచునో ఆ కథకు సంబంధించిన 
(గ్రంథములు దగ్గర పెట్టికొని, పౌర్వాపర్యములు పరికించి, నిఘంటువులు 
(దిప్పుచు, సావకాశముగా నాలోచించుచు పద్యములు గూర్చువాడు గ్‌ ఎహకవి. 
అతని కూర్పు గృహ కవిత్యము. 


సభారంగ మున నిర్భయముగా నిల్చి, యెన్వ రేమడిగినను, అడిగినదే 
తడవుగా ఆశువుగా పద్యబంధమున నుడి వెడివాడు సభాకవి ఆతని కూర్చు సభా 
కవిత్వము. 


వ్యుత్పన్ను లైన కవులు నూజుగురున్న వారిలో తొంబది తొమ్మండుగురు 
గృహ కవులుందురు సభాకవి యొక్కడు తేలును. 


సభా కవులు వంద మందిలో తొంబదితొమ్మిది మంది ధారావాహినిగా 
పద్యములు చెప్పెడివారే పూర్వోక్త పద్యములు తిరిగి ఆస్పజెప్పలేరు. ఎవ్వరి 
కేపద్యము జెప్పెనో పేరు జెప్పి ఆ పద్యము తిరిగి వారికి అప్పజెప్పగలవా 
డొక్కడుండును. వాడే అవధాని, 


శ్రీ తిరుపతి వేంక టేశ్వరులు = “చదివినవారు లక్షలు గల్గినను నందు 
పండితుండొక్కడు బయలుదేరు, అట్టి పండితులలో నరయ వేయికి నొక్కరుండు 
కవీశ్వరుండుండునేమొ, అట్టి కవీశ్యరులందు నూటికి నొక్కరుండవధానియై 
యుండునేమొ, ' అన్నారు. అవధాను లింత యరుదుగా బుట్టుదురు, 


xlf 


ధార యున్నది, పద్యము జెప్పీవేయును. ధారణాళ క్రి యున్నది. తిరిగి 
దాని నప్పగించును. ఇంతేకదా ! యనుకొనరాదు. ఒక్కసారి దోసిలినిండ 
దీసికొని, యెవరు కోరినదాని వాని యొడిలో వేసి పొమ్మనుటలేదు. పదళః పాదశః 
ఇ౦చుకించుక వడ్డించుచుబోయి, మటిల మటల దిరుగుచు వాని యొడీ నింపు 
చున్నాడు. ఖండళ పో కమైన వివిధపదార్థ [ప్రపంచము కమపజచికొని, తతత ఎద 
ములు దీర్చికొని, సభాంతమున నప్పగించుచున్నాడు ఇదెంత కిష్టమైన పనియో 
విచార ణై క వేద్యము. 


పద్యనిర్మితి యొకెత్తు : తదుపస్థితి యొకెత్తు. మణియు జూచినచో ఈ 
రెండు నొకెత్తు : సభను ర కి కట్టించు చాతుర్య మొకెత్తు. సభారంజనవిద్య 
ఒకొక్క. మహాత్ముని చేతిలో ఒకొక్క విలాసము తులకించుచుండును. 


అవధానవిద్య కేవల మొకవిద్య కాదు బహువిద్యలయొక్క. స మాహారమైన 
మహావిద్య. 


దేశభాషలందు తెలుగు లెస్స. 
తెలుగుభాషయందు అవధానవిద్య లెస్స. 
భారత దేశీయభావ లలో నిట్టి విద్య నాన్యతోదర్శనీయము 


పరిశోధక పర మేళ్వరు లెందరో యూ విషయము ఘంటాఘోషముగా 
గొటేర, వారి మాట అవిచాల్య పమాణములు (భారతి. సెప్ట బరు 1968) 


మటీయ కళాప్రపూర్ణ శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి 28. 10.1077 
తేదిగల లేఖ ఉదాహరింపదగనది. 


తోడి దావిడభాషలగు తమిళ కన్నడ మళయాళ భాషలలో ఈ యష్టావ 
ధాన ; [ప్మకియ లేదు. శతావధాన (ప్రక్రియ అంతకంటె లేదు. ఈ పు. 
ఆయా కాభ్రాధ్యములే (మదరాసు విశ్వవిద్యాలయము) .అంగీకరింఛిరి. 


# 


x1il 


సంస్కృతభాషయం దవధానము కలదని చెప్పినచో అది తెలుగువారి 
భిష. మల్లినాథసూరి, వఠ్యం వాసుదేవ సర బహ్మశాన్త్రి, పరవస్తు రంగాచార్యులు, 
మండయం కృష్ణయాబార్యులు, మానవల్లి గంగాధరశాన్త్రి, వేమూరి శ్రీరామళాని, 
పిపపాటి చిదంబర ళాస్త్రి (పభృతులు తిరువాన్కూరు, కాశి, కాళ్మీరము మధ్యగల 
సర్వభారతదేశమున శతావధానములు (ప్రదర్శించిన తెలుగువారు, సంస్కృతము 
సర్వజనీ నభాష కదా! 


ఆడయారులో శ్రీ తిరుపతి వేంక టేశ్వరుల అవధాన పదర్శనము చూచిన 
అనిబిసెంటు విదుషీమణి, పాశ్చాత్యదేశములందును ఇట్టి విద్యలేదని [పశంసించెను. 
(జాతకచర్య పూర్వభాగము. 847, 848 పద్యములు) 


ఆవధానవిద్య ఆం| ధుల ఉపజ్ఞోపనత విద్య. 
అవధానవిద్య ఆనన్యాదృక్ష విద్య. 


అవధానవిద్య త తాదృక్షవిద [* 


నీ. వి. సుబ్బన్న శతావధాని. 


విషయాను క వుణిత 


అవధాన విద్య 

(ప్రథమ [పకరణము 

కవీశ్వర పీఠములు 
వసంతోత్సవములు 

జిగీష 

కవిసార పభ" ముడు 

చ తుష్షన్షి కళలు 

చతుర్విధ కవిత్యములు 

ఆశుకవిత 

ద్వితీయ [ప్రకరణము 

మేధాశ క్రి 

. ధారణాస్యరూప విచారము 

వ్యవధిచే ధారణ స్థిరపడును 

పూర జన్మ సంస్కారము 
అవధానవిద్య వంళపరంపర్శా పాప్యమా ? 
ఆవధానవిద్య గురుముఖ లభ్యమా 2 
అవధానవిద్య ఉపాసనా సాధ్యమా ? 
ఆవధానవిద్య ఓషధీ సాధ్యమా * 
అవధానవిద్య అభ్యాసలభ్యమా ? 
స్యప్నోపలబ్ధి 

ఏకసంధాగహణము 

తృతీయ (ప్రకరణము 
" అవధానశబ్ధ విచారము teat 


awh 


' 
was" 
" 


0 ౨౪౭౨ రు 


కాజీ _ 
వా | 


14 
24 
80 


“లర్‌ 


49 
b1 
ర్‌ల్‌ 
60 
62 
64 
66 
68 
76 
79 


- అలి 
86 


98 
95 


శ్‌ 


|పాలీనాష్టావధానము మ 101 
అష్టావధాన పరిణామము అ 106 
అష్టావధానము dhs 111 
ద్విగుణిత, | త్రిగుణిత, చతుర్గుణిత, పంచగుణిత 

దశగుణితాష్టావధాన |పకార విచారము .... 188 
నికే ధాక్షరి a 186 
సమస్య స్ట్‌ 158 
దత్తపది Wa 209 
వర్ణ నము స్ట 215 
అ|పస్తుత (ప్రసంగము ce 209 
వ్యస్తావరి we వి9ిరి 
వారకథనము 220 801 
పుష్పగణనము, ఘంటాగణనము సః 808 
శాస్త్రార్థము న 805 
సహపఠనము క్లే 806 
ఆకాశపురాణము RR 807 
పురాణము షా 816 
న్యస్తాక్షరి, నిర్దిష్టాశరి we 818 
ఛందోభాషణము ua 820 
కొవ్యపాఠము నా 828 
చి తకథ క 824 
శతావధానము aa 829 
చతుర్ధ [ప్రకరణము rn 884 
అవధాన ' సమాధి స్ట 885 
ఆరోగ్యము a 888 
చత్వారింశ దబ్ద్బము bus 891 


మేధావులు = మతిమజపు oun. 884 


xvi 


జంటక వులు 


కూనరాగము Me 


పంచమ [ప్రకరణము wa 
వేదావధాని _- కవితావధాని 

ఆవధాన భేదములు 

అష్టభాషా వ్యసాక్షర్యవధానము 

సంగీతాష్టావధానము 

శత కలకావధానము 

గణితావధానము 

ఆక్షరముస్షికావధానము 

పుష్పావధానము 

న్మేతావధానము 

పంచసహ (సావధానము ప 
ధ్వన్యనుకరణావధానము సి 
నాట్యావధానము 

షష్ట పకీరోణము 

అష్టావధోని శతావధానములలో నేది కష్టము ? 
ఆవధాని'కోవిత 

ఆవధానళ'కి గణించి అవష్మేపణ 

ఆవధానమునకు గుర్తులుండునా ? ఖు 


అవధాని పరంపర CELE 


ఉపసంహారము అ 
(పస ర్త గ ంథ సూచిక 


896 
408 


“405 
407 


414 
415 
416 
418 
417 
418 
418 
418 
420 
421 


"428 
“425 


482 
489 
442 


460 


454 
456 


అహవపదాన విద్య 


పథమ [పకరణవుు 


కు 


కవిశ్ళర al క్ష్‌ 


ల 


నం అం 


| 


(పభువు శ స్త్రముచే బహీరాజ్యమును శాసింపగండు. కవి తాస్త్రముచే 
అంతారాజ్యమునే కాసింపగలడు. *“పపువుకు దెబ్బ. మానిసికి మాటి. కాపరి 
కనుచాటయ్యెనేసి వళువు పంఓపొలము [దొక్కి.. పాడుడేయును ఆ పత్యక్ష పష 
యమున మానిసుఇందును దండనీతియొక్క డైయర్థ్య మింతే. భయముతో దారికి 
వచ్చినవాని నదవడి నమ్మదగినది కాదు. నయముతో దారికి వచ్చినవాసి నడవ 
మెలై నది, ఈ రహస్య మెటీగిన రాజులు కవుం నండ జేరి ర్నికొని, తత్కా వ్యామృత 
పూతమైన రాజ్యమున తమ యాజ్ఞ సూయాజముగా చ లంచ కొనుచు పేరు గడించిరి. 


ఆస్థానకవి పివ్యాధికారి. పరీక్షించి, సత్కృతి పబంధృతతికి సతతి 
చేయించుటయు, విద్యాభ్యుదయమునకు వలయు దోహద, క్రియలు సూచించుటయు 
నతిని వంతు. ఇట్టు వాజ్మయవై చితిచే పితృభక్తి, | భాతృర క్తి, పతిభక్తి, సత్య 
రక్తి, శార్యాదార్యాది సద్గుణములు ఉగ్గుతో బెట్టి | పజను దీర్చు నాస్థానకవికి 
కర్పూర తాంబూల జాంబూనదాంబరా, గ హారాదు లర్బించి, మహారాజులు తదాశీః 
కవచ రక్షితులైరి. కవులును అట్టి రాజసేవ (పీజాసేవ యనియే భావించిరి, 
కడుపు కక్కుజితికై రాజుల బొగడి పొట్ట పోసికొనుట మహాకవు లెటుగని 
విద్య. 


ధూర్జటికవి శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమున 'శంఖఫలక' పీఠము 
(పస్తావించెను నత్కీరాదిక వులు పన్నిద్దరు పాండ్యరాజు నాస్థానమున శంఖఫల 
కము నధిష్టించి కవితాపరీక్ష సలుపుచుండెకివారట. 


ఒకనాడు తత్పురమూలస్థాన హరద్విజుడు దారి ఎ్యశిన్ను డై యుండగా, 
పర మేళ్ళరుడు [పసన్నుడై , యొకపద్యము వాసి యిచ్చి, “యిది చదివిన మెచ్చి 
ఖేడు వేయి మాడల ముడుపిచ్చు బొ”మ్మనెను. అతడు రాజసమ్ముఖమునకు 
టోయి, చదివెను, ఉమాపతి[పణీతమైన ఆ పద్యమునందు “ సింధురరాజగమనా 
ధమ్మిల్లబంధము సహజగంధ” మనెడి ఆర్థచమత్కతి చూచి నవ్వి, నత్కీరు 


క్త ఆవధాన విద్య 


డనెడు (పొడ్వివాకుడు, తర్జించుచు, “వేజికి సహజగంధ ముండునా? తప్పిది, 
చెప్పరాదు కవితాసమయంబున కొప్పు గాదు” పొమ్మనెను. హరడ్యిజుడు తల 
వంచికొని, తిరిగిపోయి, ఆ పద్యము ముక గ్రాంటి యెదుట బెట్టీ యంగ లార్బెను. 
రుదునకు గోపము నచ్చి, పదమని పద్యపు టాకు తీసికొని, తానే సభకు వచ్చి 
వాదించెను. నత్కీరుడు తప్పు తప్పే యనెను. అపుశు నీల గీవుడు నిటలనే తము 
జూపీనను వాడొప్పుకొనలేదు, విద్యా పరీక్షణ విషయమున ఆస్థానకవులు అంత 
నిష్పక్షపాతముగ వ్యవహరించెడివారు. దేవునై న లెక్క పెస్టెడివారు కారు, 


సాహసాంక వికమార్కు నాస్థానమున నవరత్నకవు లుండిరని (పళీతి 
కందు, జ్యోతిర్విదాభరణమున ఆ తొమ్మం|డు కవుల పేష్టను గల్పింసబడినవి, 


“ధన్వంతరి క్షపణ కామరసింహా శంకు 

వేతాళభట్ట ఘటకర్పర కాళిదాసాః 

ఖ్యాతో వరాహమిహిరో నృపతే సృభాయాం 

రత్నాని పె వరరుచి ర్న వి కమస్య.' 

వికమార్కుని తరువాత భోజుడు అంతటి | పసిద్ధివహించిన మహారాజు, 
సింహాసనద్యా[తింశిక యందు భోజుడు సాహసాంకుని సింహాసన మధిరోహింప 
జూచుటయు, సాలభంజికలు వికమార్కు గుణగణముబు కీ ర్రించుటయు వర్ణింప 
బడెను, భోజకొళిదాసులు శ రీఠ| పాణములవలే అన్యోన్యస్ని స్లలె యుండిరని చాల 
రథ లున్నవి, సీసీ కన్నిటికి చార్మి తక సాక్ష్యములు కానరావు, కాని, మహారాజులు 
కవితాచమత్కృతి కలరి కవుల కక్షరలక్ష లిచ్చుటయు, కూతునిచ్చి అర్ధరాజ్య 
మిచ్చుటయు, కథలుగా చెప్పికొని లోఠము మురిసిపోవుచున్న ది, వె కథలలో 
అంతయు గాకపోయినను గొంత యైన సత్యముండక పోదు. 


సరస్వ తీకంఠాభరణాది[గంథక ర్త, ధారానగరాధీశ్వరుడు, కవిపండిత 
పోషకుడై న భోజుడు పదునొకండవ శతాబ్దియందుండినవాడు. అతని నగరము 
విద్వన్మయము. అత డిట్టనుచుండెడివాడట: 


“నండాలో౬పీ భవే ద్విద్వాన్‌ యః స తిష్టతు మే పురి 
విప్రోఒపి యో భవే న్మూర్థః స పురా దృహి రస్తు మే.' 


(పథమ (ప్రక రణము ర్‌ 


(విద్వాంసుడు నా ఊరిలో ఉండవలెను- వాడు చండాలుడై నను సరే. 
విద్యాహీనుడు ఊరి వెలుపల ఉండవలెను. వాడు ్రాహ్మణుడై నను సరే.) 


ఆంధ [8 పబంధకవులు తమ | పభువులను భోజునితో బోల్సి (ప్రశంసించిన 
వారును గలరు, 


పె కధలను బట్టీ రాజాస్థానములందు కఏళ్యర పీఠములు అనాదిగా నుండే 
ననీ యూహించుట కవకాశము కలదు. 


తెనుగున నాదికావ్యమునకు శ్రీకారము చుట్టిన నన్నయ భట్టారకుడు 
రాజరాజనరేం దు నాస్థానక వి, 


రాజు, 'అత్యకళంకచరి తసంపదన్‌ ఆదిరాజనిభుడు.... 

ష్‌ “ఏపులశబ్దశాసనుడు, [బహ్మాండాది నానా పురాణవిజ్ఞాన నీర తుడు, 
లోకజ్ఞుడు, ఉభయభాషాకావ్యర చనాభిళోభితుడు. సత్చ్రకిభాభియోగ్యుడు, నిత్య 
సత్యవచనుడు, మత్యమరాధిపాచార్యుడు. ' 


తిక్కన సోమయాజి మనుమసిద్ధి న పాలు నాస్థానకవి. 'అనితరగ మ్య 
వాజ] శ్రయమహార్జవ వర్తన కర్ణధారుడు', “తెన్సుగున సంస్కృతమున జతురుండై 
తా నుభయకవిమ్మిత నామము దాల్చినవాడు', 'కవిజన రాజకీర సహకారము. 


విద్యానాథుడు కాకతీయ [పతాపర్ముదు నాస్థానకవి, కాకతీయ (ప్రభువులు 
కవి పండిత పోషకులు, 


ఎజ్జా పెగ్గడ (ప్రోలమ వేమభూపాఎ నాస్థానేక వి. “సకల భాషా కవిత్వ 
విశారదుడు ' మల్పరథినీనాథుండు ఈ భవ నాతత్రీతోడన్‌ సముపేతు జేసి, 
యెలమిన్‌ జేపట్టి అన్న కిచ్చెనట. ఆ యన్న యెజ్ఞన్ననే చేతోమోద మెలర్ప 
ట్‌ 4 రి 
రామకథ జెప్పించి, అత్యుత్తమ ఖ్యాతిన్‌ పొందెనట. 


శ్రీనాథుడు వేమళూపాలు నాస్థానకఏ, కవిసార్వభౌముడు విద్యాధికారి, 


ఆప్ట దిగ్గ జక వులు ్రీకృష్ణదేవరాయ5 భువన విజయ సంసద్భవన మఠంక 
రించిన పవని. అర్పిసాని పెద్దన రీ క్షదేవరా యలను 'విద్మా కేన 
భోజు' డనెను. 


ఢి అవధాన విద్య 


దాక్షిణాత్మకవులు శ్రీకఘుకాశథ్రరాయల పేరోంగమును కవయితలే కాదు, 
కవయి తుబును ఆఅంకరించిరి. చేమకూర వెంకన్న భ్రీరఘునాథ రొోయలను 
“అభినవ భోజరాజ బిరుదాంకు'డనెను. రఘునాథరాయల పుతుడు విజయరాఘవ 
రాయలును దం|డ్రివంటి వాడే. వరి యాస్థానరంగములు నిత్య సాహిత్య గోష్టు 
లతో కలకలలాడుచుండెడివి. 


చ్మకవర్తులు, సామంతులు, పాశెగాం డు వారివారి యోగ్యతకు దగిన 
మట్టుకు ఆస్థాన పీశ్రము లేర్పజచి, తదుపదేశ (ప్రభావముచే తమ పజ నుత్తమ 
మార్గమున డిద్దుటకు (బయత్నించీరి భోగలాలనులగు భూపతులు శేనలము తమ 
మీద దండకములు |వాయించికొని ముచ్చటపడుటతే కవులను దమ కొలువున 
నిలిపికొని పోషించెకివారని తలచుట న్యాయము కాదు. ఎక్కడనో ఒకరిద్దరట్టి 
వారుండిన నుండవచ్చును, రాజుల న్నాశయించి, వారు కసరుకొని పొమ్మనగా 
నా,గహించి, 


“వేములవాడ భీమకవి వేగమె చూచి, కళింగ గంగు తా 

సామము మాని కోపమున సందడి దీజిన రమ్ము పొమ్మనెన్‌ 
"మోమును జూడ దోష మిక ముష్ఫదిరెండు డినంబు లావలన్‌ 

జామున కర్ణమందతని సంపద శతులపాలు గావుతన్‌ !" 


అని శపీంచెడి కవులును ఉండిరి, కనుక నయ్యుభయులు గణేయులు గారు. 


ఆస్థాన కవులు వేని మోచేతి కింది నీళ్ళు దావు నుపజీవులుకారు. పనివడి 
నపుడు బేంద్రకే యభయమిచ్చి, రాజ్యము లుద్ధరించువారు. % డసాధ్యము కొని 
కార్యము వాక్కుచే సాధించిపెట్టిన వారును గలరు అట్టివారిలో తిక్కన సోమ 
యాజియు, శ్రీనాథ కవిసార్యభౌముడును [పథమగ ణ్యులు, 


తన యేలికయగు మనుమసిద్ధి రాజ్యభష్టుడుకాగా, తిక్కన సోమయాజి 

కోకతి గణపతిదేవ మహారాజును దర్శించి నిజ వాగ్రైెశారద్యముచ నతని 

మెప్పించి, తత్సాహాయ్యమున ళతువుల దోలి, మనుమసిద్ధికి రాజ్యము తిరుగ 
నిప్పించి, “మనుమసిద్ధి మహీవల్లభ స్థాపనాచార క" రూడి గాంచెను, 

(తిక్కన సోమయాజి విజయము=గ్రీ వేదము వెంకటరాయశా స్త్రి .) 


(ప్రథమ [ప్రకరణము 1 


శ్రీనాథుని నిర్వాహకత్వమును గురించి |పతీతమైన యైతిహ్యము మజీయు 
బీ|తమైనది, 

రెడ్డి రాజులకును, రాచకొండ దేవరకొండలు పాలించు వెలుగోటి వెలమ 
రాజులకును తరతరములనుండి గజ కచ్చప వైరము సాగుచుండెను. దేవరకొండ 
(ప్రభువు మాదయలింగమనేడు వేమారెక్డి నోడించి 'సందికంత పోతరా 'జనెడు 
కటారిని కైవసము చేసికొనెను ఆ కటారి రెడ్డ పర్మాకమరేఖకు చిహ్నమై చిర 
కాలముగా రెడ్డయింట పూజింపబడుచుండె కిదట. దాని పోకతో తమ తల కొట్టినప్లై 
రెడ్డిరాజులలు ఖిన్ను లై (శ్రీనాథుని |పాధేయపడిరట. శ్రీనాథుడు రెడ్డ యాస్థాన 
కవి యైనను, వెలమదొరలకడ చనువు కలవాడు. (పభుకార్యార్థియె దేవరకొండకు 
బోయి స్వకవితా చమత్క్బృతిచే వెలమదొరల హృదయము గరగించి, పసం. 
కోరుదు?”వన, “నా కేమియు వలదు. మా రెడ్డ కటారు దయచేయుడు, చాలు” 
నని, కటారు నిప్పిందుకొనివచ్చి, రెడ్డ చిరకాల మనశ్శల్యము బుచ్చి, [(పశంసితు 
డయ్యెను. (శ్రీనాథ మహాకవి-బండారు తమ్మయ్య.) 


ఆంధ నంస్థానములు 


సాహిత్యమును బోషించిన ఆంధ్ర సంస్థానములు “లెక్కకు నూజున్నొ 
క్క-టి' యని ఆచార్య తూమాటి దొణప్పగారు |పకటించిరి. 
చిన్న చిన్న సంస్థానములును విద్యాధికారి పీఠములేర్పజుచి, చేసిన కృషి 
యెంతయో దొడ్డది. ఉర్దాము సంస్థానమును గురించి థ్రీ చెళ్ళపిళ్ళ వారిట్లు 
(పాసిరి: 'ఉర్ణాం పేరుకు చిన్న జమీయే అయినా పండిత సత్కారం పరీక్షించి 
చేసేది కావటంచేత మన దేశులో దాని [(వతిష్టలు చాలా వ్యాపించాయి ఏ యూని 
వర్శిటీకి గూడ దానికున్నంత అధికారం లేమ. 
(కథలు = గాథలు.) 


రాజ (ప్రకిన్టిత కవీశ్వర పీఠములు విశ్వ శేయోమూలమైన విద్యాభ్యుదయ 
మునకు సర్వదా పాటుపడెను. 


“ఇద మంధం తమఃకృత్స షం జాయేత భువన తయమ్‌ 
యది శబ్దాహ్యాయం జ్యోతీ రాసంసారం న దీప్యలే.* 


వసంతో తృవములు 


అనవేమ భూపాలుడు 'వసంతరాయ' బిషదాంకుడు. 


నడుపూరి శాసనమున “సోయం వసంతరాయాంకః కస్తూరీచంద 
చందనై న కేవలాం భ్రువం ద్యాంచ క్షిపొం గంధవతీం వ్యథాత్‌' అని యున్న ది, 
ఇత డాకసమును గంధవతిని జేసెనట, అనగా శబ్ద గుణక మైన ఆకాశమన కవితా 
పరిమళము నిం పెనన్న మాట. ఈ బిరుదకునకు మటీంత వాసిని గూర్చి నవాడు 
కుమారగిరి భూపాలుడు. 


కుమారగిరికి రాజనీతి బలము భుజ హేతిబలము రెండును సున్న, కార్య 
కొద్గ భారమంతయు బావయగు కాటయవేముడే వహించెను, కాటయ చేముడ్లు కొన్య 
హృదయ మెటిగిన యంతర్వాణి. ఇతడు కాళిదాసుని మాళవికాగ్ని మిత్ర 
నాటకమునకు వ్యాఖ్యానము |వాయుచు, తన బావమజది భాగ్య విశేషము నిట్టభి 
వర్ణించెను; 


“భాగ్యం నామ సమ్మగ మీదృళ మతి స్నే ప్రాకప్శాత ౦ యతో 
వీరం కాటయవేమ ముద్ధతరిపుధ్వం సే నియజ్య స్వయమ్‌ 
నిత్యం నందతి నర్తనై రభినవై ః కాంత్రె వసంతోత్సవైః 
సంతానాభ్యుద్రయెః కుమారగిరి భూపాలో నృపాలో త్రమః.' 
వసంతోత్సవములు సంకానాభ్యుదయ హేతువులు, 


“సప్త సంతానములను [బళ స్తిగాంచి ఖీలము గాకుండునది ధ్యాతి గృతి'. 
కృతినిర్మితిప్రాఢులై న కవులకు వసంతోత్సవ సందర్భమున సత్కారము జరుగ 
చుండెను, 


వనంతోత్సవములు- చలువ పందిళ్ళలో కొలువై, కవులు స్తోత పాగ 
ములు [వాసుకొనివచ్చి చదువుచుండగా, బోగమువారి పె నట్టువక తెల పై కప్పు 
రము గువ్నీంచుచు, చంకలు గొట్టుకొనుచు నెగుర్గాడు వినోదములు కావు, పర 


(పథ మ (పకర ణము (9 


మేశ్వర | పీతికరములయిన పూజా విశేషములు, నూతన క వితారచనావిష్మరణ 
రంగస్థలములు. 

కాటయవేముని దానశానన శ్లోకమున అనవేమ భూపాలుని వసంతోత వ 
వై భవము వర్ణింపబడినది. అది- 


“యస్మిన్‌ కిరతి పసంతే దిశి దిశ కామోత్సవేషు కరూరమ్‌ 
ఆధివాసిత పరిధానానభవజ్ఞోఒభూ చ్చిరాయ గిరికోఒపి” 
(క్రీనాథ కవితాసమీక్ష.) 


కాశీఖండ కృతిపతి వీరభ దేశ్వరునకు “కర్పూర వసంతరాయి బిరుదము 


కలదు, 
(కాశీఖండము = 1 ఆశ్వాసము, 15 పద్యము.) 


వసంతోత్సవములు జరిపించు నాచారము విజయనగర (పభువులకును 
గలదని ముక్కు. తిమ్మనకవి పద్యము సూచించుచున్నది; 


కం, (పతివర్ష వసంతోత్సవ 
కుతుకాగత సుకవినికర గుంఫిత కావ్య 
స్మృతి రోమాంచ విశంకిత 
చతురాంతఃపుర వధూ! ప్రసాదన రసికా! 
(పారిజాతాపహరణము- 1 ఆశ్వాసము, 189 పద్యము.) 


భీ దూసి రామమూర్తిగారు తమ సురభి వ్యాఖ్యానమున, “రాజులక్కాల 
ముననే కాక [పాచీన కాలము నుండియు వసంతోత్సవములు జరుపు వాడుక 
యున్నట్లు సంస్కృత కావ్యాదుల వలన దెలియవచ్చెడు' అని [వాసిరి. 


వీనినిబట్టి వసంతోత్సవములు ఆనాదిగా జరుపబడు చుండెనని, రాచ 
పందిళ లో నాన్నాపదేశాగతులు, “ఎవ్య డేయవధాన మెరుగు" నయ్యవధానము 
(ప్రదర్శించి, సత్కృతులగుట జరుగుచుండెనని భావింపవచ్చును* 


లొ 


బిగిష 


పూర్వకాలపు బండితులు జిగీషా పధానమైన జీవనము గడిపినవారు. 
చతుష్షష్టికళలు నేర్చుటలో దృ ప్రినడక, ఆయా కళలయందు తమ పాండిత్యము 
పరిగణింపబడ వలయుననెడి పట్టుదల చూపినవారు. 


ఢీ మదహోబలశా న్రీ గారు ఫీ అం(ధులు- శ్రీ చింతామణ్యుపాసకులట. వీరు 

కాశీ మహానగరమున నెల్ఫిపండితుల జయించి, “కాశ్యా మేకః కాళీనాథో ౬.వశిష్టః” 

అన్నవారట. ఈ బాహ్మణుడు చెప్పులు కుట్టుటయందు గూడ దిట్టత నము సంపా 
దించి మాదిగలచే సర్టిఫికెటు పొందిరట. 

(కృష్ణాష్మతిక- సె'పైంబరు 1987) 


(పాచీ సుల పట్టుదలకు నిదర్శనముగా వేంకటశా్త్రిగా రొకగాథ నుదాహ 
రించినారు. ముంగండ వాసియెన థ్రీ పుల్లెల దక్షిణామూర్తి శాస్తు9లు గారు కాశిలో 
ఫ్రీ జాగేశ పండితజీయొద్ద చిరకార విద్యాభ్యాసము చేసి, గృహస్థాళమాభిమ ఖలై 
వచ్చుచు, (తోవలో కొన్ని సంస్థానములలో పాండిత్యము (పదర్శించుచు, 
మాడుగుల సంస్థానమునకు వచ్చిరట, అక్కడ భాష్యమంతా సంధ్యావందన 
[పాయముగా కంఠ పాఠము గానుండిన ఇం[దగంటి గోపాలళాన్త్రి గారితో వాదము 
చేసి, ఓడిఫోయిరట, ఓడి, స్య|గామమునకు బోలేదు వెనుకకు దిరిగి, మజల 
కొశికి బోయి పదిపం। డెండేండ్డు, కృషిచేసి, గోపాలళా స్త్రి గారి నోడింపవలెనని, 
మాడుగుల సంస్థానమునకు బోయిరట. పాపము, గోపాలశాన్తిగారు లేరు. 
స్వర్గస్తు్రయు-డిరి. దానితో పుల్ణవడి “అయ్యో! నా కోరిక తీరకపోయెనే' యని 
వగచిరట. 

అహోబలశాన్తి గారీవలె సర్వకర్శీణులై రాణింపవలెనను దీక్షతో కచ్చ 


గట్టిన పండితులలో శ్రీ కా! కృష్ణాచార్యులవారు వాకొనదగినవారు. పీఠాపుర 
భూవర సన్నిధానమున వీప చెప్పిన యుత్సలమాలిక బరికింపుడు; 


(పథమ (ప్రకరణము 11 


'ఏరికి నెట్టివిద్య రుచియించునొ వారల కట్టి విద్యలో 

నే రఫమొప్ప జేసి మద మీవలెనంచు దలంచి కొంత నే 
నేరిచినాడ దర్కమును, నేరిబినాడ నొకింత వ్యాకృతిన్‌ 
నేరిచినాడ సత్కవిత, నేరిచినా డవధానతం[తమన్‌ 
నేరిచినాడ వొష్మాఖిము, సేచినాడ పురాణవ క్రృతన్‌ 
నేరిచినాడ గొనకళ, నేరిచినాడను వాద్యభేదముల్‌ 

నేరిబినాడ వై ద్యమును, నేంచినాడ కథాశుధారలస్‌ 

నేరిచినాడ హూణకళ, నే దగురీతి, సమస్త విద్వదా 

ధార! [శమం బదంతయు వృథాయగుచు=డు గదే, స్యదేశరా 
గ్లౌరవమున్‌ వినా... ....' (ఆవధాన యాత) 


ఢేడ్డ పాపున మడుగులో మొసలివలె, నిగిడి కూర్చుండి, యెంతటి 
పండిత దంతినై న దమ సంస్థానమున నడుగు పెట్టనీయకుండ |పకిష్ట నిలుపుకొన్న 
వారును గొందజుండిరి. అట్టివారు పాండిత్యముచేగాక, మం[తతం[త (ప్రయోగము 
లచే (పతశ్థి నోడించుచుండిరి. 


పీఠాపుర (ప్రభువు ్రీ గంగాధర రామారావుగారి సమక్షమున జరిగిన 
యొక విశేషము శ్రీ చెళ్ళపీళ్ళవా రుటంకించిరి, 


అలనాడు నవద్వీపమున జదివి వచ్చిన తర్కపండితు లసాధ్యులు మువ్వు 
రుండిరట వారికి “సుబ్బ్మతయి మని (ప్రసిద్ధి కలిగెనట. ఆ మూగురిలో 
్రీ తణికెళ్ల సుబ్బన్న శాస్త్రి గారొకరు, ఆ కాలమున & కొవ్వూరి గోపాలకాన్రి 
గారు షట్ఫా స్త) పండితులు, విశేషించి తర్కములో నిష్టాతులు మం తవే త్రలట. 
వీరిద్దరికి తర్కవాదము పెట్టించి తమాషా చూడవలెనని రాజుగారి కభిలాష 
గాఢముగా ను౭డెనట, సుబ్బన్న శాన్త్రీగారు కేలుమోడ్చి, 'మహాపభూ! నాతో 
తర్కములో పూర్వపక్ష సిద్ధాంతము చేయగలవారు, మా తయములో తప్ప ఈ 
దేశములో లేరు. ఈ మం్యతకాస్త్ర వ్యాసంగులతో వాదించగూడదు. ఓడిినచో 
వీరు (ప్రయోగము లేయుదురు' ఆని విస్పక్షముగా జెప్పినను రాజుగారు వినలేదు. 
శెగా. అటువంటి అనర్థ మేదియ మా సన్నిధిలో జరుగదని, జరిగినచో తర 
తరాలుగా మీ కుటుంబ పోషణ భారము మేము వహింతుమని హామీ యిచ్చి, 


12 అవధాన విద్య 


రంగమున దింపిరి. సుబ్బన్న కాన్ర్రీగా రుపపాదించిన పూర్వపక్షము దిక్కంపము 
గలిగింపగా, గోపాలకాస్త్రి గారు |గుడ్జెజ్ఞచేసి చూచిరట, అంతే. "అదిగో బాబూ! 
[ప్రయోగించారు దేన్నో అనుచు సుబ్బన్నశాన్త్రిగారు నిర్వాక్కుగా పడిపోయి 
రట, పదినాళ్ల ట్రై యయోమయస్థితిలో నుండి పంచత్యము బొందిరట. 


దీనినిబట్టి రాజాస్థ్రానములో గెల వవలెనను పట్టుదల యే యంత స్తులో 


నుండెనో యూహించికొనవచ్చును. 
(కృష్ణాప్మతిక-జూన్‌ 1986) 


ఏకచ్చ తాధిపత్యము నిర్వహించిన చకవర్తివలె జీవితము గడిపిన మహో 
కవు లుద్దండులుండిరి. వీరు చచ్చినను, పరాధిక్యము కొదు, సామ్యము నంగీక 
రింపరు. కళింగకవి సన్న్య్యసించుచు- 


హే గోదావరి! దేవి! తావక తట్టోద్దేశే కళింగ కవిః 
వాగ్డేఏ బహుదేశదర్శన సఖీం త్యక్త్యా విర క్రిం గతః 
ఏనా మర్గవమరధ్యసు ప్త మురజి న్నా భీసరోజాసనం 
(బహ్మాణం గమయ క్షితౌ కథ మసా వేకాకినీ స్థాస్కతి' 
ఆన్నాడటి, 


ఈ సన్యాసి తాత్పర్యమేమి? తాను దప్ప మతియొక కవి లేడు. ఉన్నచో 
సరోజాసనుడై న (బహ్మ యొక్కడే తన తరువాతివాడుగా నున్నాడు అని, 


దిగ్యిజయధన్యుడై న శ్రీనాథుడు 'ఈక్లోణిన్‌ నినుబోలు సత్కవులు లేరీ 
నేటి కాలంబునన్‌' ఆనిపించుకొని, “దివిజ కవివరు గుండియల్‌ దిగ్గురనగ' నమర 
పురి కరిగెను, తెనాలి రామకృష్ణకవి “ఉదయం బ స్తనగంబు సేతువు హిమవ్యూ 
హంబునుం జుట్టిరా విదితంబై న మహిన్‌ మహాం ధ కవితావిద్యాబల| పౌ ఢి నీ 
కెదురేరీ!' యని కొనియాడబడెను. 


ఇట్టి మహాపురుషుల జీగీష విళ్య[శేయోభూష, 


కవిసార్వభౌముడు 


ఆంధ వాజ్మయ (ప్రపంచము నోజస్యంతముగా గీర్చిన అసమాన విద్యా 
సనాథుడు శ్రీనాథుడు. 


“మహి మున్‌ వాగనుశాసనుండు సృజియింపన్‌ గుండలీం[ దుండు తన్మహ 
నీయస్థితి మూలమై నిలువ, (ఫ్రీనాథుండు (ప్రోవన్‌ 4" అని వసు చరి తకారుడు 
వాగ్గచిక్రిలో శ్రీనాథుని పోష్ట్రత్వమును క్లాఘించెను. 


దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథుని మజది, శిష్యడును. ఇతడు తన నాచిశేతూపా 
థ్యానావతారికలో.- 


“సంస్కృత |పాక్ళత శౌర సేనీమఖ్య 
భాషా పరిజ్ఞాన పాటవంబు 
పన్న గపతి సార్వభౌమ భాషిత మహా 
భాష్యవిద్యా సమభ్యాస బలము, 
అక్షపాద కణాద పక్షిలోదీరిత 
న్యాయకళా కౌశలాతశయము, 
(భతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంత 
కబళన వ్యుత్పత్తి గౌరవంబు 
పూర్వక విముఖ్య విరచికాపూర g కావ్య 
భావరస సుధాచర్వణ పొఢశయును 
గందళీరిపగ్‌ స అః | 
(నాచికేతూపాథ్యానము, అ. 18, ప) 


తేజరిల్లు శ్రీనాథమూ ర్తిని సాకాత్కరింపజే సెను. 


ఇట్టి శ్రీనాథుని విద్యాధికారి పీఠమున నిలిపి, కోమటి వేమభూపతి గౌర 
వించెను. విద్యాధికారికి రెండు పనులుండెను. “విద్యా పరీక్షణ వేళలందు బహు 


14 అవధాన విద్య 


దేశ బుధులతో భాషించుటయు,' దొనశాసనములు రచించుటయు, తండోప 
తండములుగా నెడతెగక, కొండవీటికి వచ్చెడి పండితుల పూర్వపక్ష సిద్ధాంత 
వాదోసవాద కోలాహలములు వినివిని రాటుదేలిన శ్రీనాథుని మతికి సకల శాస్తాగర్థ 
ములు సంధ్యావందన, పాయముగ నుండెను, 


కొండవీటి రాజ్య మ స్తమించిన పీదప రాజము హేం్యదవరమున కరిగి, వీర 
భ(దారెడ్డి విద్యాంసుడయ్యెను. ఆ కర్పూర వసంతరాయల ఆస్థాన రంగము 
పండితాఖండల వాజ్నృత్య నిత్యమంగళోత్సవముగా నలంకరించెను 


ఇట్టుండగా కర్ణాట ప్రభువు కొలువున బీటవెట్టికొని ఆష్టదిగ్గయ యశోఒ 
నష్టంభుడై కవిసార్వభౌమ బిరుదమూని మిట్టిపడు గౌడ డిండిమభట్టారకుని కాంస్య 
డిండిమధ్యని శ్రీనాథుని చెవిని బడెను. గౌడీయ వాగ్గంబర మిట్టుండెను: 


'అగే డిండిమతాడనం తత ఇతో వంది వజోద్దోషణం 
ద్వ్మితా శ్చిత్రపదాః కియంతి బిరుద పోతాని పద్యాని నః 
ఆస్రాం తావ దిదం మహేశమకుటీ కోటీర కల్లోలినీ 

క్ర ల్లోల పతిమళల్ణి సూ క్తివిభవె రేష్మా న్విజేష్యామహే.' 


(ముందర డిండిమ వాద్యము, (పక గాలి బిట్టులి MK డలు, పన్నెనన్నెల 
బెక్కె.ములు, లెక్కలేనన్ని బీకుదావశీపద్యములు - మా వై భన మింతటీది, కాని, 
దానితో నేమి ? గంగాతరంగముల మచ్చరికించు వచోవిభముతో మేము (పత్యద్ధల 
నిర్జింళుము.) 


చెప్పెనుగదా బాణభట్ట రకుడు 'గొడే ష్యక్షర డంబరః' అని, 


శ్రీనాథుని (పకృతి 'కంటకుడై న తవు డొకండు తనంతటివాడు 
గల్లినన్‌ కంటికి న్మిదరాని (పకృతి, రాజమహేంద్రవరము నుండి కర్ణాట విజయ 
నగరమునకు బోయి, పూటకూటింట విడిసి, రాజదర్శన మపేక్షించి, అక్కడి 
క్ర వులనుబట్టికొని తంటాలుపడి, సీర్ని మి త్రముగానగు జాగు సహింపజాలక = 

'కుల్టాపెట్టితి గోక జుట్టితి మహాకూర్చాసముం దొడ్డితిన్‌ 

జల్లానేంబలి (దావితిన్‌ రుచులు దోసంబంచు బోనాడితిన్‌ 


(పథమ (పకరణము 15 


వెల్లుల్లీన్‌ దిలపిష్టమున్‌ మిస విలిన్‌ విశ స్త వడ్డింపగా 
తర్తీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేకు శ్రీనాథుడన్‌. 
అని వాపోయిను. తాను సరస్వతినాథు డట. 


(శ్రీః వాణీ లశ్ష్మీ లవంగేషు....) 


రాజ్మాశయమున నుండి సుఖము మరగిన భోగి పవాసదై న్యమున కోర్య 
జాలక యంగలాద్చట వింతకాదు. కాని, విధవ చేతి కూడు గుడువవలసి వచ్చె 
నని వగచుట వింత ‘లాలిత పాదనూపుర రుళంరుళ నాదము లుల్టిసిల్టి, బై చేల 
చెంగు. దూలగ' (భీమేశ్వర పురాణము: 2-144 ప.) వడ్డించు. వారిజాక్షు 
లుండిననే అతనికి దృష్తి. 


ముమ్మకవి తోడ్పాటుతో |పౌఢ దేవరాయల సందర్శించి, చం దభూష 
కియా క్తి యొడయరు అర్బరిగా, డిండిమ కవిసార్వభౌమునితో నుద్భట వివాద 
మునకు దలపడి, గెలిచి, రాజాస్థ్రానముననే యతని కంచు ఢక్క పగుల గొట్టించి, 
“కవిసార్వభౌమ' బీశుుదము నొడిచికొనెను. ఇట్టు పౌరుషోపలబ్ధమైన కవిసార్వ 
భౌమ బిరుదము వహించి, తెలుగు నేవ నాలుగు చెజగులు ఆసీవాజుగ్‌ దిరిగి, 
దిగ్విజయ ధన్యు డయ్యెను. 


“తై9లోక్య విజయసొధి చంద శాలికయందు కొలువుదీరిన పంటకుల 
సార్వభౌముడు “కర్ణాటక్షితిపాల మౌ క్రిక సభాగారాంతరావ ర్తిత స్వర్డ స్నాన 
జగత్చఏసిద్ధ కవితా తద్వచస్సౌధము పంచ నొకించుక తావు గోరి, ఈ షోణిన్‌ 
నినుబోలు సత్కవులు లేరీనేటి కాలంబునన్‌ ' అని కై వారము చేసిరి. 


అ 


(కాశీఖండము: పీధ్రిక; 14 ప 


కొండవీటి కోమటి వేముని కౌలువున నుండినపుడుగాని, రాజమహేంద్ర 
వరపు టల్టయవేముని యాస్థ్రానమున నుండినపుడుగాని, శ్రీనాథుడు తద్విరోధులగు 
నితర రాజుల జూడక మానినవాడు కాడు, 


హేమళబ్దవికార మే వేమళబ్దము, నిరక్షరాస్యుల నోళ్ళలో హేమారెడ్డి 
'యేమారెడ్డి'యె, తిరిగి చదువరుల చేతిలో “వేమారెడ్డి'యె [గంథములకెక్కి 
యుండుము బంగారయ్య వంటిదే హేమయ్య నోమము, 


16 అవధాన విద్య 


హేమారెడ్డ (పాపుననున్న శ్రీవాథునకు కస్తూరి దొరకదా? సాంపరాయని 
తెలుంగాధీశుని సన్నిధి కేగి చెప్పిన పద్యము చూడుడు: 


“అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ ! కస్తూరికా 
భిషాదానము సేయురా! సుకవిరా డృందారక ేణికిన్‌ 

దాశారామ చఫక్యభీమవర గంధర్యాప్సరో భామినీ 

వశ్షోజద్యయ కుంభికుంభముల పై వాసించు దద్వాసనల్‌ వ 

ఎంత ధీరముగా జెప్పెను! తనకెంత పలుకుబడి ! పాబల్యముండెనో! 


కర్ణాటాధీశ్యరు నాస్థానమున 'కనకాభి షేకము చేయించినగాని నిన్ను బొగడ ' 
నని కూర్చున్నాడు. ఆ పద్య మిది: 


“జననాథో త్రమ! దేవరాయ నృపతీ! చ కేక! శ్రీవత్స లాం 
ఛన సంకాశ! హరి! పభావ! భువిరశాదక్ష! నాబోటికిన్‌ 
గు నృపస్తోత సముద్భవంబయిన వాగ్గోవంబు శాంత ంబుగన్‌ 
గనకస్నానము జేసి గాక, పొగడంగా శక్యమే? దేవరన్‌! 
(మహాకవి (శ్రీనాథుడు ) 


పె పద్యమునందు [పథమ చరణమున 'జగతీచ కేళ' అనీయు, ద్వితీయ 
చరణమున “కవిరక్షాుదక్ష* అనియు నుండియుండును. 


సింగభూపాలుడు రెడ్డ గొంగ. అయినను ్రీనాథు డతని దర్శించెను. 
కవుల కందరును కొవాలసీనవారే కదా! 


సింగభూపాలు నాశీరభదించి, కొలువు కూటమున= 


కం. _ సర్వజ్ఞ నామధేయము 
శ ర్వునతే రావుసింగ జనపాలునకే 
యుర్విం -జెల్లును దక్కొారు 
సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మను టే, 


అని గొ సెక్కు నాడెను, రాజమ హేం| దవరపు రెడ్డకది వెక్కసముగ దోచి 
(శ్రీనాథుని జూచి, 'నీ విచ గకాలమారివి. సమయోచితనుగా నెవరినయిన, నెట్టయిన 


[పథమ (ప్రకరణము 17 


బొగడుదు'వని మొగము చిట్లించుకౌనిరట. ఆప్పుడు (్రీకాజా డాపద్యము నిట్లు 
విజిచి చదివెనట: సర్వజ్ఞ నామధేయము. శర్యునకే. (ఆన్యు)ప లెదు. తాను 
తగిలించికొన్నాడు గాని రావుసింగజనవాల నకు ఎయువ్వన్‌ సెల్టును* (ఉర్వి 
యనగా తన రాజ్యపు పొలిమేరలలోనిదే కాదు కదా!) తక్కొారు సర్వజ్ఞుండనుట 
(శర్వునికంటె అన్ముడగువాని సర్వజ్ఞ్జుండనుట) కుక్క సామజ మనుదే, 


ఇట్టి యొడుపు లెజిగినవాడే సభాముఖమున రాణించును, 

(శ్రీనాథుడు రెడ్డ యాస్థాన కవియని వెలమటండ్రెప్టడును కంటగించికొన్న 
వారు కారు. మీదుమిక్కిలి వారి కితనిపై నుదారమైన [పేమ యుండెను. ఎంత 
లేదే తాను వచ్చి యడిగినంతనే, రాజకీయ చ్యవహారముం జోలి సీకెందు కనక, 
కటార్రి యిచ్చి పంపుదురా ? తమ యేలికల యుబ్బణగించి కటారి గొనిపోయిన 
వెలుగోటి మాదయ లింగమనేని శ్రాఘించిన పద్య మెంల యుదులుగా నున్నదో 
చూడుడు; | 


జగనొబ్బ గండాంక సం గామ నిక్ళంక 
జగదీశ రాయవేశ్యాభుజంగ 
అభిలకోటల గొంగ యరిరాయ మదభంగ 
మేలందు ధరణీ మీన జాల 
మూరురాయరగండ మురియు రాయల మిండ 
యభివృద్ధి మీటు చౌహ త్తమలర్ణి 
ఘనరాయ గోవాళ కామినీ పాంచాల 
[బహ్మాయు శశివంశ పరశురామ 
దండి బిరుదుల సురతాణి గుండె దిగుల 
బిర యల్హయ వేముని పగర మిండ 
రమణ మించిన వేటిని రావు బిరుద 
సంగరాటోప మాదయ లింగభూప, 


ఈ పద్యము విని “ఆల్లయవేముని పగరమిండి గుండె కరగి, కటారి తిరిగి 
యిచ్చెను. ఏ ఖ్యాతి గోరి రెడ్డ పౌరషలాంఛనమైన కటారి గొనివచ్చెనో, ఆ ఖ్యాతి 


2) 


20 అవధాన విదః 


ముతో జేయి కలిపి, దాని కూతగా నిఎచునట్టు (పయోగించుట కలదు, దీని 
వలనే నర సౌకర్యముకన్న శయ్యా సౌకర్యము మిన్న. _శ్రీనాథు డీమెలకువ 
తీక యజ్యనుంచి (గహించెను. 'కాలస్వైర విహార భంజన కళా కౌతూహల 
సవ్య (భారత మౌసల పర్వము: 224 పద్యము) వంటివి ఆ 'రసాభ్యుచిత 
బంధ మనస్సుని” (పబంధములందు అంత కొట్టవచ్చినట్టు లగుపడవు. కాని, 
(శ్రీనాథుని పబంధములందు “ఈశ్ళరార్చన కళాశీలుండు, విభమ కళాగర్యంబు, 
చటుల ఏిక్రమ కళా సాహసంబొనరించు కుటిలాత్ములకు గాడు కొండవీడు” 
వంటివి కొల్లలుగా వీనుల విందొనరించుచుండును. ఇట్టి కొన్ని గురులు, తెలుగు 
పలుకుబళ్ళు పౌసగించుటలోని [పోడతనము, నాలుగు పాదములు 'సమతూకము' 
సంతరించుటలోని యొప్పిదము, క ర్హ్భత్యమును గు ర్రించటకు తోడ్పడును, 
పకృతోదాహృత బాలా వర్ణనాత్మక సీస పద్యము ్రీనాథునిది కాకపోయినను 
నష్టము లేదు. కమనీయ కవితాథ్రీ (ప్రదర్శించి సభను రంజించీయే తాను 
'కర్ణాటదేశ కటక పద్మ వనహే?' యయ్యెననుట యథార్థము. 


ధీవిళాలుడై న రావ సింగభూపాలని సీండుకొలువున శ్రీనాథుడు కొన్ని 
సమస్యలు పూరించెనందురు. 'కుక్కవొ నక్కవో ఫణివొ (క్రోతివొ పిలివొ భూత 
పిల్లివో' అను సమస్య బహుళ |పచారము పొందినది. 


తక్కక రావుసింగ వసుధావరు డర్ధుల కర్థ మిచ్చుచో 
దిక్కుల లేని కర్ణుని దధీచిని ఖేచరు వేల్చుమాను బెం 
పెక్కిన కామధేనువు శిబీందుని నెన్నెదు భట్ట! దిట్ట పై 
కుక్కవో నక్కవొ ఫణివొ [కోతివొ పిల్టీవొ భూతపిల్టివో, 


సద్యములు రాజస్థానములందే కాదు, పల్లెటూళ్ల రచ్చలయందును జాటు 
వుగా బలికిన మేటి (శ్రీనాథుడు. 
పలనాటి పల్టెటూక్ట గుజించి పలికిన యాటవెలది యొయ్యారము శబ్దిచ్నిత 
మనోహరము. 


అ. వె, చిన్న చిన్న తాళ చిల్లర దేవుష్ట 
— నోగులేటి సీష్ట నాపరాళ్లు ,. 


ల్రైటూప్ల. 
చేతులతో దిరిగివచ్చి పలనాటి పరిస్థితి వివరించిన వైఖరి: 


ఊఉ. అంగడి యూరలేదు, వరియన్నము లేదు, ఫుచిత్యమేమిలే 
దంగన లింపులేరు, (పియమైన వనంబులు లేవు, నీటికె. 
భంగ పడంగ బొల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె 
న్నంగను సున్న గాన పలనాటీకి మాటికి బోవ నేటికీన్‌. 
“రసికుడు పోవడు పల్నాడు. 


'ద్రొఇుపానక ఖండశర గ్రారలతో రంభాఫల (శేజితో గోక్షీరంబులతోడ 
మండేగలతో [గొన్నేతితో పస్తుతోనక్షయ్యంబగు నేరు బాలకలమాహార ంబు' సేవించు 
భోగికి సజ్జజొన్నకూళ్లు చవి యగునా? కస్తూరి లేక పూట గడచునా? అంగన 
లింపులేరనుట వస్త్రభూషణ గంధానులేపన మాల్యాది నాగరకవిలాసము దూర్‌ 
మగుటచే మగువలందింపు గనిపింపదని యనుట గాదు. బాహిరములైన తశుకు 
జెళుకులకం టె నాంతరమైన శ బంగారము ్రీశాథుని దృష్టిలో విలువగల పదార్థ ము. 


కడిదిప్తరపు బోగమువారి గుణించి చెప్పిన పద్యము పరి కీంచిన నీ విష 
యము లేటపడును, 


ఉ. చీరయ ముక్కు ముంగరయు జెంపల గంధము చుక్కబొట్టు మం. 
జీర రుణంరుణార వము జేతుల కంకణ నిక కణంబు నొ 
య్యారవు జాలు కొవ్వును గయాళితనంబును గాని, లోన శం 
గార మొకీంత లేదనుట గంటిని ఈ పురి వారకాంతలన్‌, 
" విటి కెద్దకి యేర్చడినపుడు చెప్పిన కందము : 


కం. సిరిగలవానికీ జెల్డును 
దరుణుల బదియాబువేల దగ భెండ్రాడన్‌ 
దిరిపమున కిద్ద రాండా? . 
పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్‌. 


అవధాన విద్మ 


కట్టికొన్న పెండ్డమ ను ఏరు నమనుట ధర్మమా? శివునకు గంగ తగి 


బెండ్డాడిన తరుణి కాదు. కనుక విడువ వచ్చును. 


చం. 


\ 


తములపాకుల బేరములాడ బోయి చెప్పిన చంపకము : 


తొలకరి మించుదీవగతి దోవ దుకాణము మీదనున్న య 
య్యశికుల వేణితో తముల పొకుల బేరము లాడబోయి నే 
వలచుట కేమి, శంకరుని వంటి మహాత్ముడు లింగరూపియె 
కులికెడు దాని గబ్బి చనుగుబ్బలసందున నాట్యమాడగన్‌ | 


మజియొక ముద్దులొలుకు సీసము ; 


పొగసుకీల్ణడదాన సోగకన్ను లదాన 
వ జాలనంటి పల్వరసదాన 
బంగారు జిగిదాన బటువుగుబ్బలదాన 
నయమైన యొయ్యారి నడలదాన 
తోరంపు గటిదాన తొడల సిగ్గులదాన 
పిడికిట నడగు నెన్నడుము దాన 
తపకుజెక్కులదాన బెళుకుముక్క_ర దాన 
సింగాణి కనుబొమ చెలువుదాన 
మేలిమి పసిండి రవ కడియాలదాన 
మించి పోనేల రత్నాల మించుదాన 
తిరిగి చూడవె ముత్యాల సరులదాన 
చేరి మాటాడు చెంగావి బీరదాన. 


ఈ రీశిగా పద్య రత్నములు వెదచల్లుచు లోకము నలరించుచుండిన (్రీనా 


థుడు తాను చూచుచుండగనే యెండరో రాజులు, ఎన్నో రాజ్యములు పోయి, 
తన | బదుకు దురై అసు వులు బాయరు స ససము = 


ను వ. 
కాశికోవిశ్యేత గలిసె వీరారెడ్డి 
ee 
18 శర క్యాళిషరంబు లేరాయడిచ్చు, 


(పథమ [సకరణము 28 


రంభ గూడే తెలుంగురాయరాహత్తుండు 
కస్తూరి కేరాజు (బస్తుకింతు, 
స్వర్గస్థుడయె విస్సృనమం[తి మణి హేమ 
ప్మాత్రాన్న మెవ్వని పంక్తి గలదు, 
కైలాసగిరి ఐండె మైలారు విభుడేగి 
దినవెచ్చ మేరాజు దీర్నగలడు, 
భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె 
కలియగంబున నికనుండ కష్టమనుచు 
దివిజకవివరు గుండియల్‌ దిగ్గురనగ 
నరుగుచున్నాడు శ్రీశాఢు డమరపురికి, 


దాదాపు తొంబదియేండ్లవాడు అవసాన కాలమ.న జెప్పిన పద్యము కదా, 
ధార చెడలేదు. రీతి చెడలేదు. ఏమి రాజసము! తాను స్యర్గమునకే ఫ్రోవృనా? 
పోయి వాచస్పతి ఫీళ్ర మా కమించునా? కర్ణాట దేశమునకు బయనము కట్టి, 
డిండిమ కవిసార్యభౌమునితో దలపడబోవు నపు డెట్టి ఆత్మ [పత్యయముండె కో, 
నిర్యాణ వేళ యందును అట్టీ అత్మ (పత్యయముండుట ఆశ్చర్య జనకము. దేవ 
సభయం దష్టదీక్చాలకుఆ నభివర్ణించుచు సీసములు గుంఫించునో! రంభాద్యప్సరో 
భామినుల నృత్యాది కళావిశేషములు ఆరభటీ వృత్తి మ త్రేభవి,కీడిత వృత్తముల 
శామించునో! మహర్షుల జ్ఞానోపదేశ సూత్రము లనువదించునో! 


(శ్రీనాథుడు ర విసార్యభౌముడు. 
అవధానులకు ఆదర్శమూర్తి. 


చతుష్టష్టి కళలు 


కళలు అటువది నామగని (ప్రసిద్ధి కలదు. వాత్స్యాయన ముని పేర్కొనిన 
కళలుం 


1. గీతం, 2. వాద్యం, స్‌, నృత్యం, 4, నాట్యం; ర్‌, ఆలేఖ్యం, 
గ్ర పిళేషకచ్చేద్యం, 7. తండులకుసుమవశివికారాః, ర. పుష్పా స్తరణం ర దశ 
నవసనాంగరాగః, 10. మణిభూమికాకర్మ, 11. శయనరచనం, 12 ఉదక 
వాద్యం, 18. ఉదకాఘాతః 14. చి తాశ్చయోగాః, 15. మాల్య గథనవికల్చాః 
1%. శేఖరాపీడయోజనం, 17. నెపథ్య పయోగాః, 18, కర్ణప తభంగాః, 
19. గంధ్రయు క్రీః, 90. భూషణయోజనం, 21. ఐం దజాలాః, విల కౌచు 
మారాశ్చయోగాః, 298, హస్తలాఘవం, 24, విచి తశాక యూ షభ క్ష్యవికార 
క్రియాః, 26. పానకరసరాగాసవయోజనం, 26. సూచీవానకర్మాణి 91. సూత 
కీడా, 28. వీణాడమరుకవాద్యాని, 29. (పహేశికా, 80. |పతిమాలా, 
81. దుర్యాచక యోగాః, 89. పు స్తకవాచనం, 88. నాటకాభ్యాయికాదర్శనం, 
లీ, కావ్యసమస్యాపూర ణం, కిక్‌, పట్టికావే తవానవికల్పాః, 8ీ6. తర్కుకర్మాణి, 
శీ. తక్షణం, శీర్‌. వాస్తువిద్యా, 89. రూప్యరత్నపరీక్షా, 40. ధాతువాద?ః, 
&1. మడిరాగాకరజ్ఞానం, 42, నృక్షాయు ర్కేదయోగాః, 49, మేష కుక్కుట 
లాగకయుద్ధవధిః, గీత, శృకళారికా పలాపనం, 4&5. ఉత్పాదనే సంవాహనే నేక 
ఒర్జనే చ కౌశలం, 46. ఆక్షరమున్షికాకథనం, 47. మ్టేచ్చితవికల్చాః, 48. దేశ 
భవ జ్ఞానం, 49. పుష్పక కటికా, 50. నిమి త్రజ్ఞానం, ర్‌1. యం తమాతృకా, 
62, ధారణమాతృకా, 58. సంపాఠ్యం, 54. మానసీ. ల5. కావ్య క్రియా, 
56. అభిధానకోశః, 57. ఛందోజ్ఞానం, ర్‌రి. [కియాకల్పః, 50. ఛలితక 
రగా, 60, వస్త్రగోపనాని, 81. ద్యూతవిశేషాః, 69, ఆకర్ష క్రీడా, 6కి. బాల 
(కీడనకాని,, 64 వైనకీనాం వైజయికీనాం వ్యాయామికీనాంచ విద్యానాం జ్ఞాన మ్‌. 

(వాళ్ళాయన కామసూ త గంథ సాధారణాధికరణ తృతీయావ్యాయ స్థము, ) 


[పథ మ [పకర ణము 25 


వాత్స్యాయనో క్ర కళావిశేషములు రసికజనసామాన్యములు. వీనిలో [పహే 
శికా సతిమాలా దుర్యాచకయోగ పుస్తకవాచన నాటకాఖ్యాయికాదర్శన కావ్య 
సమస్యాపూర ణి అక్షర ముష్షీకాక థన మైచ్చిత వికల్ప దే భాషావిజ్ఞాన ధోరణ 
మాతృకా సంపాఠ్యమానసీ కావ్య కియాభిధానకోశ చృందోజ్ఞాన కియాకల్పాదులు 
వాబ్మయశాఖలో నొదిగెడీ కళలు, 


శ్రీ వెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు, రఘువంశవ్మాఖ్మ ననుసరించి వాసి 
|పకటించిన చతుష్షన్టికళ లు; 

1. గీతం, 2, వాదీ త్రం, ల నృత్తం, శీ, నాట్యం, ర్‌, చితం, 
గి, పు స్తకకర్మ, 7. పష్మతచ్చేద్యం, 8. లిపిజ్ఞానం, 9, వచనకౌళశలం, 
10. వై లక్షణ్యం, 11. మాల్యవిధి 12, (గంథయుర్తి, 18. ఆసాద్య 
విధానం, 1&4. ఆనుర ంజనజ్ఞానం, 15, రత్న పరీక్ష, 18. సీవ్యం, 
17. ఉపకరణ కియ, 16. అజీవజ్ఞానం, 19. తిర్యగ్యోనిచికిత్సితం, 20, 
మాయాకృతం, 21, పాషండసమయజ్ఞానం, 22, కీడాకౌశలం, 28. సంవా 
హనం, లిక, శర్రీకసంస్కార కౌశలం, 25. అయ పా ప్రి, 26. రక్షావిధానం, 
97, రూపసంఖ్య, 28, (కియామార్గం, 29, జీవ గహణం, 80. నయజ్ఞానం, 
81. చితవిధి, వివ గూఢరాళి, లలి. తులానిది, 84. శప గహణం, 85, 
అన్ను ప్రాప్త, 86. లేఖ, 87. స్మృత్యను కమం, 88, లీలా వ్యాపార మోహనం, 
89 |గహణాదానం, 40. ఉపస్థాననిధి, 41. యుద్ధం, కలి శతం, 438. 
గతం, 44. స్రీ పురుష భావ, గహణం, 45, స్వరాగ| పకాళనం, 46, (పత్యంగ 
దానం, 47. నఖివిచారం, 48. దంతవిచారం, 49. నీవ్మీ సంసనం, 50. గుహ్య 
స్పర్శనలోమ్యం, bl, పరమార్థకౌశలం, 52. భూషణం, కి. సమానార్థ త, 
54, [పోత్సాహనం, ర్‌ర్‌, మృదు! కోధ| పవ ర్రనం, 66. (కుద్ధపసాదనం, 
57, సుప్తాపరిత్యాగం, ర్‌రి, పరమస్యాపవిధి, ర్‌ం. గుహ్యగహం, 60. 
సాశుపాతనం, 61. రమణవీక్షణం, 69, స్యయంశపథ। క్రియ, 63. (పస్థితాను 


గమనం. 64, పునర్ని రీక్షణమ్‌. 
(కళలు: గృహరిక్ష్మి: మే 1989) 


ఇందు లిపిజ్ఞాన వచనకౌళలములు వాజ్మయ విషయములు. పు స్తక కర్మ 
కావ్యనిర్మాణవ్యాపార మా? తాటియాపలతో పుస్తకములు తయారు చేసెడి 


26 అవధాన విద? 


పనియా? కడపట శృంగారాత్మకములు కనబడును. అజమహారాజునకు స్వయం 
వర లబ్ధియైన యిందుమతి “పియశిష్యా లలితే కళావిధా' అని కాళిదాసు (వాసెను, 
రఘువంశము: 8-67) ఆ సుందరి కజచిన కళలు లలితకళలు. 


కొరవి గోపరాజు సింహాసన ద్యా|తింశిక ' యందు చతుష్ష ్టికళలు 
పస్తావించెను, 


'నాలుగు వేదంబులును శివ్షాది షడంగంబులును స్మృతులును బురాణంబు 
లును బూర్వో శ్ర తర మీమాంసలును న్యాయవిస్తార ంబులును నితిహాసంబులును 
వాస్తుశా స్రంబును ౌతళం[తంబును నాయుర్మేదంబును ధనుర్వేదంబును విష 
వారన మంత (సతీకారంబును గణితంబును మాం: (తిక త్వంబును జల 

స్నూతంబును (వన సాహిత్యంబును నుచితకృత్యంబును నాటకంబులు 
కొవ్యంబులు నలంకారంబులు నానాదేశభాషలును సకలలిపి పరిచయంబును దూర 
గమనంబును దూర శ్రవణంబును ధురంధరత్వంబును వశ్యాకర్ణ ణాది షట్క ర్మంబు 
లును వాహ రా రోహణచాతురియు జల స్టంభన శిలా స్తంభన రస స్తంభన నక్ష స్తంభన 
అగ్ని స్తంభన ఖడ్గ స్తంభన వాయు స్తంభన స్థల సంభన ర క్త స్తంభనాదులును 
మ హేం| దజాలంబును నష్టవస్తుసముద్దర ణంబును చింతితార్థదానము. షీకరణంబును 
(బియభాషణంబును నదృశ్యకరణంబును నదృళ్యాకర్షణంబును గృషివాణిజ్యాదు 
లును శక్తి తయంబును రత్నగర్భాది పరీక్షణంబును మనుష్యాది జీవపరిరక్షణం 
బును ద్యూతాఎఖేలనంబును యమనియ మాదృష్టాంగ యోగంబును ఆష్టావధానం బును 
వై దికంబును లోకాచారంబును రతిరహస్యంబును వాద్యకౌళలంబును నాట్యంబును 
బరకొయ ప్రవేశ ౧బును బరవంచనంబును ఉపాయాపాయ వివేకంబును పీరత్యంబును 
వాచకంబును గందుక కుక్కుటాండ జలపూర్ణభాండ చక (భమణంబును బపఖరూప 
నటనత్వంబుగు వేణు దండ భమణంబును రాజముఖ మృగ ముఖ స్రీ ముఖ చోరముఖ 
దిబ్ము ఖబంధనంబును హోలిక, పయోగంబు నాకారగు ప్రియ భావజ్జానంబును 
| గామణికత్వంబును లేఖకత్యంబును బరిహాసంబును వాచాలకత్యంబును నిష్కంప 

సశ తియ సర్యజాతి శిల్ప పరిశీలనంబును నా నీచతుష్షన్షికళలు.' 
(వీకాదశొశ్యాసము. 168 వచనము) 


ఇందలి కావ్యనాటకాలంకార సాహిత్య నానా దేశభాషా సకల లిపి పరిచయ. 
పీయభాషణ పరిహాస వాచబాలత్యములు సరస్వతీ స్తనములు, ఇవి వాత్సా 


[పథమ ప్రకరబము 27 


నో క్ర కళావిశేషములకంటె [కొత్తవి కావు [కొత్తగా దోచునడి 'ఆష్టావధానము.! 
దాని స్వరూపము వివరింపబడలేదు. ఆష్టావధానమనెడి మాట తద్గంథక రృ 
కాలమున వివృతి సాపేక్షము కాని మాట. ఆ కళకు అంతటి రూఢి యుండెను. 


ఇందు “నిష్కంపవృ క్రియ నొక కళగా జెప్పబడెను. నిష్కంపవృ త్రి 
యొక కళ యనుటకంచె, కళ యనెడి తీగ [పాకుటకు ఆధారభూతమగు పందిరి 
యనుట బాగు. 


మజి యందటో చతువ్షష్షికళల పట్టికలు [పక టించిరి, ఎవరిదారి వారిది, 
ఆందరిలో వాత్స్యాయన మునియే (పాచీనుడు. అవధాన విద్యకు పనికి వచ్చెడి 
సామ గి అమ్మ హార్షి కళాగుచ్చమునందే కలదు. 


విద్యాసముద్ధేశ పకరణమున- 
“అభి రభ్యు[చ్చితా వేశ్యా శీలరూప గుణాన్వితా 
లభతే గణికాళ బ్దం స్థానం చ జకసంసది.' 
(వాత్స్యాయన కామసూ[తీములు: అ 1 ల్లో 20) 


చతుష్షష్షికళలయందు [పొగల్భ్యము గన్న శీలరూపగుణాన్విత యైన 
వేశ్య 'గణిక' యనబడునని, జనసంసత్తునందు స్థానము బొందునని మహర్షి 
వక్కాణించెను, 


నాయకరాజుల కాలమున గణి*లు సభ నలంకరించి, తమ కళాకౌశలము 
(పదర్శించి, మెప్పగనిరి. 


వాజ్మ యశాఖలో నొదిగెడీ వాత్స్యాయనీయ కఠతిపయ కళావిశేషముల 
స్వరూపము తన జయమంగళటీకయందు, యశోధర పండితుడిట్లు వివరించెను; 


& పహేళికా లోక పతీతా [క్రీడార్తా వాదారా చ. 


బ్‌, (పతిమాలా యస్యా ఆన్యాక్షరి కేతీ (పతీతిః, సా క్రీడార్థా వాదొర్థొ చ. 
యథో క్రమ్‌, 'పతిళ్లోకం [కమాద్యత సంధాయావర మంతియమ్‌ పశేతాం కోక 
మన్యోన్యం (పతిమాలేతి సోచ్యత' ఇతీ. 


28 అవధాన ఏద్య 


ఒకడొక శ్లోకము నేయక్షరముతో ముగించునో తరువాతీవా డా మక్షరము 
నెడ్తికొని శ్లోక మారంభించుట. 

8. దుర్వాచకయోగా ఇతి. 

కబ్బ్దతో ౬ర్థతశళ్చ దుఃఖేనోచ్యత ప్రతి దుర్వాచకం తస్య [పయోగాః |కీడా 
రొవా వాదార్ధాళ్ళ యథా కావ్యాదర్శే ణు 
థి థి 

న రః పాగ్ళో (దాకా మమ స్తీస్థ్రా ముచ్చి క్నేప 

దేవధృట్‌ క్షిద్ధృత్వి కుతో? యష్మాన్చోఒవ్యాత్సర్చాల్కేతుః '. 

నోరుతిరుగని క్లిష్టమైన కూర్చు. 

4, పు సకవాచకమ్‌, 

ర్‌, నాటకా భ్యాయికాదర నమ్‌, 

ర్‌, కావ్యస మస్యావూర ణమ్‌, కావ్యస్య కోకస్య సమస్యాపాద ఇత్యర్థః 
తస్యాః పూ జమ్‌. 

(a అక్షరమస్లికా కథనమ్‌. ఇతి. అక్షరాణాం ముస్టిరివ మష్టికాగు ప్తి 
రితి. సా సాభాసా నిరాభాసా చ, (నే తావధానము) 

8. మైచ్చిత వికల్పా ఇతి. 

యత్సాధుళబ్ద్‌పనిబద్ధ మహ్యక్షర వ్యత్యాసా దస్పష్టార్థం తన్మేచ్చితం. 
గూఢ్రవస్తుమం, తారం. తస్య వికల్పా బహవః పూర్వాచారోో కాః 

0. ధారణ మాతృకా, (తస్య గంథస్య ధారణార్భం శాస్త్రం యథో క్రమ్‌ 

“వస్తు కోశ స్తథా [దవ్యం లక్షణం హేతు రేవచ 

ఇత్మేతే ధారణాదేవ్యాః పంచాంగరుచిరం వపుః ఇతి. 

10. సంపాఠ్యమ్‌, సంభూయ పఠనమ్‌. క్రీడార్థం వాదార్థం చ, త్మ 
పూర్యధారిత మేకో (గంథం పఠతి. ద్వితీయ స్తమేవ అవతపూర్వం తేన 
సహతథైవ పఠతి, 
11. మానసీ, । 

మనసి భవా చింతా. దృశ్యాదృళ్య విషయభేదాత్‌ ద్విధా... 


(ప్రథమ (ప్రకరణము 29 

తత కళ్చిద్భుంజనాక్షరై 8 పద్మోత్పలాద్యాకృతిభి ర్యశాస్థితానస్వార 
విసర్జనీయ యుతైః శ్లోక మను క్రార్థం లిఖతి అన్యశ్చ మ్మాకాసంధిసంయోగా 
సంయోగచ్చందోవిన్యా దిభి రఖ్యాసా దున్నీతాతరం పఠతి ఇది దృశ్యవిషయా. 
యదాతు తథైవ తాని యథ్యాకమ మాథ్యాతాని |జత్యా పూర్వ వదున్నీయ 
పఠతి తదా దృళ్యవిషయా నభవతి, సా చాకాళ మానసీత్యుచ్యతే. 


బొమ్మల సంకేతములను [గ్రహించి శోకము నుద్గరించుట, 
ధీ 

12, కావ్య కియేతి, 

సంస గ్రాత్‌ పొక ఎత అప భంశ కావ్యస్య కరణం [పతీతి [పయోజనమ్‌. 

18. అభిధానకోళః ఉతృలమాలాది. 

14. ఛందోజ్ఞానమ్‌. పింగళాది (పజీతస్మ ఛందసో జ్ఞానమ్‌, 

15 | కియాకల్పః. 

కావ్యకరణవిధిః కావ్యాలంకార ఇత్యర్థః [త్రితీయ మపీ కావ్య కియాంగం 
పరకావ్యబోధార్థం చ. (కల్పః రచనే) 

(కియాకల్ప ఛృందోజ్ఞాన అధిధానకోళ్ల కావ్య క్రియా ధారణమాతృకా 
సామ్మగీసమాహార న అవధానవిద్యావ్యాపార ము, 


కనుక వీని నెటీగిన కృృతముఖుడు శతావధాన విద్యాధురీణుడగుచున్నాడు. 
అష్టావధానికి అక్కజవడు కవిత్వేతర చమత్కార సామ! గియు వాత్స్యాయన 
(పోకె తత్కళాకలాపమునందే కలదు. 
కీడార్థమో వాదార్థమో యీద్భగ్విద్యా పదర్శనములు సరస్వతి పుట్టిన 
నొటినుండి [పచారమున నున్నవి. 


చతుర్విధ కపితఘులు 


నన్నయభట్టారకుని కాలమున “మృదుమధుర చిత్రవిస్తర నవరస భావ 
భాసుర కవితారచనా విశారదులై న మహాకవులు” 
(శ్రీమదాంధ్ర మహాభారతము. ఆదిపర్వము. 1-8) 


శ్రీనాథుని కాలమున “మృదుమధురచ్నితవిస్తర కవితా విలాస వాగీశ్వరు 
లగు కవీ? గిరులు” 
(శృంగార నైషధము. 1.11) 


వెన్నెలకంటి అన్నయ కాలమున 'అష్టభాషల మధురాజువి స్తర చిత క్రోవి 
తలు చెప్పు' వారు, 
(షోడశ కుమార చరిత. 6-18) 


పింగళి సూరన్న కాలమున 'ఆస మధుర చిత విస్తారకవితా విజృంభణ 
స్తంభిత బాణ భవభూతి కాళిదాసముఖ్య విఖ్యాతి గౌరవులగు కవులు' 
(కళాపూర్ణోదయము, 1-11) 


గణపవరపు వేంకటకవి కాలమున “అమితాశువు మధురము చీ 
విస్తారము" అనబడు చతుర్విధ కవితలు ఘటించు కవులు వన్నె కెక్కిరి. 
(ప్రబంధరాజ వేంక టేశ్వర విజయవిలాసము. 1.48) 


(తము 


నన్నయ “మృదుమధురచి త వి స్తరకవిత ' లనెను. 


జక్కన తాత పెద్దయ 'ఘటికలో నొక శతకంబు చెప్పనేర్చిన' యావ 
కవితా విశారదుడు. అతడు పై నాలుగింటిని వింగడించి చెప్పలేదు కాని, ఆతని 
సీసమాలికలోని విశేషణములు 'అనమధురచితవిస్తర' కవితల వంకోకే ముల్లు 
సూపుచున్నవి. శ్రీనాథుడు “మృదుమధురచి తవిస్తర' భట్టారరసమాస స్తబకము 
నంగీకరించెను. అక్షర రమ్యత నాదరించు స్వభావము గల నన్నయ శ్రీనాథు 


[పథమ (ప్రకరణము 81 


రిరువురును ఆపళబ్ది పర్యాయ శబ్దముగనే మృదు శబ్దము (పయోగించియుందు 
రనిపించును. “మృదు స్యాత్కోమలేఒశీస్లే' అని మేదినీ నిఘంటువు 


అవిలంబితముగా జెప్పబడు పద్యమునందు భావముల కుదింపు, శబ్దముల 
బిగింపు ఆంతగా నుండుటకు వీలులేదు కనక రచనలో లై క్షణ్యముండదు. అందు 
చేత అది మృదురచన. అట్టిది అ్యపయత్నోదీరిత మగుటచే దాని 'నాపకవిత 
యనుటయు బొసగును. 


సంస్కృత కవు లెవ్వరును (బస్తావింపని, అలంకొరికులు చెప్పని. యూ 
చతుర్విధ కవితాభేదములు తెలుగు కవులే బహుళముగా దారము చేసినట్లు 
కనబడుచున్నది. తమిళమున కీ. శ, 12 వ శతాబ్దమునుండి |పసిద్ధిగాంచిన “పొట్టి 
యల్‌' అను [గంథమున “ఆప మధుర చిత్తర విస్తర) ఆని యీ విభాగము 
తెలుపబడియున్నదని తమ “ఉదాహరణ వాజ్మయ చరిితము'నందు (శ్రీ నిడుదవోలు 
వేంకటరావుగారు తెలిపిరి, అగుచో ఈ చతుర్విధకవితాపద్దతి దశమశ శతాబ్ది నాటికే 
రూడి కెక్కిియుండిన దేశిపద్ధతికి జెందిన దాక్షిణాత్య శిల్ప విశేషమని భావించ 
వచ్చును, 


ఈ రీతిగా నెలకొన్న ఆస మధుర చిత విస్తర కవితలనెడి రూఢి తోసి 
రాజని ఆకు బంధ గర్భ చిత కవిత లనెడి రూడి గల్పింపజూచినవారు కొందరు 
పదునేడవ శతాబ్దమున గన్పింతురు. కాని 'వారి మతము రసవిరోధి యగుటచే 
పెకిరాలేదనుట వాస్తవము. బంధ కవిత్వము చెప్పట అదొక చితము. గర్భ 
కవిత్వము చెప్పుట ఆదొక చితము ఈ చి తములు రెండు చాలక మటొక 
చితమా? బంధ గర్భ కవిత్యములు చి. తకవిత్యమ.నందే యంతర్భవించును. 
బంధకవితలకు పీఠము గల్పించి మధుర విస్తర. కవితలను దొలగించుట-ర మణీయ 
కావ్యకళనే (తోసిపుచ్చుట యగును గదా! అప్పకవి తరువాతివాడై న శేషము 
వేంకటపతి “చ్మితవి స్తరమధురాశలీల గవితల్‌ రళియింపగ నేర్చె' అని | పాచీన 
సం పదాయమునే పాటించెను. (తారాశశాంక విజయము. 2-54) ఇదియే సరి 
యైన పద్ధతి, 

ఈ చతుర్విధక వితల సమగ స్యరూపము తెలిసికొనుటకు లక్షణ గంధములు 
లేవ ఒక్క. వార్లాక రాఘవయ్య (వాసిన “లక్షణ దీపీక' మ్మాతము కలదు, 


82 అపధాన విద్య 


లక్షణ దీపిక చతుర్విధ కవితల నిట్టు వివరించెను: 
“ఆప మధుర చిత్ర విస్తార క విత్యంబుల సివి ఏలసిల్లె, అందు. 


అకు కవిత్వంబన్నది : ఏకపాద (తిపాద కఠిన పాస విషమ సమస్యా 
పూర్తులు, వ్యసాక్షరీ సంఘటిత పద్యంబులు, ఇష్టార దేవతావర। పతిపాది నే 
ధాక్షర రచశా చమత్కతియు అష్టావధానంబులు, ఘటికాశత [గంథ కల్పనయు, 
ఆకాశ పురాణంబులని తత్కాలోచిత త్వరితగతిని రచియింపబడునది యాస 
కవిత్యంబును, 


మధుర క విత్వంబన్న ది ; నాటకాలంకారములు, కళికోత్కశికలు, 
విభ క్ర్యధిదేవతోదాహరణ ములు, సప్టతాళనటనలు, నట్టాటు, గీత పబంధములు, 
చతుర్భ వక, అష్టభ్నదికలు, బిరుదావళి నామావళి భోగావళి రంగఘోష చతు 
రుతర సంఘటనలు, యక్షగానంబుల వెలయు పదంబులు దరువులు, లీలలు, 
ధవళంబులు, మంగళ హారతులు, శోభనంబులు, ఉయ్యాలజోలలు, జక్కుల రేకు 
పదంబులు, చందమామ సుద్దులు, అష్టకంబులు, ఏకపద, ద్విపద, |త్రిపద, 
చతుష్పద, షట్బదాష్టపదులు, నివి యాదిగా నన్నియు లయ |పమాణంబుల 
నొప్పి మృదు మధుర వచన రచనల బసిద్ధంబై నవి మధుర క విత్యంబులు. 


చిత కవిత్వం బన్నది:- పాదగోపనంబును, సద్య భమకంబును, పొద 
[(భమకంబును, నామగోపనంబును, అనులోమవిలో మగతిపద్యంబులును, కంద 
గీతగర్భిత వృ త్తంబును, కందద్వయగర్శ్భిత మణిగ ణనికరంబును, | కౌంచపద 
గర్భిత కందద్వయంబును, ద్విపద, చౌపద, లాలి, సువ్వాల, మంగళహారతి, 
ధవళంబులు, కోభనార్థచం దికాది పద దర్వులాది లయగర్శ్భిత సీసంబుకు, కంక 
పటహ మండూక తురంగ నట భేరీనినాద నాలుక రంపవృ త్తంబులును, రగడ 
భేదంబులును, తాళగతులును, దండకవృ త్తంబులును, అష్టదళ షోడశళదళ 
ద్వా తింశద్దళ పద్మబంధంబులును, నవావరణ ద్యాదశావరణ చ। క్రబంధంబులును, 
రథ నాగ ద్వినాగ కులాలచ్యక ఆందోశికా చ్చ తబంధంబులును, గోమూ శ్రీకా 
పుష్పమాలికా పుష్పగుచ్చ మృదంగ డమరు ఖడ్గ (తీహల కంకణ సర్వతోభ[ద 
కవికల్పిత కల్పవల్ణరి నివి యాదిగాగల్లు బహువిధ చనుత్కారంబులి చితంబులు 
రచియించుటం జేసిన నదీ చి తకవిళ్వము. 


(ప్రథమ [ప్రకరణము §9 


విస్తరకవిత్వం బన్న దిః= ఇష్టదేవతా, పార్థనయు, కృతికి ర వింశ? యు 
పురగిరి మృగయా యాతా వన జలనీధివర్ణన దూ తవినో ST PER DI 
త్సవ సురత కీడా పు త్రోత్సవ సూర్యోదయ స సూర్యా స్తమయ చర్మదొ సేక్స వ 
పాలంభన విరహ వర్ణనలు, జల కీడలు, వదృతువర్హనలు, మధుపాన దయయ 

రణ క్రీడా దిగ్విజయంబులు నివి యాదిగా గలుగు నష్టాదళవ వర్ణనలు, అఎంకార ౫. 
శయ్యలు వృత్తులు పొఠంబు లుతే?;9 రకం శేవర్లేఖల ధ్వనులు క 
ములు నివి యాదిగా గలుగు కావ్య లక్షణంబులు గలిగి పంచలక్షణ దళలషణం .9 
నొప్పి కథాసరణి వ ర్తిల్దుటంటేసి యది విస్తరకవిత్యం బన్నది మహో పబంధం....” 
(వారాక రాఘవకవి లక్షణ రీపిక) 


ఇత 


ఇట్టి చతుర్విధ కవితలు నిర్వహింపగల సమఫ్థులు పూర్వకాలనున బవ 
రుండిరి, 


“చతుర్విధ క వితామతల్లి కొల్పసాని పెద్దనాహా వ్కడు' ఆఫవున సందెవేసిన 
చేయిం (స్వారోచిష మనుసంభవ గద్య.) 


“చతుర్విధ (పథిత ధారాఫద్ధి |బాపించి సంస దభిద్యద్గిరిరాబసోదర త్ర 
యెచ్చన్‌ మించు పుంభావ శారద (ఘటికాచల మాహాత్మ్యము. 1.17) తెనాలి 
రామకృష్ణక వి “నలు దెజింగుల నెన్నగల కొవ్యధారల ఘనువ వాపవునందు గరము 
మెటి' అనిపించుకొన్నాడు. (పాండురంగ మాహాత్మ్యము, 1.28) 


రామరాజభూషణుడు 'చతుర్విధకవితా నిర్వాహకుడు" (వసుచరిత గ ద్య.) 
మధురవాణి = 'చాతుర్ణ మేతి కవితాసు చతుర్విధాసు' 
(శ్రీరామాయణ సార కావ్యము.) 


విజయరాఘవ నాయకుడు “చతుర్విధ కవికా నిర్వాహక సార్వభౌముడు 
(పూతనాపహరణ నాటకము) 


కంకంటి పొపరాజు “చతుర్విధానపద్యక విత్వ విద్యావధానాధునాతన భోజ 
రాజు,” (శ్రీమదుత్తర రామాయణము) 


8) 


84 అవధాన విదః 


తంజాపురి నేలిన మహారాష్ట్ర (ప్రభువు శహటీ = 'సర్వగుణభరిత సకల 
భాషా చతుర్విధ సాహితీ నిర్వాహకుండు.' 
(పంచరత్న [ప్రబంధ నాటకము, సూతధార (ప్రస్తావన ) 


లక్షణ దీపికోదాహృత లక్షణము బట్టీ చతుర్విధ కవితానిర్వాహకు లందరు 
నాఫకవులసి, ఆశుకవులందరు విషమ సమస్యాపూ ర్తులు, వ్యస్తాక్షరీ సంఘటిత 
పద్యములు, నిషేధాక్షర రచనాచమత్క్శరి, అష్టావధానంబులు, ఘటికాశ త్మగంథ 
కల్పన, ఆకొాళపురాణము...... 4 ౪2 తత్కాలోచిత త్వరితగతిని రచియింపగల 
వారని తెలియుచున్నది. 


చతుర్విధకవితా నిర్వాహకులే కాల్మకమమున వెలసిన యష్టావధాన శ్లతావ 
ధాన మహా సౌధ మూల స్తంభమూ రులు, 


ఆభుకవిత 


శ్రీకృష్ణదేవరాయ లొకనాతు పసిడి పళ్ళెరమున కవిగండ పెండారము 
గొనివచ్చి సంస్కృతాం[ధము లందు సమాన (ప్రొఢితో నెవరు కవిత్వము చెప్ప 
గలరో వారి కిత్తునని లేచి నిలబడెనట. మహాసభలో దానిని బరి గహించుఓ 
కొక్క_రును లేచి మొగదలకు రాలేదు. అప్పుడు రాయలీ పద్య మెక్తుకొనెనట : 


'ముద్దుగ గండ పెండియర మున్‌ గొనుడంచు బహూకరింపగా 
నొద్దిక నాకొసంగుమని యొక్క_రు గోరగ రారు, లేరొకో!' 


(ప్రభువు ముద్దుగా బిలువగా నొద్దికతో సమీపించగల హితుడు కవితా 
పితామహుడొకడే. [పభు హృదయమున పెద్దన పీఠము పెట్టుకొని యున్నాడని 
దకార ద్విత్యఘటిత పద్య పాసమే బహిరంగముగ జొఓ జాలి యున్నది, అందు 
చేత తక్కిన వారెవ్వరును జిఘృక్ష చూపలేదు. తన్ను గాదని గండ పెండార 
మెక్కడకు బోగలదని పెద్దన కూర్చుండి యుండెను. ఆపుడు ప్రభువు పెద్దన 
దెస చూచినాడు. పెద్దన లేచి పద్యమందుకున్నాడు: 


“పెద్దనటోలు పండితులు పృథ్వినిలేరని సీ వెటుంగ వే 
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాజ్ఞృపా!' 


ఈ పద్యమునకు రెండర్గములు చెప్పవచ్చును. పెద్దనతో సరితూగు 
పండితులు పృథ్విని లేరు. పృథుత్వాత్‌ పృథివీ. ఈ విశాల | పపంచమున లేరు. 
అని మొదటి యర్థము: పెద్ద అనన్‌ పోలు పండితులు లేరు. కనుక, తారతమ్య 
పరీక్ష చేయక, పెద్ద ఆనక, పేరిమి- గౌరవముతో ఈదలంచినను నాకిమ్ము. 
అని రెండవ యర్థము: 'పెద్దనకీదలంచినను పెద్దనకిమ్ము' అనక 'నాకిడు' 
మనెను, ఇక్కడ తాను పెద్దనకంటే భిన్నుడా? పద్యము చెప్పినవాడు పెద్దన, 
పద్యమున పెద్దన పేరు లేదు. కనబడుచున్న దే అనిన ఆది ము దాలంకారము, 

ఆ చతుర్విధ కవితా చతురాస్యుడు రాయలు ముద్దుగా నె త్రికొన్న పద్దియ 
మును పూరించుటతో నాగక, కవితా స్వరూప మెట్టుండవలెనో నిరూపించుచు, 


86 అవధాన విద్య 


(తింశచ్చరణవి స్తర మైన యుత్సలమాలిక, పూర్వార్థ మచ్చతెలుగుగా, నుత్రరార్థ 
మచ్చసంస్కృతముగా సమపాళముగాసంతరించి. యొక్క గుక్కలో రురీశై ఘ్య 
మున సభలో వెల్టివిరియ బలికి, యెక్కడివారక్కడ |మాన్చడి చిత్ర ప్రతిమల 
వలెనుండగా ముందునకు వచ్చి నిలిచెను ఆప్పుడు శ్రీకృష్ణదేవరాయలు 'బిరుదై న 
కవి గండ పెండారమున కీవ తగుదని తాన పాదమున దొడిగె'. ఆస కవిత్వ 
మనగా అది. దానితో ఆల్హసాని పెద్దన కీర్తి పభ దిక్కులకు నెళదొ లైను, 


“కావ్యం సద్యః కవీనాంచ [(భమత్యహ్నా దిశోదళ' అన్నారు కదా! 


ఆల్బసాని పెద్దన్న సద్యః కవి. సద్యఃకవితయే ఆప కవిత. లేడికి 
లేదినదే పయాణమన్నట్లు ఆస కవికి అడిగినదే ముహూర్తము = పద్యములు 
గుంవించును. 


మటొకప్పుడేదో రాయ లాపవుగా వచింపుమని కోరగా- 


చం, నిరపహతిస్థలంబు రమణీ పియదూతిక తెచ్చియిచ్చు క్ర 
ప్పురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచ మొప్పు త 
ప్పరయు రసజ్జు లూహ తెలియంగల లేఖక పాఠకో త్తముల్‌ 
దొరక్రినగాక యూరక కృతుల్‌ రచియింపుమనంగ శ క్యమె? 


అని పెద్దనయే నిరాకరించెనని చెప్పుదురు. 


కాని యీ పద్యమునకు మాతృక యనదగిన కన్నడ పద్యము, 
తత్వ్పూర్యమే “సూక్తి సుధార్గవము' నందు వెలసియుండెనని పరిశోధకులీ కర్ణాట 
భాషా పద్యము నుదాహరించుచున్నా రు: 


చం, సిరుపహతిస్థలం మృదుత రాసన మెళ్టుణినింపుదంబులం 
నరవిద పు స్తక[పతతి లేఖకవాచక సం|గహం నిరం 
తర గృహసళ్చిత స్థితి విదారక సంతతి సత్కళత సా 
_ దరత యినుళ్ల సత్కవియ మీసువదాగదె కొవ్యవార్థియుం, 
చతుర్విధ కవితామతల్లిక యని పేరు పెట్టుకొన్న పెద్దన్న తన ప్రభువు 
ముద్దు చెల్టించుటకు పెడ మొగము పెట్టినాడనుట నమ్మదగిన మాట కాదు. 'నిరుప 


[పథమ [ప్రకరణము వ్ర 


హతిస్థల ' పద్యమును జెప్పినమాట నిజమైనచో అది కన్నడమున పసిద్ధమై 
యుండిన పద్యము కనుక నవ్వులాటకు దాని ననువదించి చెప్పి యుండును. 
అట్లె నను అది అషూక్తమే కదా! నిరాకరించెననుమాట యెట్లు పొసగును! 
“ఊరక కృతుల్‌ రచియింపు మనంగ శక్యమే? అని పద్యము. కృతి యనగా 
కావ్యము. కన్నడ పద్యమున కావణబ్దమే కలదు. కావ్యము సావకౌశముగా 
జెప్పదగినది. “కృతిః వింశ తివర్డ చృందసి' అని యండుటచే కృతి యనగా 
పద్యమనియు నర్థము చెప్పవచ్చును. కాని, మీది పద్యమునందలి కృతిళబ్దము 
కావ్యపర్యాయ శబ్దమే. “ఏమయ్యా! ఏదైన కృతి రచింపగూడదా? ఊరకున్నా 
వేమి?' అని రాయ లనియుండును. “అన్ని హంగులు నమరిన గాని మనసు 
స్వ్యస్థముగ నుండదు. స్వాస్థ్యము లేనిదే కవిత రాదు ఆను నభి| పాయము 
స్ఫురించు లాగున పెద్దన ఆ పద్యము జెప్పియుండును. ఆ తరువాతనే ఆ రసిక 
(ప్రభువు “హోక్రట గామాద్యనే కాగహారము అడిగిన పీమలయం దొసంగి' 
యుండును. అట్టి 'నాయంకరపు' టధికార మ్నుదచే పెద్దన పెద్దిరా జనబరగెను. 


పెద్దన “నిరపహతిస్థల' పద్యమునకు కన్నడ పద్యము మూలమైనచో, 
దానికి సంస్కృతమునందలి రాజశేఖరుని కావ్య మీమాంసా సూత వచనములు 
మూలము, చూడుడు. “ఆజ్ఞా మూక పరిజనం విజనం వా తస్య స్థానమ్‌ a 
సడోలా | పేంఖంచ స్యాత్‌. సమాగధ భాషాభినివేశిన్యః పరిచారికాః. ఇంగితా 
కార చేదీ.... లాక్షణికళ్ళ లేఖకః స్యాత్‌." (కావ్య మీమాంస. 10 అధ్యాయము.) 


- ఇట్టి వెన్ని యో రాజభోగములు కవి కవసరమని రాజశేఖరుడు రచించెను, 


'ఇవి కావ్యము చు కవికే కాని, ఆసపద్యములు రచించు కవికి కాదు. 
కనుక, పెద్దన ఆశు పద్యములు చెప్ప నిరాకరించెననుట విశ్యసనీయము కాదు, 


ఆఫకవు లర్ధర్మాతమున లేపి యకిగికము ఆడిగినదే తడవుగా పద్యములు 
చెప్పగలరు. |పబోధించినవాడు కవియో పండితుడో రసజ్ఞుడో యయినచో నడు 
గక మునుపే కనులు విప్పుడు, “నను మేల్కొల్పగ వచ్చినారు విబుధుల్‌ 
నా భాగ్య మేమందు, పావనమయ్యెన్‌ గృహసీమ.... ” అని పద్య మె త్రికొనును. 

ఆపకు లందరు “ఘటికాళత| గంథకల్పనుడ' నని చెప్పుకొనగా, మధుర 
వాణీ 'ఘటికార్థ నిర్మిత కతర్జోకి' నని చెప్పికొనెను. 


88 అవధాన విద్మ 


రఘునాథరాయలు రెండుజాములలో పారిజాతాపహరణ, పబ:ధము నాకు 
వుగా జెప్పి, తన తండ్రియగు నచ్యుతరాయలచే కొలువుకూటమున కనకాభిషేక 
సత్కారము పొందెనట. 


-“శద్ధా్యధకవి' అడిదము సూరన “గడియకు నూజుపద్యమలు గంటము 
లేక రచింతు' నని వాకొనెను, 


ఆపకవి గడియకు నూటికి దగ్గకుండ పద్యములు చెప్పవలెను. తన కాల 
మున తెనాలి రామకృష్ణకవి 'ఆకువునందు కరము మేటి' యనిపించుకొన్న వాడు. 
గడియకు నూటికి బైగా పద్యములు చెప్పియుండును. 


(పభువులు ఆపకవితయొక్క శై ఘ్యిమునే పరీక్షించెడివారు. మోచర్భ 
వెంకన్న యాచమసాయని దగ్శించినపు డా| ప్రభువు 'గంట కెన్ని పద్యములు 
చెప్పగల'వని |పశ్నించెనట. వట్టి పద్యములే కాదు, సమస్యలుగూడ ఆకవుగా 
పూరింపగలనని, వెంకన్న తన రచనావేగమును |పదర్శించి సత్కృతుడయ్యె 
నట, 

ఈ రీతిగా గంట కెన్ని వందలని తజుమకొనిపోయినచో రచన యేమి 
కావలెనని (పళ a పుట్టును, 

శ్రీ శ్రీపాద కృష్ణమూ ర్తికా స్తి)గారు | వ్రాసిన వ్యాసపం క్రులిచ్చో నుదాహ 
రింపదగును, 

“నాకు తొంటినుండి యు నాఫకవిత్య మందభ్యాసము కలదు, ఆ యభ్యాస 
మును (గమ కమముగా తగ్గించుటకు చాల [పయత్నము చేసి, [శమపడి కొంత 
వరకు కృతకృత్యుడ నయికిశని విన్న వింయచున్నాడను. ఈ వదరుబోతుకవిత్య 
మభ్యాసము చేశువలయుకన [పయత్నించువారు కనుపడిన దాని నెల్బ- 


ఇల్ల 
ప్ర ల్రియాకు. 


ఆ.వె. పుల్లియాకు జూడ పీర్ణలు తినివేయ 
రోడ్డయందు దిరుగ నడ్డు పడుచు 
బాటసారి గమికి బాటు గూర్చెడు గాన 
జక్క బెట్టవలయ జనవరేణ్య ! 


(ప్రథమ | పకరణము 89 


వెం[డుక i 


కం. వెండుక బీకిన మేనికి 
వేండమ్మును గలుగజేసి పెన నెత్తురులున్‌ 
గుం్యడముగ బుట్ట దేయుచు 
నాండకు మగలకును సుఖము నతుకు నరేందా! 


ఇత్యాదులు సర్వదా చెప ప్పుచు నభ్యాసము చేయవలయును. ఇట్లు చేసినచో 
గంటకు 4, 5, 6 నూజుల వరకు సద్దెములు చెప్పు మహాశ క్రి 2, 8 నెలలలో 
పరి పూర్ణముగా కుదురువని దృఢముగా జెప్పగలను. (ఆంధ భారతి) 


ఇట్లు సాధింపబడు క వితగ్గము కవిత్యము కొదు. ఇట్టి కవిత్యమును 
మనసులో బెట్టుకొనియే (క్రీ జనమంచి శేషా దోశర్మగారు “అవధాన క్రవిత్యమునకు 
శేవలానధారా కవిత్యమునకును జక్కెరకును నిసుకకును గల భేదము కలదు” 
అని [వాసిరి ( అవధానసారము. ఉరోద్దాతము) 


ఆఫకవితా | పబంధక వితలకు గం విశేషము జెప్పగోరగా, (శ్రీ చిదంబర 
శాన్త్రీగారు శతావధానమున జెప్పిన పద్య మీయభి పాయమును సమర్థించుచున్న ది. 


చ. విరసము శబ్దపూరితము వృత్తి విశేష వివర్ణి తంబు, ఖా 
స్వర గుణభావదూరమయి చప్పగ నాపకవిత్య మొప్పు సం 
బరమును గొల్బుచు: డును |బబంధనిబంధన మెంతయెని మా 
ధురి రస పాఠళయ్యలను దోచును సత్క వులెల్ల మెచ్చగన్‌, 


“అపధారాకవిత్యం బునందు క్‌? 

లుపమ లు త్చేక్షలును లేకయుండు.... ౬... అ | అన్న అప్పకవి తీర్పు 
శ్రీపాదవారు (ప్రదర్శించిన పుల్లియాప పదమునకు వెం డుక పదమునకు 
నన్వయించును, 


ఓఒకపొటి యురవడితో నొపకవిత్వము పరమ రమణీయముగా జెప్పగల 
వారు పలువురున్నారు. వారిది సహజసిర్థి, 


40 


అవధాన విద్య 


శ్రీ తిరుపతిశాన్ర్రీగారి (వభావత్మీపద్యుమ్న నాటకమున ఆపరవిత్వ 


(పస్తావన కలదు. 


సీ, 


శ 
ప 
జ 


అర్ధగంభీరములై న శబ్దముల పొం 
దిక ము త్రైముల కోవ తీరుగాగ 
తత్తద సోచిత తాత్పర్య పర్యా ప్రి 
సురుచిరాలంకార శోభమాన 
గణపాటవంబు దూషణ శూన్యత యు | బౌఢ 
శయ్యా చమత్కార చతురిమంబు 
వ్యంగ్య మర్యాదయు (ప్రతిభా విభావిత 
కల్పనా కౌశల్య గౌరవంబు 
వెలయునట్టుగ నావ కవిత్యమల్లు 
టభ్యసించితి వాణీదయా విశేష 


వైభవంబున..., అని హంసముచే జెప్పించిరి. 
(ప్రభావతీ [పద్యుమ్న నాటకము. (పథమాంకము) 


ఈ సీసము పింగ? సూరన్నగారి “పొసగ ము త్రెపు సరుల్‌ పోహశించిన 


లీల' ఆనెడి సీసమునకు పతిసీసముగా పైకి గనబడును. కాని సూక్ష్మముగా 
విచారించినచో తిరుపతి శాన్ర్రిగారి రచనకే వివృతి యని తేటపడును* వా స్తవమున 
కాశుక విత్యము నందు తిరుపతిశాన్ర్రీగారి అభ్యాస మటుంవంటిది, 


ఒకనాడు తిరుపతి శాస్త్రిగారు కాకినాడ శండి పిళాపురమునకు బండిలో 


బోవుచుండిరి. దారిలో నొక తుమ్మళెట్టు తగిలెను దానిని వర్ణింపుమని సరదాకు 
సివాడైన కుమారు డడిగె ఏ, నవ్వుచు శాస్త్రిగారు తుమ్మశెట్టుపె మ క్రేభము 
ప్పిరి, 


'అమలంబై. రసవ_తరంబగు ఫలంబా? లేదు, నీ నీడ చెం 
త మనుష్సుల్‌ నిలువంగ నోపరు, భవత్సర్ణంబు లింతింత లే. 
సీ, మెయిన్‌ గుంఓకరాశి, నిన్నెటు సృజించెన్‌ బహ్మ, నీ వెందు కో 
సము జీవించుట? తుమ్మ బెట్ట! నిను వృక్షబంటయే తప్పగున్‌.' 
(తిరుపతి జీవిత సం[గహము .) 


[పథమ [పకరణము 41! 
తుమ్మ చెట్టు పద్యమెంత కమ్మగా నున్నది! 


“శబ్దముల పొందిక ము తెముల కోవ తీరుగాగ” తీర్చెడి ఆశూ క్రి చాతురికి 
మరి మొక తారకాణ. తమ శిష్యుడ్రైన (శ్రీ అవ్వారి సుబహ్మణ్య శాన్ర్రీగారి ఆప 
కవితా పదర)న నై పుణ్యమును జూచి ఆనంద తుందిల హృదయారవిందు లై 
తీరుపతి కాస్త్రిగారు పలికిన అభినందన పద్యము- 


' పకటతరాశుధారను సభాసదులందజు మెచ్చుచుండ, నా 
యకమణి సంతసింపగ నయారె! రచించిన వాడనీవు వా 
రక యరవింద సుందర మరంద యుగంబు (సవించుచుండు నీ 
సుకవిత గాచుకోగదవె సుబ్బనళాస్త్రి! జగద్ధితంబుగన్‌. 


సహృదయర సజ్జ కవి పండిత మండిత సభామండపము పద్మములతో, 
తుమ్మెదలతో, హంసలతో, బెగ్గరులతో, నిండి కలకలలాడు మహాతటాకము వలె 
శోభిలుచుండినపుడు ఆసశవికి జెశ్ళలు వచ్చును ఆ సమయమున నత డమృతము 
వర్షించును ఆ ధారకు విలువ కట్టజాలము. 


అవ ఫానదశయందు తిరుపతిశాన్రీ గారి మానసజివహ్య యీ పద్యము నౌలా 
పించినది. తరువాత వారు మాటాడ లేదు. కన్ను మూసిరి, 


మ. దయ యేమూలను దాగెనో, భవదుదా త్రంబై న మంతం జనా 
మయదంబేమయిపోయెనో, యమలనామ, పాభవంబెందులో 
వ్యయమైపోయెనొ దేవ ! భ కునకు సం|ప్రాప్తింునే మేహవా 
ర్మయమీయామయ మె:తమోసమిది యౌరా ! సూర్యనారాయణా ! 

(తీరుపతికవి జీవిత సంగ హము.) 


ఆపకవులలో, ఛాన్త్రి గారు ఉత్తమ గేజికి జెందిన ఆశుకవి. 
ఇక, కవితా లక్షణము గుణించి అపక వులు చెప్పిన మాలికలు చూతము. 
అల్బసాని పెద్దన్న ళెప్పిన మాలిక మొదటిది. 
పూతమెణుంగులుం బసరుపూపబెడంగులు చూపునట్టివా 

.. శైతలు? జగ్గనిగ్గ నెనగావలె, గమ్మన గమ్మనన్వలెన్‌ 


492 


అవధాన విద్య 


రౌతిరియుంబవల్‌ మజపుగానిహౌయల్‌ చెలియారజంపు ని 
ద్దా తరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్‌ 
(బాతిగ బై కొనన్వలెను బైదలి కుత్తుకలోని పల్చిటీ 
కూత లనన్యలెన్‌ సౌగసుకోర్కులు రావలె నాల కించినన్‌ 
జేతికొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే 
ల్మూతల చన్నుదోయివలె ముచ్చట గావలె బట్టిచూచినన్‌ 
డాతొడనున్న మిన్ను ల మిటారపు మ ద్దులగుమ్మ కమ్మనౌ 
వాతెజ దొండపండువలె వాచవి గావలె బంట నూదినన్‌ 
గాతల తమ్మి చూలి దొరకై వసపుం జవరాలి సిబ్బెపు 
న్మే తెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బ స్టోర్ల 
బూతల నున్నకాయ సరిపోడీమి కిన్నెర మెట్టుబంతి సం 
గాతపు సన్నతంతి బయకారపు గన్నడ గౌళ పంతుకా 
సాతత తానతానల పసన్‌ దివుటాడెకు గోట మీటు బల్‌ ' 
[మోత ఒనుంబలెన్‌. హరువు మొల్బము గావలె నచ్చతెన్లు ల్రీ 
రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీ వధూ 
ట్రీ తపనీయగర్భ నికటీభవ దాననపర్య సాహితీ 
భౌతిక నాటక్మపకర భారత భారత సమ్మిత ప్రభా 
శీతన గాత్మ జాగిరిశ శేఖక శీత మయూఖరేఖికా 
పాత సుధ్యాపపూర బహుభంగ ఘుమంఘమఘుంఘుమార్భటీ 
జాతక తాశయుగ్మ లయసంగతిచుంచు విపంచికా మృదం 
గాతత తేహిత త్రపాత హాధిత ధంధణు ధాణు ధింధిమి 
(వాత లయానుకూల పదవార కుహూద్యహ హారి కింకిణీ 
నూతన ఘర్ణ లాచరణనూపుర రూళ రుకీమరంద సం 
ఘాత వియద్ధునీ చకచకద్వికచోత్పల సారసం గహో 
యాత కుమారగంధవహ హోరి సుగంధవిలాసయు క్రమై 
చేతము చర్ణజేయశలె జిల్బన జల్హవలెన్‌ మనోహర 
ద్యోతక గోస్తనీ ఫల మధ్యుదవ గోఘ్ళుత పాయస, పసా 
రాతిరస్మపసార రుచిర పసరంబుగ సారెసారెకున్‌, 

: (చాటుపద్య మణిమంజరి ) 


(పథమ (ప్రకరణము §8 


తరువాతి ఆశుకవులు చాలమంది యీ మాలిక నొరవడిగాగొని తామును 
మాలిక జెప్పిరి, 


గురువుగారి మనుచర్శితలోని మంచి మంచి పద్యాలకు తన వసుచరి తలో 
[పతిపద్యాలు |వాసికొన్న భట్టుమూర్తి శిష్యత్వమ నకు వన్నె పెట్టవలెనని కొబోలు= 

లొట్ట యిదేటిమాట పెనులో భులతో మొగమోట మేల? తా 

గుట్టక యున్న వృశ్చికము కుమ్మరిపుర్వని యందురే కదా 

పట్టపురాజు పట్టి సరిపల్లే సరాసరి యీయకున్న నే 

డిట్టకమాన .... 

కటికి ముల్లె లేబదియు గాగల నూటీపదాజు లెయెడన్‌ 

రట్టకి భట్టుమూర్తి కవిరాయని మార్గ మెజుంగ జెప్పితిన్‌. 

ఆని యొకమాలిక భట్టుమూర్తి పేర నెవరో యాధునికులు (వాసి పెట్టీరి. 
ఇది భట్టుమూ ర్ర్తిది కాదని శబ్దముల కూర్చునుబట్టి గుర్రింపవచ్చు. పైగా “నూట 
పదాజుల ముల్లెలు ఏబది రట్టితి' ననుమాట దొంగను పట్టి యిచ్చుచున్నది. విద్యాం 
సులకు నూటపదాలు లిచ్చు నాచారము | బిటిషు కరెన్సి వచ్చిన తరువాత నిజాము 
రాజ్యమున మొలకెత్తిన మగియాద. మన రూపాయలు నూటికి నై జాము రూపా 
యలు నూట పదునాయి చెల్లింపవలసియుండెను. 


పదునెనిమిదవ శతాబ్దమున థ్రీ శిస్టు కృష్ణమూర్తి = అభినవ భట్టుమూర్తి 
బిరుదము వహించిన కవి _ యొక యుత్పలమాలిక చెప్పెను. 


ey 


పయి రంగులం గదిసి పన్నుగ బోగపుటన్న వన్నె పెం 
పెనుపడ్డ కబ్బముల కబ్బురమా! పెకమాను మేలువాల్‌ 
పుల [పోవులన్‌ వలపు జూపుచు నీటగు మాటతేట బల్‌ 
పులు పుట్ట నెట్టన బదింబఏిగా నెద జిక్కి చొక్కపుం 
బూపచనుంళవం గలిపి పోడిమి వేడి మిటారపుం గటా 
పసమీజీ యారు చిగిరించెడి మించడరం గడంగి మే 
పనియంచు నెంచు మది హెచ్చుగ మెచ్చుగ నిచ్చవచ్చిన 
పినయంతపట్టు బిగి యూతగ వాతెర మార్చు నేర్చులన్‌ 
దాపగు ముద్దు గుమ్మరసి తద్దయు గద్దరి పైడి (పోది మేల్‌ 
గోప్ప లెబుంగజేయు నలకోయిల కూతల చాయనింపు తీ 


Rm 


య 


a4 ఈ 


44 అవధాన విద్య 


రై పొనగన్‌ వలేన్‌ జవులనండిన దంటత నాన విచ్చి క్ర 
న్యోపిన శే పేరు బామని గనుంగొననై కనునీటు తేటలన్‌ 
దూ 'పెడలించి పెంచదగు తోపగు గొజ్జగి పూలబారు త్రీ 
రై పొసగన్‌వలెన్‌ జవులనందిన నమ్మరుతేరు దారు లొ 
ప్ప పవశింపుమేడగది పందిరి నొప్పెడు పదైమంచమం 
దా పనిముందు నూడిగపు టందము చిందగ నందగ తెచే 
సాపి యొసంగు వీడెము పసన్‌ వలపున్‌ మొలిపింపగావలెన్‌ 
దేపకు దేప కిప్పగిది దెన్గొ నరించెడుపట్ట, సంస్కృతా 
టోపము జూపుచో, నళికుటుంబక రూంకరణొంకళల్పవ 
లీ పరివేల్పనోల్లస దలీవనలీన సదానపాయ సూ 

నప సత్స9 భూత పురుహూత వనీభవ నిర్ణరావనీ 
జోపరి పుష్పనిష్పత దనూన మరందర్భురీపరీత సం 
తాపహరాంబుపూర పరితస్సరణోత్థ ఘలంఘల ద్వని 
వ్యాపి సురాపగాంతర సమ్మగ తనుగహ నాయికావ్య'పే 
శా పరిహీణ చారుతర సౌరభసార భరాతిభాసురా 
ష్టాపద కుంజపుంజ నివసత్కనకచ్చద హంససంస దా 
లాపకలాపసమ్మిశిత లాస్యకళావలమాన కాంచికొ 
నూపుర కింకిణీగణ వినూత్న తర ద్యుతి రత్న కంకణ 
| పాపి పి రుణంరుణక్యణన రంజిత మంజుల రూప రేఖ పై 
కీ పరిగిత తారతర గీత వినూతన జాత మాధురీ 


రూప నిరూపతీయమయి రూడికి నెక్కవలెన్‌ గవిత్వ వి 
ద్వా పటిమ:బు.... ....... | (చాటుపద్య రత్నాకరము.) 


౪ 


ఈ యభినవ భట్టుమూర్తికవి పలికిన మాలిక కవితామతల్లికా మాలిక 
కనుకృతి. అచ్చతెనుగునుండి యచ్చు, సంస్కృతపద ముల కచ్చు అటునిటు 
సమానముగా తక్కెడలో నిలిపినట్టున్నవి. పెద్దన నుడి బింకముగాని, భట్టుమూ ర్రి 
నుడి పొంకముగాని యిందు మందునకె న గనరావు, [పాసస్థానమున 'సొసగన్‌ ' 
అనుమాట యికుమాజు దొరలినఏి. &ఊపరిపద మినుమాఖు, పరిపదము ముమ్మాటు 
దొరలినవి. “ఒప్ప పవశింపుమేడ గది పందిరి" అనుచో ప్రాసము, యతి రెండును 
దేలిపోయినవి. ఇక భావము దాని లోతుపాతులను గుణించి చర్చింపవలసిన పని 
లేద్కు ఈ జాతి కవులకు భావముల రీర్పుకం'టె శబ్దముల కూర్చు ముఖ్యము. 


(పథమ (ప్రకరణము 45 


కింకఏం|ద ఘటాపంచాననులు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు లాలిత్యము 
సాధించుటకు గాబోలు, చంపక మాలికావృ త్రము జెప్పిరి. 

“విని వినినంతమా తమున వీనుల విందని సంతసించి చ 

య్యన లిఖియింపబోవలయు, నంటిన తోడను బోక వచ్చు ద 

న్కను బకియింపగావలె, ననంతరమందు సమ స్త వేళలన్‌ 

బనిగొని దానినే మదిని భావన సేయవలెన్‌, గమ, కమ 

మ్మున రసమెక్కుడై వలపుముద్దులు గుల్కె_డి వన్నెలాడి పొం 

దును బలె జె జెప్పనొ స్పని వినోద మొసంగవలెన్‌ రతాంత సం 

జనితసుఖమ్మువోలె వివశత్యము జూపవలెన్‌ వసంత వే 

థను వనమధ్య నొప్పెడు విలాసపుమంఓపమందునన్‌ బసం 

దున దగు కమ్మతెమ్మెరలు దోపగ వారవధూమతల్లికా 

భినయవినోదముల్‌ వలె నవీనముదంబౌసగన్‌వలెన్‌ దనం 

తన తనసంగతిన్‌ మజచి తానెవరో పరులెవ్వరో యెజుం 

గనియటులుండగావలె నొకానొక డెవ్వడుగాని తన్ను బి 

లిన నికవాని కుత్తరము లేదు సరేగద పల్కెనేని, లే 

మనదగు నారసంబు నహహో! మహనీయగుణాఢ్యుడెవ్వడో 

వినుతికి నెక్కగల్లిన కవిత్వమహత్వపటుత్వ సంపదన్‌ 


గని రచియించె, లేకునికి గల్లునె యిట్టి రస పసారీ మం 

చును నదియే వచించుగద సొక్కుచు సోలుచు వెట్టివాని ర్రీ 

తిని మదిరారసంబు చవిదేలిన పూరుషు భాతి మందు ఫో 

ల్కిని గనుపట్టి చొప్పుడ వలెన్‌ మణి యెద్దియుశేని కారణం . 
బున నొకవేళ నద్ది మజపుంగను దుర్దశ మూడెనేని మిం 

చిన తమి దన్ను పూర్వము వశీకృతుగా నొనరించి యెన్నియో 
దినము లభేదరీతుల మదిం గరగించి యకారణంబ త 

న్నును విడనాడిపోయిన యనుంగుజెలిన్‌ దలపోయునట్టి జౌ 
రుని గతి దద్వశీకృతి పురోగముడై చరియింప గావలెన్‌ 
వెనుకటిరీతినద్ది స్మృతివథి దగుల్కొని నప్పు డెంతయున్‌ 
దనకు బియమ్ము గల్లు వనితామణి యల్లనవచ్చి [కుచ్చి య 
క్కున క సంగతులకున్‌ సరిగావలే సత్కవిత్య మ 
న్నను....' (నానా రాజసందర్శనము) 


46 అవధాన విద్య 


వీరు తెలుగులని, సంస్కృృతములని, సం క్రిభేదము పాటింపలేదు. 
(క్రీ కారీ కృష్టాచార్యుల వారి చంపమాలికా వృత్తను [ప్రవ ర్రిలిన తీరు 
'పోలుపుల నొల్కు లేముగుద మొల్క చనుంగవ బోలి గుల్కు బె 
పలు గల మేలి కెైతము తెలంగున బల్కెడు కల్కి చిల్క స 
ల్కులవలె వీనుదోయికి దగుల్కొానగా వలె జూలుగోల ము 
ద్దుల నును జెష్కుటద్దముల తోరపు లొద్దుగ పూతరంగు ని 
గుల పస రెమ్మ వాల్గనులి కోపున దారసిలన్‌ వలెన్‌ మున్‌ 
దలచిన తుంటవింటి సరదారుని సేతల సోలియాడు ని 
మ్ముల చెలి కానీ మోవివలె ముచ్చట గావలె, బంటనంటినన్‌ 
వలపులనీను క పపు టనంటుల బోదెల చాటుమాటునన్‌ 
దొలి పొలయల్క మోముపయి దోపగ జూపుల వాడి తూపులన్‌ 
జిలికెడి కుల్కు లాడి జిగిజిల్కు హొయల్‌ వెలజాలుపైట లో 
పల వలజిక్కు జక్కవ కవన్‌ బురుణించెడు దబ్బగుబ్బ యు 
బ్బుల వెలయింపగా వలయు బొమ్ము, తెలుంగున గె తలిమ్ముగన్‌ 
విలస దమ ర్యవాజ్మయ కవిత్యమునాన్‌ భుజగేంద భూషణో 
జల మణిరుగ్గటాపటల సంవిలుఠడ్డి విష త్తరంగిణీ 
చలదురు వీచికానికర శబ్ద ధణంధణ ధంధణార్భటీ 
కలన నొసంగ గావలె నొకానొకయప్పుడు, పద్మ సంభవ 
(ప్రళయ మహార్జవోత్సవ దభంగురభంగ మృదంగ నాద సం 
కలిత కృతాంతరాట్బరణఘాత దళద్దుహిణాండ నిస్సరత్‌ 
పెళ పెళ సాధ్యసధ్యనుల వింకము నొక్కయెడన్‌, ముహుర్ముహు 
రల దరవిందబ్బంద మకరంద నిరంకుళ పానమ త్ర తుం 
దిలిత సరస్యతీచరణ లాస్య చలన్న వశింజిసీ రుళం 
రుళల పసందు జూపవలే రుల్లున రాలెడు పూల తేనె వా 
నల నలరారు మాధు3 గనంబపపన్‌వలె గొన్ని వేళలన్‌, 

(అవధాన యాత.) 


ఆచార్యులవారు “పూలతేనెవానలు' గురియించుచు, ఈ చెప నొక బాస, 
ఆ రింప నొక బాసగా, పెద్దన యడుగులో అడుగు బెట్టుచు నడిచిరి. 


పథమ |పకరణము 47 


ఫ్రీ గాడేపల్లి ఏరరాఘవశాన్ర్రీగారి యుత్పలమాలిక: 
గ్రీరమణీ య లార ! సర సీరుహనిర్యో దమందమాధురీ 
సారవచస్కులార ! విలనత్క్మమనీయ యళోవిలాసినీ 
హారవిహారులార ! పరమాదర మేదుర చిత్తులార ! చూ 
సూరివరేణ్యులార | పరిశుద్ధ వచోరచనా చమ ర్కియా 
పార రసానుభావ గుణపాకసమంచిత వృత్తరీతి వి 
స్తార మదీయ దివ్యకవితా వనితాభిరర [పస క్తి సం 
సారము లింపు జూపుటకు గానిదె కోరితి రేను బూసిరిన్‌ 
ధోరణి విన్న చో, కనకతోయజకాండ వినిస్సర, దసా 
సారమయ్యపవాహరుచి సారెకు సారెకు దోచు, నల్లికల్‌ 
గూరుచుచో వసంత నవకోమల పేలవ వేల్ల దుల్చతా 
గార నిరంతరాయ పరికల్పన నుల్చసమాడు, వ్యంగ్యపున్‌ 
నేరుపు జూపనెంచ రమణీయ మహోజ్వల యౌవన 1 పభా 
చారువిలాస సంభరణ సారసపాణి విలాస వాక్చృమ 
త్కార విశేష వైఖరులు కన్నుల గట్టిన యట్ట తోచు, నో 
రూరగ జేయు మత్కవిత నూకొను భాగ్యము గల్లినంత, శృం 
గార రసానుభావ పరికల్పిత యౌవన ఘూర్గమాన పం 
కేరుహలోచనా [పథమశేశివినోద బహు పకార వి 
సార దృఢోపగూహన నితాంతరతి[శమ పారవళ్యమన్‌ 
గూరుపగావలెన్‌ (బణయకోప వికారపరీత భామినీ 
ధీరవిహార మానస గతిస్పుటవ రన లెల్ట గొల్లగా 
నేరుపగావలెన్‌ రుచిర సిర్మల శారద చం దచందికా 
పూర విపుష్యదంబుధి విభూత తరంగ ఘుమంఘుమార్భటీ 
ద్యోర విమండలావృత ముహుర్ముహురాగత మామకీన వా 
గారను జూడగా నలదె? తామరసాయతలోచనా నవ 
స్మేర మరీచికానిచయ శీర్ణ దనన్య రసోపమాన గం 
ఖీర కవిత్వ వాగిిమలవీచికలన్‌ దనివొంద జెల్పదే ? 
(గాడెపల్టివారి కవితావిలాసము.) 


య అవధాన 'విద్య 


థాస్తి గారి ధోరణి విలక్షణమైనది. జిలిలిలిపలుకులుండవు. ధార = పొంగు 
లెత్తు వరదలతోడి వార్షక నద్మీపవాహము వంటిది. ఆ [పవాహమున మహా 
వేగముతో మునుగుచు లేచుచు .కొట్టుకొని పోయెడి (వేష్ట తెగిన చెట్టవలె, 'నిర్మత్‌, 
విలసత్‌, వినిస్సరత్‌, వేల్లత్‌, విపుష్యత్‌, శీర్యత్‌' వంటి రత పత్యయాంతశ్వు 
ములు, దరులకెగదొట్టు నుజుగు తెపైలవలె పెద్దన పలుకుబష్టు విశ్ళ్శంఖలముగా 
గోచరించును. 


ఈ మాలికల పరమోద్దేశము కవితాకళ విగళితవేద్యాంతరమైన యొకా 
నొక యశిర్వచనీయానందము నొదవించునని చెప్పుటయే. ఆ యానందకందమైన 
పరవస్తువు రసము. దానిని సాధించుటకు కవి యత్నించును. కృతార్ధుడై న కవి 
యొక్క వాగ్మిలాసమే సహృదయ సహృదయావర్ణనక్ష మము, 


ఆకస్మికముగా లేచి, సభలో నిల్చి, యాపకవులు చెప్పెడి పద్యము 
లెట్టుండునో పై మాలికల వలన దెలిసికొననగును. 

మహాకవులు శబ్దజాలము కొకు తడవికొనుట, పులిమికొనుట యుండదు. 
పద్యమెత్తుకొనవలెగాని శబ్దార్ధములు ఫరుగెత్తుకొని వచ్చును. ఊరకకాదు- 
“కథం ను వయం దృశ్యామహే. ఇతి మహాత్మనా మహంపూర్వికయైవ శద్దార్దాః 
పురో ధావంతి.” (కావ్య మీమాంస. 12 అధ్యాయము) 


దీనినే (శ్రీ తిరుపతి వెంక టేశ్యర కవులు - 


(శ్రీ నొప్పారెడి నీదు వర్ణనకునై చేయాప శబ్దారముల్‌ 

నేనే వచ్చెద, నేనె వచ్చెదను నేనే వత్తు నేవత్తు నే 

నే నే నే యని వచ్చి మీదబడు, మేమెద్దాని గై కొందు మె 

ద్దానిన్‌ వీడుదుమోమి!...." (నానా రాజ సందర్శనము) 


_ అని తెనిగించి చమత్కరించిరి. 


అవధాన వి ద్వ 


ద్వి ఫ్రీయ (ప్రకరణము 


మేధా శక్త 


'ద్దీ రారణావలీ మేధా' అన్నా డమరసిం:ుడు, 
'మేధతే అనుభూతం సర్వ మస్యా మితి మేధా. మేధ్భ సంగచే.' 
(రింగాభచి మ.) 


విన్నవి కన్నవి అన్ని విషయములు దేనియందు సంగతముత యు. చే 


Ba 


C3 


జి జస్ట్‌ క Wig బో wn! శ 

దాని బరు మధ, అది బహుజన్మపరంపకాసంగతమెన అనుభూతిపిశషవ. 5 
|e 

సరిజతము. జన్మాంతర విషయములు సంస్కార రేఖ యందు ఆహితవు. 3 
యుండును. సంస్కార రేఖచే మేధాశక్తి దీ ప్రమగును, 


మేధ జ్ఞానముయొక;_ పత్ని యన్నారు. అశగా జానవళవ రికి ఈము 


ది 


కన్న బిడ్డయే స్మృతి. 


ఈ స్మృకియొక్క పుట్టుక వివ్యాధరకవి యిట్లు వివరించెను: 


ba ఇటీ ఉర్‌ గ స 
యు a జ wT 
వస్తువిషయ స్తావక్‌ ఆత్మన్యనుభవపూర ఇ మిం్యదియసన్ని కై సా 
జన్యతే జనితేన సంస్కార ఆధీయతే, ఆహిలేనచ కాలాంతరే స్మృతః ఉక =.’ 
f గి mf ఖు wf 
(ఏకావళి. తృంయాన్యషవ .} 


(వస్తువిషయకమగు ననుభవము తొలుత ఇం, ది చుసన్నెకర్షాదు.చే 
కలుగును. అనుభవము కలుగగా ఆత్మయందు సంస్కారము ఆహితముగ. ఏ. 
ఆహిత సంస్కారమున కాలాంతరమున స్మృతి కలుగును.) 


స్మృతి యెవరి యందు [ప్రత్య గముగా భాసించుచుండునో వారు కెధా 
వులు, అల్లసాని పెద్దనామాత్సుడు “అతుల పురాణాగ మేతిహాస క థార్థస్మృతి 
యుతుడు.' (స్వారోచిష మనుసంభవము. 1-16). 


పెద్దన స్మృతి యీ జన్మమున దాను బాల్యాదిగా (గహించిన కథంకు 
సంబంధించిన స్మృతి. 


ర్‌ అవధాన విద! 


నష్ట మోహః స్మృతి ర్గణ్ణా' అన్నా డర్జునుడు. 
(భగవద్గీత, 18.78) 


ఈ స్మృతి యెప్పటిది? యుగముల నాటిది. కనుక జన్మాంతరీయ స్మృతి 


యిది, 


మేధ సర్వము తనయం దిమిడించికొనగల విశాల గంభీర సము దము 
వంటిది. 


సర్య| పాణిఫామాన్యమైన జ్ఞాపక శి మానవునియందు పర మాభివృద్ధి 
పొందియన్నది. 


శ్రుత దృష్ట విషయములు మెక కెగబాకుచున్న వి, బుద్ధిపూర్ణక ముగా 
(గ్రహించిన విషయమే కాదు, యాదృచ్చికముగా [శతిగోచరమైన విషయము 
గూడ తనంత తాను మేధ కెగ|బాకుచున్నది. మన మొకచోటికి బోవుచున్నాము. 
[తోవలో నెవరో యెబుకతలు తమ భాషలో గీచులాడుకొనుచున్నా రు, ఆ భాష 
మనకు రాదు, వారి ప్రసంగము వినవలెనను కుతూహలము మనకు లేదు, 
అయినను ఆ గోల మన శిరసున కెక్కి తదాకాశమున నెలకొనును. 


తెబుగుదేశము నుండి కొందరు కూలివాండు రై లుమార్గమున పనిచేయ 
సకుటుంబముగా బోయిరి ఆ గుంపులో గొందరు ఆజినవారుండిరి. అందు కలసి 
మెలిసి పనిచేయుచుండిరి. పని పూర్తియైన పిదప ఎవరిదేశమునకు వారు వెడలి 
పోయిరి. కొన్నాళ్ళకు తెలుగుపీల్టకు తీ వజ్వరము సోకెను, కల వరింపదొడగెను. 
ఆ కలువరింతలలో ఆనర్గళముగ అజవము మాటాడుచుండెను. చూచినవారందణు 
అజవదయ్యము దొందుకొన్నదని చెప్పుకొనుచుండిరి, ఆ పిల్దకు చదువు రాదు, 
అజివబాస మాటాడుట రాదు. దయ్యము కానిచో ఇదెట్టు సంభవమని [పళ్న. 


ఈ [ప్రశ్నకు సమాధాన మొక హూణ తరుణవై ద్యుడు కనిపెనైను. 


జర్మనీదేశమున నొక|గామమున నొక పాఠికయేండ్ల పడుచు జ్యరపడి 
వాగ దొడగెను (గీకు, లాటిను, హిబూ భాషావణితులు [పబంధథోరణిలో నిరా 
ఘాటముగ నుచ్చరించుచుండెను, మహోమహు లెందలో ఆ వింత చూచుటకు వచ్చు 


ద్వితీయ | పకరణము కత 


చుండిరి ఆమెకు [బహ్మరక్షస్సు (1620166 devil) పద్రినని తలచిరి. ఆమె 
నిరక్షరాస్య. అందుచేత నిది విత యయ్యెను. శరీరర శ్త్యజ్ఞులు, నాడీళ త్యజ్ఞులు 
నెందజో శతవిధముల బరీక్షించి చూచిరి. అంతు చిక్కలేదు. ఆమె యుచ్చరిండెడి 
వాక్చం క్తులు ఠావుల కొలది (వాసి పెట్టిరి. ఇట్లుండగా నొక్క. యధినవ భిషక్కు 
రంగమున (ప్రవేశించి కూపీ తీసెను. ఆమె యెక్కడ బుట్టినది! ఎక్కడ పెరిగినది? 
ఎక్కడ పనిచేసినది ? కనుగొనెను. ఆమె దిక్కులేని దగుటచే తొమ్మిడేండ్త 
యీోడన ఆమెనొక మత గురువు కొనిపోయెను. ఆ వృద్ధ గురువున కొకయభ్యాస 
ముండెకు. ఇంటిలో నటునిటు దిరుగుచు [గ్రంథము జేత బట్టికొని గట్టిగా జదువు 
చుండెడువాడు. అక గ్రాడనే వంట యిల్లుండెను, వంటింటిలో ఆ పిల్ల యుండెడి ది* 
వృద్ధుని మరణానంతరము ఈమె ఆ యూరు వదలి వచ్చెను. ఇపుడు త్మీవజ్వర 
పీడిశయె యామె యుచ్చరించు వాకృబంధమంతయు ఆ వృద్దుని నిత పారార్షణ 
(గంథను.లోనిదేయని రజావయ్యెను కాగా, మనుష్యుల నాడీమండల కేర్యదమన 
(త్రకితాడితములై న విషయములు అ పయశ్నముగ జేరియుండునని, తత ్మతిమ ద 
లెప్పటికి చెదరిపోవని తేలినది. 

(BIOGRAPHIA LITERARIA BY COLERIDGE) 


తమ శిరోనాడుల ముళ్ళలో [పాఠ్స్యృతి ముదలు భ్యదముగా నుండుట 
వలన ఆ తెనుగు పడతి, యీ జర్మను మడతి జ్వరార్తలై యొకానొక యసం[ప 
జ్ఞాతమైన యవస్థ యందుండి ఆ మాటలు [పలాపించుట జరిగెను. జ్వర్నార్తికి, 
ఖీ 
నాడీ కేంద (గంథినలీన పాక ఎట్రతీ ముదా జాగృతికి గల సంబంధము 
విచారింతము. 


సుపసిద్ధ నాడీమండల శస్త్రవైద్యుడు W. Penfield విద్యుత్తులో రోగి 
యొక్క మ స్తిష్కావృత ధూసరవర్ణ ఒహిఃకళను (00/61) సృందంప జేసినచో 
పురానుభూత శ బద్భక్యాదు- తన్మనః ఫలకమున భాసించట జరుగునని నిరూ 
పీంచెను. (F.R C Casson) 


డాక్టర్‌ యస్‌. కల్కాణూమన్‌ గారు [పతి వ్యకి యొక్క శీరస్సులో నొక 
Permanent Tape Record ఉన్నదనియు, ఏ ఫజితులు, ఎంత వేగముతో, 
ఎంత సేపు, ఏ క్రమమున ము[ దింపబకి యు:డెరో, ఆ ఫణితులు, అంత వేగ 
ముతో, అంతసేపు, ఆ [క్రమమన, తత్త త్స దేశములందు నొక్కినపుడు యథా 


గ్ట్‌క్తీ అవధాన విద్య 


తరవకుగా. వెలువడునని చెప్పిరి (MEMORY ఎ Talk given at the 
1. tary Club of Salem North on 8rd March I¢¥75-Dr 5 Kal. 
ya Raman, MS., MS (Neuro), F.R.C.S (108); (Edim), 
Pi D (Edim) 105 F.LC.A, F. A.C.S., FAMS, 
FASC) 


ఈ నొక్కుట యనునది విద్యుత్స్పర్శచే జరుపబడును. 


సతి గోలో న రోగుల మెదడు మీద నెవో గీజ లేర్పడున ట వానిని 
రినగాని రోగికి స స్మృతి కలుగదు. 


ఆ గీఅలు తొలగించుటకు, స్మృతి కలిగించుటకు పాటుపడెకి నాడీ చికిత్సా 
న పణుడగుటచే మెదడున నొదిగియున్న వెనుకటి విషయములు నెమరుకు వచ్చుట 
ర)నెడియమృత విషయము |గహించి లోకమున జాట గలిగెను, ఆస్నూతమే తీవ 
జరజడ న్రీల కన్వ్నయించును. జర (పకోపమే మేదోమండళస్థ పాగనభూక 
పిషయ సంపుటిని వ తత్పణిళు లీరితములు గావింపగలుగుచున్నది. 


“మణీ కొన్ని రసాయనాలు గతంలోని మధుర అనుభవాలను వెలికి తెచ్చి, 
తిరిగి వాటిని అనుభవిస్తున్న ట్లు భావన కల్పిస్తాయి. ' 
(మ స్రిష్కంపై మనోరసాయనాల (ప్రభావం) 


వేద్‌ వల్కల (పచిత విషయ సామగి విద్యుత్సాహాయ్యమున స్మృతి 
పథమునకు దేబడుచున్నది, ఇది సాధారణ వ్యక్తుల విషయము. 


అసాధారణ వ్యక్తులై న మేధావులు సంకల్ప మాత్రమున ఆ పని సాధిం 
తుప, వారికి ఏద్యుదుపకరణ రసాయన (ఏ కియాదు లక్క అలేదు. సకల 
విషయములు - =| పొగను భూతములు-వారి బుద్ధియందు సముపస్థితమ. లై యుండును, 
మజీయు స ల్‌ గుణాధిక్యముగల మహానుభావులకు ఫూర్వజన్మానుభూత విషయ 
స్మృతియు నుండును, 


“భవన్తి సత్త్యభూయిష్టాః పూర్వ జాతిస్మరా నూః' 
(స్ముషుత కారీరస్థానము. ద్వితీయా ధ్యాయము. €8. శ్లోకము 


ప 


ధారణాస్వరూప విచారము 


[కుత గంథ ధార ణార్థ ము “ధారణమాతృక' చెప్పబడినది. 

ఇట మాతృక యనగా శాస్త్రము. 

“వస్తు కోళ్ల సథా (దవ్యం లక్షణం హేతు రేవచ 

ఇత్యేతే ధారణాదేవ్యాః పంచాంగరుచిరం వపుః. (జయమంగ ళ టీక) 


వస్తు క్రో దవ లక్షణ హేతువు లయిదు ధారణాదేవి శ రీరావయవములు. 
వినిన విషయము జ్ఞ ప్రియం దుండవలెననిన మీది వస్తాద్యవయవము లై దింటి 
జ్ఞానముండవలెనని (గంథతాత్పర్యము. ఒకచో, [దవ్యలక్షణద్యయమా త పరిజ్ఞాన 
ముచే ధారణ నిలువవచ్చు. అపుడాధారణాదేవి పంచాంగరుచిర కాదనుటకు వీలు 
లేదు. సమ్మగయే. ఆదెటులనిన = ఆమె “నాసిక, న్మేతములు చూచినంత నే ఆమె 
దమయంతి యని కెలిసికొంటిని' అషచో, దమయంతిని గుర్తించుటకు తదన్యము 
లయిన యవయవముల యభిరామభావము పరిశీలింప నక్క లేకుండగనే పట్టు 
చిక్కినదని యర్థము ఇట [దవ్య లక్షణ ద్వితీయామ్మాతదీపితయగు ధారణ 
అవయవలోపమునే అపరిపూర్ణ కాదు. వస్తు కోళ హేతువుల ఛాయలందు లీలగా 
నుండితీటును, మటొకచో వస్తుజ్ఞానము చేతనే ధారణ నిలువ వచ్చును. కాగా 
పంచాంగ జ్ఞానము నియతము కొదని స్పష్టము, 


వస్తు క్రో (దవ్య లక్షణ హేతువులు స్థూలముగా నిట్టుండునని భావింప 
వచ్చును. 


వస్తువు := రామాయణ భారతాదులు, లౌకిక వృత్తాంతమ, ఏదియైన 
గొవచ్చును. 


కోశము: శద్దార కోళము. 


[ద్రవ్యము - (ప్రాకరణిక విషయమ. 


ర్‌ ఆవధాన విద్య 


లక్షణము :. అసాధారణ ధర్మము. ఇది ఛందస్సు కావచ్చు రీతి కావచ్చు 
ఛందోలక్షణమే లక్షణ మనినచో గద్యకావ్యములందు శాస్త గంథములందు 
అవ్యా ప్రిదోషము కలుగును, 

షూతువు;. కారణము, లింగము, నిమిత్తము = కివి సమానార్థక ములు, 
కొవ్యమున ఏత త్పస క్రిహేతువే హేతు వనవచ్చును. 

వీని యపయోగ మిట్లు [గ హింపవచ్చు ; 
మ రజనీనాథకులై కభూషణుడవై రాజర్షిపై ధారుణీ 

(పజనెల్లన్‌ దయతోడ ధర్మచరితన్‌ బాలించుచున్‌ దొంటి ధ 

ర్మజు నాధాగు భగీరథున్‌ దశరథున్‌ మాంధాత్ళ రామున్‌రఘున్‌ 

విజయన్‌ బోలితి సద్దుణంబుల జగ ద్విథ్యాత పారిక్షీత్రా! 

(శ్రీమదాంధ్ర మహాభారతము. ఆదిపర్వము ) 


శః పద్యమున ధారణయందు నిల్పికొనుటకు వస్తుకోశ్న దవ్య లక్షణ హేతు 
సహకారము చూతుము, 


1, వస్తువు := మహాభారతము, 

బి, కోశము := రజనీనాథ, ధర్మజ, పార్రిక్షిత ఇత్యాది శబ్ధజ్ఞానము, 

లీ. |దవ్యము :- జన మేజయు డాదిరాజస మళ్లోకు డనెడి శ్ఞాఘ 

4, లక్షణము ;= మ ల్రేభవి కీడిత వృత్తము. జకౌర| పాసము, రామున్‌, 
రఘున్‌, విజయున్‌ అనెడి సొగసైన విజుప్పలు, యతి[పాసలు, 

5. హేతువు : కావ్యమున నేత త్పస క్తి హేతువు. సర్పయాగము నుడిగింప 
నా స్తీకు డరుదెంది, స్వ సమోజన సాఫల్యమునకె జన మేజయుఏ స్తుతించుట = 
మున్నగునవి. 


ఒక్కసారి కన్నులు మూసికొని, మహాభార తేశిహాస ఆదిపర్వ సర్పయోగ 
సందర్భ సమాగతా స్తీక మహర్షి కత రజనీనాథ పారిక్షిత కబ్దగర్భిత జకార్మపాస 
వ ల్రేభ వి కీడితవృ త్త స్తో తఫణితి భావించి, కన్నులు తెజఖచినచో, వంచాంగరుచిర 
ధారణాదేవి మనఃపద్మ మున పదిలపడును. తిరిగి యెపుడు స్మరించిన నపుడు పద్య 
రూషమున సాఇాత్క్మరించును. 


ద్వితీయ [పకరణము స్ట్‌ 


ఛండోలక్షణము ధారణా విషయమున నవధానులకు మంచి పట్టు. తావ 
ధాన సభలో నిర్భతి పాసకవిత్వము గుణించి పృచ్చింపగా (శ్రీ వేలూరి శివరామ 
శాస్త్రి గారొక పద్యము వా|కుచ్చిరి: 


మ. యతియంబాసయ లేకయే కవితకై యాలోచనల్సేయ స 
ద్మతిసంఘమ్మాలు పూర్వసత్కవుల రథ్యన్‌వీడి యల్ణంత దు 
ర్లతికిం బాలుగ జేయచుండి రకటా! కష్షమ్ము కష్టమ్మ స 
న్నుతికిం దప్పుందరింక భూమి నవధానుల్‌ ధారణాహీనులై . 
(గుంటూరు కాలేజీ శతావధానము.) 


యతి పాసలు లేని రచనలు చేసినచో అవధానులు చెడుదురని నిశ్ళంకమ.గ 
జెప్పిరి. ;పాసాక్షరము పట్టుకొన్న చో ఆదిపదము స్ఫురించును. పదమునుబట్టి 
యత్యక్షరము, దానినిబట్టి అక్కడి పదబంధము స్పురించును. ఇట్లు పద్యమంళా 
కరస్థ మగును. 


శద్దాలంకారములు, దీర్గ సమాస దళములు ధారణాసహకారులు. అలతి 
యలతి తునియలుగా విటిచి విజిచి పద్యము కట్టినచో అది ధారణయందు గట్టిగా 
నిలువ దొక్కికొనజాలదు. గుత్తపు సమాసము లఖండపు రేకులై చెదరిపోక 
హత్తికొని యుండును. ఈ కొస పట్టికొన్నచో ఆ కొసదాక లేచి వచ్చును. 
నడుమ తులిగిపోవు. 


ఇక్కడొక రహస్యము కలదు. వస్తువు భావించి పద్యము నిర్మించుట 
కుష్మకమించు నవధాని తత్కాలమున నృపయత్న సమాపతిత పదజాలము యథా 
తథధనుగా నిల్సికొనవలెను. కుశలత పండింపదలచి, తొలుత డదొరలిన పదముల 
నొప్పరికించి మజీయు మలచి, తెలచి, మార్చి, తీర్చి తంటాలుపడి పద్య మల్టీనచో 
ఆది మనసున పదిలముగా నిలవదు. సరిగా ధారణకు రాదు, చీకాకు గొలుపును, 
దీనికొక దృష్టాంతము. ఒక విద్యార్థి పద్యము నేర్చికొనవలెనని చదువుచుండును. 
తొలుత నొక చరణమున నొక పాదము పొరపాటున తప్పుగా నుచ్చరించును. 
వెంటనే తప్పు (గ్రహించి సరిగా నుచ్చరించును మరుసటి దినమున పద్య మప్ప 
జెప్పవలసి వచ్చినప్పుడు (ప పథమమున శాను కంఠపాఠము చేయటకు 


J: అవధాన విద్య 


గూర్చుండి ఫొగ్రపాటున ఏ తప్పు పలికియుండెనో ఆ తప్ప (ప్రత్యక్షమగును. 
దీనినిబట్టి ధారిణాప త్రమునబడిన (పథమమ్ముద సాధిష్టమగ నిలుచునని (గ్రహింప 
నగును, 


[శుక విషయము ధారణయందు నిలిపికొనుటకు సామాన్యముగా ఈ గుర్తు 
లెదు తోడ్పడునని తలపవలెశేకాని, యివి గుర్తులని, యీ గు రులవలన నవ 
ధాన మెట్టివాడై న నవలీలగా నిర్వహింపవచ్చునని తలపరాదు వాస్తవమున కివి 
గురులు కావు. ఏ వ్యక్తీ మనోభూమి యందయినను ఏ విషయ వృక్షమయిన 
నిలున [దొక్కికొనియుండుట క్రీవస్తుకోశ దవ్యాదులే వేళ్ళు. ఆ పని సహజ 
. ముగా తనంత తా జరుగును, కృతకముగా మనము నిర్మించికొనెడి శతసహసము 
లైన గురులు గుర్తులు కొవు 


ఫ్రీ శంకర భగవత్సాద (క్రీ హర్ష జగన్నాథ పండితాది మహాత్ములు 
పాటించిన ధారణ మాతృక యెట్టిది? శద్దారములు, కథా సందర్భ ములు, శయ్యా 
పాఠ రీతులు, ఛందోభేదములు కలిగిన వాజ్మ యము జ్ఞ పీ మందు:చికొనుటకు 
వస్తుకోళ దవ్యలక్షణ హేతువు లుపయోగపడవచ్చు. అది వ జృయేతర కోలా 
హల ధ్వనియైనచో, అర్థరహిత |పజల్పమైనచో, అన్మభాషా ఘోష యెనచో 
ఈ సూూతము పట్టదు, ఆనిశంక రాదు లిట్టి ఘోషలును యథా శతముగా జెప్ప 
గలిగిరి, కావున వీరుపాసించిన ధారణాదేవి సర్వపక్ష, అఖిండై కరూప+ ఆనిర్వాచ్య 
యని మాత మే తల పవలెను. 


అవధాన సభ యందు సృచ్చక పంక్తిలో న వ్యక్తి యే పశ్న మరిగి 
యుండెనో ఆవ్యక్తి? అవధాని ఏ పద్యము జెప్పియుండెకో కన గొనుటకు 
పృచ్చక ముఖమే ధారణ మాతృక. ముఖము చూచినంతనే యతడేసంఖ్య వాడో, 
యే [పళ్న మడిగి యుండునో మనసునకు తటును. [పశ్నము తటినం కనే పద్యము 
ట - (a 
స్ఫురించును. 


మన మెపుడో యొక పుస్తకము చచివియందుము. తద్రతవిషయము స్మృతి 
పథమున భావించుటకు ముందు ఆ పుస్తకము, ఆ పుట కనులకు గట్టికట్టు తోచుట 
సర్వజనానుభవసిద్ధ విషయము. అదే విధముగా అవధాన సభయందు పృచ్ళకుని 
ముఖము, పృష్టవిషయము గోచరించి, తత్సంబంధిపద్యము తోచును. 


ద్వితీయ (ప్రకరణము 59 
తిరుపతి వేంక టేశ్వర పభృతు లీపద్ధతినే పొటించిరి. 


పొళ్చాత్యుల SIMONIDES METHOD కొంచె మించుమించుగ 
ఈ పద్ధతికి దగ్గరగా నుండును. 


సైమనైడు అనునతడు (క్రీ. పూ. 5568-4689 [పాంతమున |పసిద్దుడె 
యుండిన |గీకు కవి. ఇతడొక విందునకు హాజరై అకిథులకు తన కవిత్వము 
వినిపించుచుండెను. నడుమ-ఎవరో పిలువగా వెలుపలికి బోయెను. ఇతడవతలికి 
బోయినంతనే గుభిళ్సున నింటికప్పు కూలిపడి సభ్యులందరును జచ్చిపోయిరి పీను 
గులు చేతికి రాలేదు. నజ్జుగుజ్జెయండెను. మృత్యుగోచరులైన సభ్యుల గుజుతిం 
చుట సాధ్యపడలేదు. అపుడు కన్నులు మూసికొని, సెమనై డ్సుకవి తాను కవి 
త్యము వినిపించువేక తన సమక్షమున నెవరెవరు ఎక్కడెక్కడ గూర్చుండి 
యుండిరో ఆ దృళ్ళము నొకసారి అంతశ్చక్షువుతో వీక్షించెను. వీక్షించి కమ 
ముగా నందజి పేళ్ళు చెప్పెను. నాటగోలె నదొక “ధారణమాతృక 'యై లోకమున 
రూఢి కెక్కెను. CICERO మున్నగువా రీపర్ధతికి పట్టము కట్టిరి ఈ పద్ధతి 
, కొస్త్ర్రమర్యాద కల్పింపదగినంత |పౌఢిగల పద్ధతి కాదు. 


ధారణ  గుటించి PHILOSTRATUS నిర్వచనము సరియైన 
_ నిర్వచనము. 


“THE MEMORY BESTOWS THE ARTS, BUT 1 15 
NOT ITSELF TO BE LEARNED BY ART.” 


వ్యవధిచె ధారణ గ్ఞరపడును 


మనోలక్షణము చాల విచి తమైన 


ఒక డొకచో ఏదో ఆశ్నేపించి మాటాడెను, నీ కపుడు దిక్కు తోచినది 
కొదు. ఊరకుంటివి. తరువాత నీవాసన్ని వేశము గుణించి విచారించలేదు. కొంత 
కొలము జరిగెను. ఉన్నటులుండి యొకనా డపయత్ననుగా తత్సన్ని వేశము 
నెమరుకు వచ్చి, వాని యాక్నేపో క్రికి సరియైన సమాధానము నీకు స్ఫురించును, 
(పతిపక్షి సమక్షమున లీడు కదా! ఆ సమాధాన మెందుకు వచ్చినది? రావలెనని 
యెవరు వాంఛించిరి? మనఃక్నేతమున న్య స్తమయిన యల్పాల్సవిషయము గూడ 
దానినుండి |స స్తము కాదు. రేపటికి రూఢథమూలమగును. శ తావధానవ్యాపార 
మీసూ తము మీద జరుగుచున్నది. 


(కుత విషయబీ జము మనః క్షే తమున బదిలముగ నాటుకొని యంకురించి 
యాకు మాజాకు స3తరించుకొనుట దానియంక కది జరుగును. 


శతావధానమన నొకడొక విషయము వర్ణింపగోరును. సీకపుడుడది అంతు 
చిక్కలేదు. “జొరా! యేమని పల్క_గానగు నమెయంబై న త్మదూపమున్‌ " అని 
యొక చరణము చెప్పివేసిన జాలును మరుసటి దినమున కది ఆకు మాజాకు 
దొడిగి యుండగలదు, దుష్కర్మ పాస మె త్రికొంటి వనుకొందము, అపుడే నాలుగు 
| పానపదాలు స్‌ు నిర రించి చెప్పలేకపోవచ్చు. రేపటి కాపని సుకరమగును. 


పరీక్ష కేగు. విద్యార్థులు రాతి చదివి శయనించినచో ఉదయమునకు 
చదివిన విషయ మువస్థితముగనుండును. అపుడే చదివి, ఆపుడే వాయవలెశన్నచో 
తత్తద్విషయవి స్తరము విస్ఫుటముగా గోచరింపదు నిన్నటి దినమున చదివి చదివి 
చచ్చినను నోటికిరాని విషయము నేడు స్వయంపకాళశమానమగుట యనుభవ 
సిద్ధము. (శ్రీ విద్యారణ్యస్వామిపాదులు ధ్యానదీప |పకరణమున నీవిషయము తేట 
పజచిరి. 


ద్వితీయ [పకరణము 81 


“బహువార మధీతేఒపి యదా నాయాతిచే త్పునః 
దినాంత రేఒనధీతై వ పూర్వాధీతం స్మరే త్పుమాన్‌ '(వేదాంత పంచదశి) 


అష్టావధానమున దినాంతర। పస క్తి లేదు. అంతా ఒక పూటతో సమాప్తము 
కావలసినదే. ఆయిన, పద్యమునకు నాలుగు పొదము లుండును కనుక, ఒకొక. 
అవృ త్రీలో నొకొక్క పాదము చొప్పున నాలుగొవృత్తులలో పద్యము పూర్తి 
చేయుట జరుగును. కనుక నడుమ ఇంచుకించుక వ్యవధి యేర్చడుచుండును. ఆ 
వ్యవధిలో ధారణ స్థిరపడుట, సమాధానమును మలచికొనుట జరుగును ఉదా 
హరణమునకు దత్తపది కంప, చెంప, దుంప రొంప పదములిచ్చి భారత కథా 
పరముగ నొకపద్యము బెప్పకోరినపుడు - 'కంపము జెందకుంద బహృకానన 
భూముల సంచరించి" అని ఉత్పలమాలికావృ త్రము |పథమపాదము చెప్పి వేయును. 
తర్వాత ద్వితీయపాదమున “చెంప ', తృతీయపాదమున “దుంప నెటులైన నిమిడ్చి 
కొన వచ్చును. చతుర్ణపాదమున “రొంపి నెటు లిమిడ్చవలెను? దానిపై నొకకన్ను 
పెట్టీ వదలవలెను. దానివంతు వచ్చునప్పటికి [తోవ స్ఫురించును. సద్యస్సుగా 
మనస్సుకు దట్టని విషయము ఈ యొకింత వ్యవధిలో పొడకట్టును. 


తిరుపతి వేంకటకవులు కాకినాడ శతావధానమున నూజుగురకు నూలు 
చరణములు చెప్పుసరికి [పొద్దు |కుంకెను. రెండవదినమున రెండవ చరణము 
చెప్పుదురు. కాని, నాటి సభ్యులు, ఇంటికి బోనిచ్చినచో వీరిరువురు యోజించి 
కొందురని భావించి, కనీయఃపక్ష మొక కొన్నిటినైన పద్యముల పూర్తిచేసి 
పొమ్మనిరి. జంటకవు. లిరువురు యోజించుకొందు రనుట ముఖ్యము కొదు. రాతిరి 
నెమ్మదిగా శయనించి కూర్కినచో మనస్సుయొక్క లోపొరలలో ముదితమ్ములై 
యుండిన విషయములు పదిలపడును పౌనుపున్నముగా మననము చేసికొన్నను 
విషయము లింత సాధీయస్థ్సితి పొంది పడిలపడవు. కన్ను మొగుడి కాసేపు 
విశ మింపవలెను. ఆప్పుడే అవి లోపలి యరలలో పుంజికొనును. 


పూర్వజన్మ సంన్కారము 


విద్య చెడని పదార్థము. నరాభ్య స్తవిద్య శరీర పాతముచే నశించిపోదు, 
మీది జన్మమున జీవుడు గైకొనెడు దేహోపాధియందు తద్విద్యా సంస్కారము 
నిలువ [దొక్కికొని (పకాశించును. 


వ్యాసభట్టారకుడు_. 
'త్మత బుద్ధి సంయోగం లభతే పౌర్వదై హికమ్‌' అన్నాడు. 
(భగవద్గిత, 6.48) 
ఆయుర్వేద కాస్తాచార్యుడు సుకుతుడును ws 
ww 
“అభ్యసాః పూర్వదేహే యే తానేవ భజతే గుణాన్‌' అన్నాడు, 
(శారీర స్థానము. ద్వి, 56 శో.) 


కాకినాడ శతావధాన సభలో తిరుపతి వేంకటకవుల గుటీంచి పెద్దలు జ 


“ఇట్టి వయసున నింత (ప్రజ్ఞ గల్గు (పాగ్గన్మ ఫలమ కాని, కాదువేటొండు 
మీ కబ్బుగాక జయము అన (పళంసించి, యాశీర్వదించిరట, 
(జొాతకచర్య. పూర్వభాగము. 246 పద్యము, ) 


ఈ విషయము (శ్రీమచ్చంకర భగవత్పాదులు సృష్టపణచిరి, 
వ్‌ ముఖ్య పాణశచివః సేం దియః సమనస్మః విద్యాకర్మపూర్వ పజ్ఞా 
పర్మిగహః పూర్వదేహం విహాయ దేహాంతరం (పతిపద్యతే ఇత్యేత దవగతమ్‌,” 
(శాంకర (బహ్మసూ త భాష్యము, కీఆ, 1పా।! సూ) 


ఇందు కుదాహరణముగా అద్యతన (ప్రపంచ శిశుబాల విద్యా [పకాళన 
విశేషములు పరిశీలింప వచ్చును, 


ద్వితీయ (పకరణము 68 


(1) జాన్‌ ఫిలిప్‌ బేర్జియర్‌ అను జర్మనీ దేశ బాంకుడు తిన రెండవ 
యేటనే బహు భాషలు నేర్చెనట. నాలుగవ యేట (ఫెంచ్‌, జర్మన్‌, లాటిన్‌ 
'భాషలు ధారాళముగా మాటాడెడివాడట. అయిదవ య్వేబ బె బై విలును _గీకు భాష 
లోని కనువదించెనట, చరిత భూగోళము గణితము వ మున్నగు శాస్త్రముల 
పాండితిచే జర్మనీ పండితుల మించెనట. ఆజవయేట బె బెన్‌ రాయల్‌ అకాడెమి 
సభ్యుడయ్యెనట, ఆ పసివాడు డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫి పట్టము సు దే సత్క్యుతు 
డయ్యెనట, 

(2) 1761 సంవత్సరమున జర్మనీలో జన్మించిన | క్రిష్టియన్‌ ఫెడరిక్‌ 
అను శిశు రత్నము జన్మించిన కొన్ని గంటల నుండి పెద్ద మగుమ్మలవలె స 
ముగా మాటలాడెనట. రెండవ యేట నతని మేధాళ క్రి స్‌ ఇతముగా వః నిచేయ 
దొడగెనట. బైబిలులో ఏ పదము ఏ నే నున్నదో చెప్పె పరగ అతని 
సర్వతోముఖ (పజ్ఞ విని అతనిని చూడవలెనన కుతూహలము కలిగె డెన్మార్కు 
రాజు పెన్‌ హేగెన్‌కు ఆహ్మాసించెనట. ఈ బాల పండితుడు నలుదిక్కుల తన దివ్య 
(పతిభా పరిమళము వెదచల్లి, నాలుగవ యేటనే క కన్ను మూసెనట. 

(8) ఇంగ్లండులో డేవోస్‌ అను శిల్చి కుమారుడు జార్జి తన రెండవ 
యేటనే గణిత పండితు డయ్యెనట. నాలుగవ యేట దేశ పర్యటనము చేయ దొడగి 
తన విద్య |పదర్శించుచు బోయెనట. 4444 పౌండ్లకు 4444 రోజులలో. 434 
శాతము చొప్పున చకవడ్డి యెంతగును? ఇటువంటి లెక్కలు రెండే రెండు సిమిషా 
లలో చెప్పగలిగెడి వాడట. 

(ప్రస్తుతము గణితశాస్త్ర విదుషీమణి శ్రీమతి శకుంతలాదేవి గారు (బెంగు 
కూర్చు | పపంచ మంతయు గ విద్యా (పదర్శనము కావిందినవారు కదా! 
వీకు మ తమ మూడవ యేటనే గణిత (పజ్ఞ జూపిరనుట [ప్రత్యక్ష నిదర్శనము. 

(1,2,8 బాల బృహస్పతులు. ఈనాడు దినప (తిక, 81.10.1978) 


లన్‌ 


గుర్వ్యాదుల యుపదేశము లేకయే, పూర్యార్ణిత విద్యా సంస్కార బలము 
చేత వీరందరు (పసిద్ధి పొందినవారు. 

కవులయందు, ఆవధానులయందు పూర్వ జన్మ సంస్కార విశేషము 
పాదుకొనియుండును, 


అవధానవిద్య వంశపరంపరా (పాపష్యమా? 


(వేళ్లమీద లెక్కింపదగిన పాచీనార్యాచీనావధానులు రామరాజభూషణుడు, 
చజీగొండ ధర్మన్న, శిష్ట కృష్ణమూర్తి, మాడభూవ్ని వేంక టాచార్యులు, తిరుపతి 
వేంక దేశ్ళరులు. వీరి పరంపరలో వీరికి ముందుగాని వెనుక గాని ఆవధానులు 
లేరు. అవధానుల మాటయే కాదు, కవి తయము, నాచన సోమన, ్రీనాథుడు,పోతన, 
శ్రీకృష్ణదేవరాయలు, ఆష్టదిగ్గ జక వులు వీరి కథయు నంతియ, ఒక కాలమున ఒకా 
నొక మహాపురుష డొకవిద్యయందు పరమోచ్చస్థితి బొంది, ఓక వెలుగు 
వెలుగును. ఆ వెలు గాటీపోయిన తరువాత ఆ యింట ఆ జ్యోతి వదలి పెట్టిన 
చిదిము మిగులును. 


శ్రీ చెళ్లపిళ్ల వెంక టశాన్రీ గారికి తమ పుతుడు కవీశ్వరుడు కావలెనను 
కాంక్ష కొండంత యుండెను, 


కం. నా కొమరుం దేమ్మాత 
మ్మో కవియె నాకొసంగు మోదమ్మును శ్రీ 
హైకోర్ట్‌ నీవు 
యై కూడ నొసంగజాల డనుకొందు మదిన్‌, 


తేగీ, అల్ల కాదంబరీకావ్య మాత్మజనకు 
రచనకున్‌ దీసిపోని వ్యాగచన యలర 
బూర్రిగావించె, దాదృశప్వుతు గన్న 
బొణున కొనర్తు నే నమోవాకశతము. 


(ఇటీవలి చర్య. 50, 58 పద్యములు.) 
పై పద్యముల వలన బాణభట్టు పుతునివలె దమ పుతుడును వెతృక మైన 


వ్యవసాయము నవ్యవహితముగా సాగింపవలెనని కా న్ట్రీగా రభిలషించుట తేట 
పడును, వాలి మహాహరుడు. వాలి పు(తుడు అంగదుడు, సుగ్రీవుని రాజ్యమున 


ద్వితీయ [వకరణము ఢిద్‌ 


యువరాజయ్యెను. ఇతడును భారుడే. వాలి భుజ డికి అంగదుని భునో కి 
ఎంత భేదమున్న దో, బాణభట్టు వాక్ళ క్రీకే, తత్పు తుని వాక క్రేకి ఆంత వేద 
మున్నది తం్యడియంతటి వ్యక్తీ కాడు. 

ఒకనాడు శాన్త్రీగారి కుడి కన్నదరుట, తతృలముగా ప 9 
శ్రీ దుర్గేక్యకశాన్త్రిగారు, డ్యివేది సత్యకవిగారిని జంటగా గొని అష్టావధానము 
చేసెశను వార్త వినుట సంభవించెపు. శాస్త్రిగా జీవితచకి త, ఇటీవలి చర 
వారి నిర్భాణానంతరము వారి పుతరత్నము పళ. ఆ తండి గారి 
భాగ్యఫల మంతే. 


“కాయ బలంటు శాశతము గాచు, శరీరోబలావలేపమే 

ధీయువరేమణీ హృదయదీ ప్రికి జొలిన పట్టుగొమ్మ స్వ 

(యస మిచ్చగించు క విశేఖరు Se ముం 

బాయకయే వధాన పరిపాటీని గోటను మీటు చొ ప్ప సునీ, 

(శతావధాన సారము.) 

శర్రీకబలావలేపము వివో యసుటచే తళ్పుుతు డ వధానకార్థ 

నిరో ర్వ్‌థ థకాలేదు. ర్యోఢ చై మంినస ఆ వర్చస్సు వచ్చియుండదు, పువ్వు 
పుట్టగ గనే పరిమళించును. 


థ్రీ కాశీ కృష్ణాచార్యులవారు బందరులో శతావధాన సభానంతరము వేణు 
గాన సభ జేసిరి. గానసభలో తానొక వేణువునూని ఆచార్యపు తుడు పదునై 
దెండ్డ పాయమువాడు- తండికి బాసటై కూడ్చుండెనట, తత్సన్ని వేశమును 
ట్రీ చెళ్ళపిళ్ళవారిట్లు కొనియాడిరి: 
తేగీ, కారణగుణమ్ము లయ్యవి కార్యమందు 

సం|కమించు నటంచు కాస్త్రజ్ఞులం|డు 

దానికి నుదాహృతిగ వీరితనయు వేణు 

గానమును జూచికొనుడయ్య! ఘన సుకవులు. 

(బందరు శతావధానము. పుట 56.) 
ఆచార్యులవారి ప్యుతునకు గాన మబ్బినది. అవధాన విద్య అబ్బలేదు, 


సుగృహీత నామధేయు లయిన యవధానుల యింట మజి తత్సద క! (పు 
గల యవధానులు పుట్టలేదు, 
అవధాన విద్య వంశపరంపరా| పాష్యము కాదు. 


జక తు... 


ర్‌) 


అవధానవిద్య గృురుముఖ లభ్యమూ గ 


థ్రీ తిరపతి వెంకటేశ్వరులు గుంటూరు శ తావధాన సభలో శిష్యచూడామణి 
శివరామళాన్ర్రి గారిని యౌవరాజ్యపదమున నిలిపి యాశీర్వదించిరి, 


శిష్యులమని చెప్పికొని వెంబడి దిరుగువారు పదివేలమంది యుండగా 'పేర్మి 
హెచ్చగ మా యేలిన యీ వధాన కవితా స్మా మాజ్యభారంబు మోయగ బూనం 
గదవయ్య ! తండి! శివరామయ్యా ! చిరంజీవివై ' ఆని తికుపతిశాన్రీగారును, 
'సంతానంబది నాకు లేదను మనళ్శల్యంబు సీ వైదుషీకాంతుల్‌ (దోచె గదోయి' 
ఆని వేంకటళాస్త్రి గారును శివరామశాన్రిగారి నాత్మసాత్కరించికొనిరి, అలనాడు 
గుంటూరు కాలేజిలో శివరామళాన్త్ర గారు కావించిన సంపూర్ణ శతావధాన పౌఢి 
గురువులకంత (ప్రఖ్యాతి గూర్చీనది. (గుంటూరి సీమ, ఉత్తర రంగము.) 


[దోణు డర్జునునకు వలె తిరుపరి వేంక టేశ్వరులు శివరామశాస్త్రి గారికి 
ఆవధానవిద్యా మహాస్త్రమం|త్రము లధికముగా జెప్పియుండిరా ? 


“వేలూరివారు (శ్రీ జయంతి భ గీర థళాస్రి గారి వద్ధ వ్యాకరణం చదివారు. 
చెళ్ళపిళ్ళవారి వద్ద ఏమీ చదువలేదనీ, వారివెంట ఒక నెలరోజుల తిరగడమే 
సహ అనీ విన్నాను' అని శివరామళాన్త్రి గారి సన్నిహితమి[తు లనుచున్నా రు, 

(నే నెజిగిన కవులు. ఆంబటిపూడి వెంకటరత్న గారు. 

ఆంధప రిక. 5-8-1956.) 


తిరుపరి వేంకటక వల శతావధానసారమున లక్ష్మీ నరసాపురపు శతావధాన 
మున్నది. కొని, యీ శతావధానమున శిష్యుని చెయ్యి కూడ ఉన్నది. 

'లక్ష్మీనర సాపురం శ్రీ చెలియ్యమ్మా రావుగారి షష్టిపూ రల! రిరుపతిశాశ్రి 
గారూ నేను కలిసి సుమారు ఏబది మందికి అవధానం చేశాము" అన్నారు శివరామ 
శాన్ర్రీగారు, (ఆంధప ర్రిక, స్వర్ణోత్సవ సంచిక.) 

ఆ సభలో వేంకటశాన్రి గారున్నారు, కాని, 'జ్వరపడి యున్న హేశువున 
సాయము నీకొనరింపజాల నో రిరుపతిళాన్త్రి !' అని కూర్చున్నారు. 


ద్వితీయ [ప్రకరణము 87 


ఇక్కడ గురువులతో సమానష్కంధుడై శిష్యుడు నిలబడుట విశేషము. 


వ 


వీరి శె ష్యోపాధ్యాయికాస సరూప మిట్టున్నది. 


గురువుల వెంట నొక నెంరోజులు తిరుగుటయే = కుదురుగా గూక్పుండి 
వినుటయు గాదు. శిష్యత్వమా ? 'గురోస్తు మౌనం వ్యాఖ్యానం శష్యాస్తుచ్చిన్న 
సంశయాః' (దక్షిణామూర్తి ధ్యానము. శ్లోకము ౨) ఈ పద్ధర వై ఖరీగురుపులపట్టి 
అన్యయించునా 2 

(ఫ్రీ మాడభూషివా రవధానము చేయుచుండగా చూచి నేరిచినవారు చెళ్ళపిళ్ళ 
వారు. వేలూరి వారును చెళ్ళపిళ్ళవారి యవధానము చూచి నేరిచిన వారందమాః 
చూచి [(గహించుటయే సం|పదాయమయినచో నెందరు చూడరు ! అందరికి ఆబ్బు 
చున్నదా + ఆ యున్న మాతమున. ఫల మున్న వారికే అంప్బచున్న ది. ఆ ఫలమే 
పూర్వజన్మ సంస్కార నిష్పన్న మైన ఆ బీవని భాగఫలము, 


తిరుపతి వేంక టేశ రులు తమ పరమ గురుపొదులు (బహ్మయ్యాత్ర్రగారి 
యొద శేబశాస్త్రము చెదివిరి, అవధాన శాస్త్రము కాదు, 
a 9 


మాడభూషివారి గురుపాదు లవధానులు కారు, 


మటి శిష్యలమని చెప్పికొనువారి మాట యేమి కావలెననిన, ఏమియు 

గానక ్మజి లేదు. ఆడి వారి యక లవ్యభ క్రికి దార్మా-ణగా నుండును. [దోణుడొక 

మహా విద్యయందు పరాకోటిస్థాన మా[కమించిన వ్యక్తి. |ప్రాగ్గన్మ సంస్కారము 
థ్‌ లే జ 

పుక్కిట బట్టికొని రేకులు విప్పుచున్న పక్యమైన మొగ్గ యకలవ్వుడు. ఆ గురుని 

ఆశఃపూర్వక కరస్పర్శ, లేదా, యశళ్ళోభం యీ కోరకము చతుర సజృంభిత 
ముగా వికసించుటకు కారణమైన దనుకొనిన అనుకొనవచ్చును. 


గురుడు శిష్యునకు కాబ్దమైన వ్యుత తీ గఅపగలడు. మటికొన్ని యొడుపులు 
తెలుపగలడు. ఆంతేకాని, అవధాన నిర హణక క్రి అందీయలేడు. 


అవధానవిద్య గురుముఖ లభ్యము కాదు. 


ళ్‌ అలల ప్ల ప్ర స్థల 


అవధానవిద్య ఉపాసనా నాధ్యమా ? 


ఆవ కీతుడను మునికుమారుడు - 


ఆ. వె. 'చదువకయును నాకు సర్వ వేదంబులు 
సర్యశాస్త్రములును సంభవిల్లి 
వలయునని తలంచి, వదలక నిష్టతో 
నగ౦తపము' చేసి సాధించె నట, 
[శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వము, 
8 ౪. 264 ప.) 


మం, (తోపాసకు లెందటో యెన్నో సిద్ధలు పొందినట్టు కథలు కలవు. కవిత్వ 
శ  క్రహీనుడును, సరస్యతీమం, (తతం (త వదె యోగము ల కావ్య నిర్మాణక్షమ 
మైన శక్తి కి సంవ పాదించికొనవచ్చునని శ్‌ డన్నాడు. 


“కవిత్వం నస్థితం యస్య కొవ్యేచ కృతకౌతుకః 
తస్య సిద్ధిః సరస్యత్యా స్త న్లిమం| త పయోగతః' 
[కావ్య మీమాంస, 4.22, | 


మణీయు నావేశికుడు, సం|[కొమయిత అను నిబుదెజగుల వ్యక్తుల గుటించి 
తెలిపినాడు, 


మంతాద్యుపదేశ వశమున లభ్ధిసిద్ధియె తర్దేవతావేళ సమయమున కవిత్వము 
జెప్పువాడు ఆవేశికుడు. మం|త సిద్ధి పొందినవాడై కన్యలయందు, బాలకులయందు 
సరస్వతిని సం కమింపజేయువాడు సం|క్రామయిత 8 


కొందరు మహాత్ములు కికవులచేత, పనవులచేత మహావిషయములు చెప్పం 
చిరని పూర్వకథలలో కనబడును. అమ్మహాత్ములు సంకామయితృ మంత 


సిదులు, 
ఛి 


ద్వితీయ (పకర ణము 69 


సామాన్యమానవళ క్రికి దుర్శటముఇ గాదోచు పనులేవిటైనను సరే, వాని 
నుపాసనాలబ్ధమ లవి భావించుట లోక పరిపాటి, 

తిరుపతి వేంక టేశ్వరులకు కాళికోపాసకులని పసిద్ధి కలదు. కాని, అవ 
ధానవిద్య తదుపాసనై కఫలమని వారెక్కడను చెప్పలేదు ఆమె దయవలన నాకు 
నాలుగక్షరాలు వచ్చినవని, ఆమె దయవలన నన్నో దకములు లభించినవని, ఆమె 
దయవలన నవధానము చేయట సంభవించినదని చెప్పుట విశేషము గాదు. అవి 
యందరు జెప్పెడి మాటలే. తిరుపతి వేంక టేశ్యరులు తమకేయపాసనయు లేదని 
నెత్తిన నోరు పెట్టికొని, కుండ (బద్దలు కొట్టిరి. విధిలేక కొందరికడ బొంకిరి, 


“మేమును గొంతమందితో నుపాసనా బలమనియే యొప్పుకొని వారిని 
సంతోష పెట్టుచుండుటయుగ లదు, ఏమన యథార్థము చెప్పినచో బొత్తిగా విశ్వ 
సింపరు కదా!" (ఉపోద్దాతము* శతావధానసారము.) 


అవధాన విషయమై సభ్యుల యోజనగుటీంచి సీసము జెప్పుచు- 


“ఇది యబ్బెసమొ లేక యేదేవు కరుణయో 
గురుకృపయో యంచు గొణుగువారు, 
కాదిది యుచ్చిష్ష గణపత్యుపాసనా 
ఫలమంచు లోలోన దలచువారు 
నైరి సభనున్నవారు.... (శకతావధానసారము) 


అని పలురకముల మనుజుల తలప్పల తెజగుల వివరించిరి, 


ఉచ్చిష్ట గణపత్యుపాసన చేసివగాని అవధానముచే ముజాలరని యూహించు 
వాముందునచుటకు కంవమహ3 వీరేశలిగము పంతులుగారి [(వాతయు నొక 
మచ్చు. 


“అషావధానము చేయు ధారణా శ క్రిచేత ననకోక, సామాన్ల జనులు 
మంతళ క్రియని శ్రమించి కొదని నా మి తులు చెప్పినను నమ్మక, నౌ కుచ్చిష్ట 
గణపతి యుపాసన యున్నద 1, నేను గోచి పెట్టుకొంటినో లేదోయని, నా వెనుకకు 
వచ్చి కొందరు చూడసాగిరి ' (స్వీయచరి తము పుట 92.) 


70. అవధాన విద [1 


సహ్మసావధానము దుర్గ టము కనుక దాని కుపాసనాబల మావశ్యక మే, 
కొనిచో తిరుపతి వెంక టేశ్యరులు... | 


'కడున్‌ వేగమ వేయిమందికయినన్‌ రమ్మస్థి తుల్‌ మీజ నొ 
పక్రవిత్యం వొనరింప నేరుతుము శ్రీాలి పియామాననీ 


య క టాక్షమ్మున.... 


అని యేల పలుకుదురు? కాశీసహ్మస కృతి యేల వాయుదురు? ఇని 
కొందరి (పళ్నలు, వీనికి శతావధాన సారోపోర్దాత వాక్యములే సమాధానముల్లు, 


“దైవ కృప యనునది అన్ని టికిని గావలయును. అన్ని టితోబాటు దీనికిని 
ఉండనిండు: కేవలము దై వకృప మ్మాతము పనిచేయదు. ' 


శ్రీ కాశీ కృష్ణాచార్యులవారు “అష్టావధాన పాదశతావధాన అర్ధళ కావధానే 
సంపూర్ణ శతావధానములందు అనేక విధములుగా (శ్రీ హయాస్యుడే నాచే నెన్నియో 

పద్యముల నల్లించి [శోతృజనాదర పాతముల గావించుచుండెను.' 
(విజ్ఞప్తి అవధానయా[త,) 


ఆనీ [వాయుట బట్టీ వాము హయ గీవోపాసకు లనుట తెల్లము, వారు 
మజీయు లోతునకు దిగి, తమ యకుభూత విశేషము వివరించిరి ఆ చంపక మిది- 


“అది నా 
హృదయ గుహాంతరాన నొకయించుక భీతి జనించె, గుండియల్‌ 
వనదవదలాడె నేమొ యొక ధ్యాంతమునం బడినట్టు దోచె, నా 
యెదుట గలట్టివారెనరొ, యెచ్చటనుంటినొ, తోచదయ్యె నా 
మది నపు డొక్క భర్త హనుమయ్యయు దెల్టని దంతపం క్రి పె 
నొదవెడు మందహాసముల నొప్పుచు జల్హగ నన్నుజూచు నీ 
వదనము దోచె, నా హృథయ భావము లన్నియు మాయమాయే నిం 
_పొదవగనాయె నెల్పరకు, నొక్క దొసంగు పొసంగదాయె, ని 
య్యదియు సమ స్తమున్‌ భవ దుదారకృపారస ధారచేతనే 
కద! యిదె (మొక్కు. నీకు, నొక కంట ననున్‌ గనిపెట్టు మెప్సుడున్‌, ” - 


ద్వితీయ (ప్రకరణము 71 


'హయాస్ముడు నాచే బద్యము నల్లించె' ననుమాట యౌపచారిక వాకమని 
కొట్టివేయవచ్చు. కాని, హయాస్యుడు హనుమత్సమేతుడై సాక్షాత్కరించె ననుట 
అంత తేలికగా కొట్టి వేయటకు వీలు లేదు. ఇంతియ కాదు. అవధాన మధ్యమున 
నొక పృచ్చకు డడిగిన దానికి ఏమి సమాధానము చెప్పవలెనో తోపనప్పుడు = 


“అయ్యరొ! (పసవళమమున 
నియ్యెడ నేనుంటినయ్య! యీయయ్యకు నే 
నెయ్యు తర మియ్య వలెన్‌ 
జయ్యన దోపించుమయ్య! సైంధవ వదనా! 
(అవధాన య్యాత. పుట 118.) 


అనియు, పద్యము లప్పజిప్పునప్పడేది మైన పద్యమో, పాదమో, పదమో 


జ్జిప్రికి రానిచో = 


“భావమునందు నిన్నెపుడు బాసి యెజుంగనివాడనయ్య! యో 
పావన నామధేయ! నను బాలను ముంచిన నీట ముందినన్‌ 
నీవ గదయ్య ది క్కితరునిన్‌ మటి వేడగ బోవ నోహయ 
(గీవ! వధానవార్థి నను రేవును జేర్చుము నీకు మొక్కెదన్‌.' 
(బందరు శతావధానము.) 


అనియు వెడికొని తత్కృపచే కృతార్ధడనై తి నని చెప్పుచున్నారు. అట్టి 
సాందృ్టిక విశేషముల నుపేక్షించు టెట్టు? 


తిరుపతి వేంకటకవులు- *మన్నెవరికేని యియ్యది యేయపాసనము వలన 
నైన లభించియుండునేమో మాకు దెలియదు కాని, మాకు మాతమట్టు రాలేదని 
యధార్థముగా వక్కాణించుచున్నారము, అని | వాయుట పాక్షికముగా నుపాసనా 
శ క్రి నంగీకరించుటయే కదా! “మాకు దెలియ” దన్నారే! 


వాక్‌ స్పంభము, వశ్యము, ఆకర్షణము, మోహనము మున్నగు విద్యలు 
తెలుగుదేశమున ఆ కాలమున (పచుర (పచారముననుండెను. తమ విద్యలు (పద 


79 అవధాన విద్య 


ర్మించువారు, వెలుపలినుండి తమ కెట్టి యపాయము కలగకుండుటకె తొలుత 
నష్టదిగ్సంధము చేయుచుండిరి. దానినే “కట్టు అందురు “కూబిపూడివారు గొప్ప 
మం| తశా స్త్రజ్జులు. ' (చేయిపడగబు. పుట 800) 


చూపోపనివారు మంత్ర పయోగమునే నొకవిద్య తత్కాలమున భాసింప 
కుండ జేయుదురనుట యథార్థ మైనపుడు, మం|తోపాసకు డవధానకార్యము నవ 
లీలగా నిర్యహింపగలడనుట యథార్థము కాకపో వునా? 


నైషధ, గంథకర్తను గుజించి “చింతామణీమం|తసిద్ధుం డుపాధ్యాయభట్ట 
హర్షుండు' అతి గ్రీరాథు డనెను. (శృంగార నైషధము. 8-208) 


(శ్రీనాథుడు “బాహ్మీదత్త వర్మపసాదుడు. ' 
ఏనుగు లక్ష్మణకవి (శ్రీనాథుని పస్తుతించిన రీతి పరికింపుడు; 


తే.గీ. మహిత చింతామణీదిన్య మంత సిద్ధు 
నైషధాది [ప్రబంధ సందర్భనిపుణు 
సకలవిద్యావిశారదు సత్కవిత్వ 
పక్టీభ|దుని (శ్రీనాథ (దిస్తుతింతు, (రామేశ్వర మాహాత్మ్యము 


నంది మల్జయ ఘంట సింగయ కవులు 'వాగీశ్యరీ మం(తరాజ సిద్ధి పార 
గుల' మని పలికిరి, (వరాహ పురాణము. 1-12) 


పీల్ణలమల్ణి పీనవీరభ|దకవి “వాజి నా రాణి యనెనట. ఒక్కరేయి 
సరస్వతియే యతనియింట గూర్చుండి జై మిని భారతము తెనిగించి పోయెనని కథ 
కలదు. (్రీ జనమంచి శేషాదిళర్మగారు జై మిని భారతమునకు పీఠిక | వాయుచు, 
“ఈ కథ యందలి సత్యము భగవంతుడే యెజుంగును. “భావజ్ఞులకు బరా పళ్యంతి 
మధ్యమా వై ఖరు లేద్రేవి వర్ణసరణి' యను సరస్వతీధ్యాన ఘట్టమును జూడగా 
నీతడు శారదా మంతోపాసకుడనియ, మం|తతంత రహస్యవేత్త. యనియు 
దేటపడుచున్నది.' అని [వాసిరి. (జైమిని భారతము, వావిళ్ళ) 


యారో 
co 


ద్వితీయ [ప్రకరణము 


సప్రర్ష లొక పచ్చికిరాతునకు రామమంతోపడేశను  చేసిరనియు, 
ఆక్కి రాతుడే వాల్మీ కియి కరుణరస ముటైపడ రామాయణము (వాసెనని కథ 


“ఎతాద ఎ్రసలికుం ,ః బతిలోమంబుగా నుపదేశింపవళ౯యు స ప్రర్షులు, “మకా 
మరా యటంచు బల్కు యను గ హంబుసన్‌ బరాకు రాదఓంచు రామమం,త 
మిచ్చి" చసిరట. (వాల్మీకి చరితము. 2. 1265) 


పక్షిని గొట్టిన కిరాతుని దిట్టిన వాల్మీకి పుట్టుకచే కిరాతుడని కథ యల్లిన 
మన పెద్దలు కొళిదాసు నెందుకు వదలి పెట్టుదురు? లోకమునందందరికన్న మందు 
డజాబీవుడు కనుక, ఆజాజీవుడే కాశీ పసాదమున కవియ కాళిదాసన బరగెనని 
కథ కల్పించిరి. (వినోదక థాకల్పవ శ్రి 


వాల్మీకి కథయు, కాళిదాసు కథయు రెండును వినోదకథలే. దేవతోపాసన 
చేశ సాధింపరాని వేవియు లేవని, పరమ కూరుడు కరుణ పధానకావ్యము రచింప 
గలుగునని, పరమమూర్ధుడు సర్వజ్ఞతావిశిష్ట కావ్య ప్రపంచము రచింపగలుగునని 
వక్కాణించు. యే తత్కథలు కల్పించిన పెద్దల యుద్దెశ ము, వాల్మీకి కొళిదాసుల 
కవిత్యములు లోకో త్తరములుగా నుండుటకు తదుపాసిత దై వతశ క్రియే కారణమని 
విళ్వసించువారు నేడును గలరు. 


ఈ యుపాసన గురించి ఇంతదూరము చక్చించుటకు నీజమున్నది. త 
లేఖినీ పద్యసంధాన ధౌరేయు” డైన మన రామూజ భూషణుడు “హనుమదుపాస 
కుడు'. 'వనధిఐంఘన కృపావర్థితోభయ కవితా కళారత్న రత్నా కరుండు.” 

(హరిళ ఎంద నలోపాఖ్యానము. 1.46 | 


హనుమత్కృపతో నితడు కవియయ్యెను. కనుక నితని కవితయెడ హను 
మంతున కధికారము కలదు. తదధికారము పురస్కరించికొని, స్వప్నమున 
గనిపించి, “ఈ హరిళ్చం ద నల కథాయుగ నిబంధ చితబంధ్యపబంవ మంకిత 
మొనర్పు రఘుళర్తకు' అని యాదేశించెను. అర్ర రామరాజభూషణుడు తన 
యుపాస్యదై వతమగు నాంజశేయునకు నిష్టదై వతమగు శ్రీరామునకు దాని 
నంకితము గావించెను. 


74 అవధాన విద్య 


కాళికార హస్యమున నాంజనేయుకు 'సర్యవిద్యాసంపత్స)దాయక 8 వాగ 
గ్రీశ్లః నవవ్యాకృతిపండితః ' అని యుపళ్గోకితుడయ్యెను, 
(శ్రీమ దాంజనేయాష్టోత్తరళత నామస్తో తము) 


ఉపాసితదై వతగుణము లుపాసకునందు ఫలించునని లోకవిశ్వాసము. రామ 
రాజభూషణుడు “భ్రీరామచం[ద చరణారవిందవందన పవననందన |పసాద 
సమాసాదిత సంస్కృతాంధ్ర భాషాస్మామాజ్యుడు.' తనయందు “సర్వ విద్యాసంపద” 
“వాగధీశత' పండించుకొనెను. 

కావ్యనాటకాలంకొరళాస్తాది పరిచితిలేశము లేక, కేవల 'బ్రహనుమతృి 
సాదలభ్ధక వితాసారుడును , 'శతలేఖిసీ పద్యసంధానధౌ రేయుడు' నయ్యినా? 


మా యొద్ద మంత్రము లేదు, తంత్రము లేదని కుండ బద్దలు కొట్టిన 
తిరుపతి వేంకటకవు లొకచో రామరాజభూషలు నొరనడిగా గొని. 


“మము (శ్రీమత్సరదేవతా మహిమ సం పాపావధారాకవి 

త్త మహ త్త పథిత పబంధ రచనాపారీణులన్‌ బండితో 

త్తమ సంభావ్య శతావధానుల సమ స్ప పకియా(ప్రొఢిదు 

గ్గములన్‌ ్రీసతి వేంక టేశ్వరుల జక్కంజూచి పల్కెం గృపన్‌.' 
అన్నారు. (శ్రీనివాస విలాసము. 1-28) 

సమాసగథనము బట్టి పద్యము చెళ్లు పీళ్ళ వారిదని చెప్పవచ్చు. శాన్త్రీ గారు 
నుదుట పెద్ద కుంకుమబొట్టు పెట్టి, మెడలో రుదాక్షమాల కట్టి, బెత్తము చేతబట్టి, 
మం| తోపాసకులవలె గనిపీంతురు, వారపుడపుడు చెప్పెడు పద్యమలు గూడ 
అట్టి యభి పాయమును దృశ్రీకరించును. 


'భూదారిణి స్రీవిదూషక విదారిణి అస్మదుపాస్య అమ్మహో 
దారచరి త యియ్యెడల దా రచియింపకపోదు సాయమున్‌.' 
(శతావధాన సారము ) 


ఇట్టి 'వేషభాష లొక (ప్రయోజనము నుద్దేశించియే యవలంబించెడివారు. 
“ఆంధవాణి'లో వార్‌ (వాసన “అవధాని యెడల పృచ్చ కులకు భయం కూడ 
వుండాలి” అన్నమాట మనము మజవగూడదు, 


ద్వితీయ |పకరణము 75 


“కేవల దై వకృప మ్మాతము పనిబేయదు.' ఇది రిరుపరి వేంకటకవుల 
తీర్పు. 


(్రీ వేలూరి శివరామళాన్తి గారు సభారంభమున _ 'ఈ జామున నీ దయా 
(ప్రతిభ చక్క గనుండవలెన్‌ మహేళ్వరీ !' అని గురువుల వలెనే ఆ దేవికొక నమ 
స్కారము చేసి రంగమున దిగిరి. 


మద్గురుపాదులు (క్రీ గడియారము వేంకటశేషశాన్ర్రిగారు అవధాన సభా 
ముఖమున 'శంకరు డస్మన్మనమం దఖండక వితాకారమ్మునన్‌ దోచుతన్‌' ఆని 
ధ్యానించిరి, 


ఇది సం పదాయము., 


ఈ యుపాసనాపర్యమునకు ముగింపుగా శ్రీ వేలూరి శివరామకాన్తి గారి 
పంకు లుట్టంకించుచున్నాను : 


మల్‌ (13 


“అట్టి సమయంలో ఏకా గత ఒకటే శరణ్యము. దాన్నే (శ్రీ కాశీ కృష్ణా 
చార్యులవారు హయ, గీవుడని ఆంటారు. చిదంబరశాన్రీగారు బతగణపతి ఆంటారు, 
మణోరు అయితే సరస్వతి ఆంటారు. 

( ఆం ధవారప తిక. స్వర్ణోత్సవ సంచిక, ) 


క. అ ఖా 


అవధాన విద్య ఓషధి సాధ్యమా? 


కవయిత కాగోరువాడు [బాహ్మ్యర్కమును ఆజు నెలలపాటు సేవించినచో 
కృతార్థుడగునని 'ఆర్కపకాళము' నందు జెప్పబడినది, 


“బాహ్మా? బుద్ధి పదశ్చార్కః షణ్మాసాభ్యాసత; కవిః” 
(అర్క సకాళము, 8.91) 


అప్పకవి, ఘటికాశత [గ్రంథ కల్పనా సామర్థ్యము కలుగుట కొక యోసరీ 
కల్పమును జెప్పినాడు. 


సీ కరకకాయలమీద గలుగు బర్బ్భరయును 

బిపష్పలిమూలంబు తిప్పతీగ 

(బాహ్మియు శుంఠియు బావంచి విత్తన 
మ్ములు నపామార్గమ్ము మొదలివేళ్ళు 

వాయువిళంగంబు లాయష్టిమధుకంబు 
సన్నపిప్పలియు నచ్చపు సముద 

పొడ వి త్రనంబులు బోడతరంబును 
వలమాటి తుంగము స్తెలును వసయు 


తే గీ. సమములుగ దూచి పొడిచేసి సంతతంబు 
(ప్రొద్దునను లేచి, నేతితో ముద్ద జేసి 
కర్గమా, తంబు భక్షింపగలిగెనేని 
గడీయ కొక పద్యశతకంబు నడువు టరుదె ? (అప్పక వీయము. 2-481) 


కవులగుటకు ఆకు కవులగుటకు మందులు తెలుపబడినవి. అష్టావధాన 
శతావధాన [ప్రముఖ ధారణా [(పధాన కార్యములును వానిచే సాధ్యము లనియే 
త్మదచము.తల తాత్పర్యము. ఆసలు వాగ్దేవతయే స్వాధీన యగుట కింకొక కల్పము 
నప్పకవియే (పస్ఫుటముగా జెప్పినాడు. 


ద్వితీయ (ప్రకరణము 717 


సీ, చెంగల్వకోష్టును చిఖుత పిప్పలియును 
మంచియోమపు బొట్టు t మానిపసుపు 
మెపూత పసుపును మధుకంబు సైంధవ 
లవణంబు చితమూలంబు బరడు 
జీలకట్టయు కుద్ధి జేసిన పంకయు 
సమభాగములుగాగ సంతరించి, 
చూర్జంబు గావించి థు భపటంబుపె 
రాచి యాక్రిందను రాలినట్టి 


తే, గీ. పొడుము నూతన ఘటములో నిడి పథాత 
సమయమున (బత్యహంబు నాజ్యమున మెదిపి 
వేసరక చిన్న మెత్తు సేవించు నరుని 
నాలుకను గాపురంబుండు నలువ చెలువ, 
[అప్పక ఏయము. 2.482. | 


ఇవిగాక కనయితల బుద్ధిబలము వృద్ధి బొందించు | దవ్యములు, శీణింప 
జేయు (దవ్యములు “పాలలిక ములు” (మాంస సంబంధి పదార్థములు) కలవని 
చెప్పుదురు. 


“మేక మెదడు బుద్ధికి బలమును దేహమునకు ఆరోగ్యము నిచ్చును.” 
(వస్తుగుణదీపిక. పుట 658) 


“హూరేడు (పిట్ట) మాంసము, పుంజు మాంసము, వకుల తల మెదడు 
తలకు మెదడికి బంమును ఇప్పించునవి.' 
(యూనాని వై ద్య దార్గఃవృద్ధి బోధిని. పుట 2205) 


పథపక్షి కీటకాదుల మెదళ్ళు మెదడుకు పుష్టి సిచ్చునని పైరీతిగా కొందరు 
భిషక్కులు వక్కాణించిరి. కాని, వీనిని గుణించి పలువురకు సదభ్శిపాయము 
లేదు. [కూర స్వభావము గల పపపక్షికీటకములయు, తెలివిలేని థిర్యగ్దంతువు 
అయు మెదళ్ళు తదన్యస్వభావవలము నొసగననుట విశ్వాసప్మాతము కాదందురు. 


78 అవధాన విద్య 


బుద్ధివికాసము గలిగించు |దవ్యము లున్న ్లే బుద్దిమాంద్యము గలిగించు 
థి 
[(దవ్యము లున్నవని చెప్పబడెను, 


శ్రీహర్టుని యసాధారణ మేధాశక్తి గుర్తించి, చూపోపక, అతని మేన 
మామ మావధాన్య [పయోగము చేసెనట. తన చెల్లెలికి జెప్పి, ఆల్బునకు (పతి 
దినము మినుపగారెలో బూరెలో చక్కిలములో లడ్డులో విధిగా దినిపించు లాగున 
జేసెనట. ఒకనాడింటికి వచ్చి అల్పుడేమి చేయుచున్నాడని చెల్లెలి నడుగగా అల్లుడే 
సమాధాన మిట్టు చెప్పెనట: 


“అశేష శేముషీ మోష మాష మళ్నామి మాతుల !' అని. 


జొషధ ములు, పథపక్షి కి)మికిటకాదుల మేదోమాంసాదులు, కవితాగంధ 
శూన్యులందు కవితావృక్షము మొలిపించి విస్తరిల్లజేయుట కల్ప మాంద్యము 
తగ్గించుటకు, చుజుకుదనము హెచ్చించుటకు వానికి గొంత శక్తి కలదనుట 
నిజము, 


“ఆహారశుద్ధా సత్త్వపద్ధిః సత్త్యపద్ధా (ధువా స్మృతిః 


అవధాన విద్య అభాాస లభ్యమా 2? 


'ఊరివెలుపలి నారికేరపుదోపులో తిరుపతి వేంకటకవులు తొలుత శతావ 
ధానము నభ్యసించిరి చెట్టు చేమలే పృచ్చకులు; సభ్యులు ఆవి నోరులేనివి కదా. 
వీరిద్ధరిలోనే యొకరు వృక్షపక్షమున నిలిచి, పృచ్చించుట, రెండవవారు తత్స 
శ్నము [(గహించి [పథమపాదము చెప్పుట, తరువాత [క్రమముగా నిద్దరు కలిసి 
పద్యములు పూర్తిచేసి, యప్పజెప్పుట చేసిరి, (జాతకచర్య పూర్వార్ధము) 


ఒకరే యభ్యసించునపుడు (పశ్నములు స్వతః క ల్చ్పించికొని, నాలు 
గావృత్తులలో నాలుగు పాదములు పూర్తిచేసి యప్పజిప్పికొనవలసి యుండును. 


నిర్ణనవనమునకేగి పాదపముల ముందు నిలబడి పద్యము లల్లి చెప్పి 
యొప్పించుట కంటె, యింటిలోనే పండుకొని కనులు మూసికొని, మనవీథిలోని 
యిరువై పుల నుండెడి యిండ్డనే పృచ్చకులుగా భావించి, యొకొ క్కపాదము 
చొప్పున పద్యములు చెప్పీ యప్పగించుట సుఖదాయి. 


సిసాధయిషువులు తమకే తోవ యనుకూలించిన ఆ |తోవ పాటించుట 


అభ్యాస మనినంతనే అదేదో (దావిడ [ప్రాణాయామము వంటి కసర త్తని 
భావింపరాదు. 


తిరుపరి వేంకటకవులు తమ ధారణ పరీక్షించికొనుట కే కొబ్బెర బెట్ట నా 
యించిరి. పకృతిసిద్ధమైన ధారణాళ క్రిపీఠ ము వారి మేదోఒంతరమున బొనుగు 
వడకుండ విరాజిలుచుండెను. 


విక్టోరియా మహారాజ కాలమున THE TIMES పర్రకలో వారాహరు 
డుగా పనిచేసిన DB BLOWITZ అకు మేధావి తన జ్ఞాపకళశ 5 (పకృతిసిద్ధ 


మనియు, దానికి శిక్షణ యక్క జళేదనియు (వాసెను. దానికి నూతగా తన చిన 


80 ఆవధాన విద్య 


నాటీ ముచ్చట యొకటి [వా సెను అతని తం|డియొద్ద బంగరుపొన్నుగల చేతి 
బెత్త ముండెనట. దానిని తన కిమ్మని కోరగా తం డియొకే పరీక్ష సెదైనట- 
రేపటికి నీవు ‘KOSROS THE WISE’ కంఠస్థము చేసి నాకప్పజెప్పినచో 
ఇచ్చెదనని. అది Shakespeare 's ‘Hamlet’ అంత [గంథమట. మరుసటిదిన 
మత డనాయాసముగా ఆ [గంథమంత యు నప్పజెప్పి పొన్నుగ జ్జ గెల్బికొనెనట. 
ఈ రీతిగా ఇంట గెలిచి రచ్చ గెలిచెను, 

(MY MEMOIRS By De 9101112) 


తిరుపరి వేంకటకవులను “మీరు శతావధానము చేయగలరా? యని కాకి 
నాడ పౌరు లడిగినపుడు, రేపు చెప్పెదమ). చెప్పిపోయి, నారికేళ తరుష-డము 
జేరి సరీక్షించికొని వచ్చి చేయగలమనిరి మేధావులకు అభ్యాన | పయోగ కాల 
ములు రెండును సమానములే, గ్రమయనునది వారికెప్పుడును నుండదు. అనా 
యాసముగ నీప్పితార్థము సాధింతురు. 


“Ease and strength, effort and weakness go together” 
(George Bernard Shaw) 


అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు 
తినగదినగ వేము దియ్యగుండు' 


నన్న వేమన సూ క్రిలో నిజము లేకపోలేదు కాని, సంస్కారము లేని 
వాడెంత మొత్తుకొన్నను వానికి గాన కళా కౌళలము కలిసి౮ాదని మన మెలుగు 
దుము. ఇక వేపాకు తీయ్మగానుండుట యనుభూతమయ్యెనేని అది గుణము కాదు, 
తి క్రాన్టు కట్యాది రుచిభేదము గుర్తించు శ క్తి జిహ్వ కోల్పోయినదని యర్థము. 


“సాధనమున పనులు సమకూరు ధరలోన 
వి $దొభిరామ వినుర వేమ.” 


సాధనము చేత కవితా పజ్ఞతోడి ధారణా ప్రధాన వృ త్రియైన యనధానము 
మ్మాతమందరు చేయజాలరు. అసలు వేమయోగి మాటలు యోగీశ్యరేశ్వరుడై న 
గ్రీకృష్ణపరమాత్ము ని 


ద్వితీయ [ప్రకరణము 81 


“అసంశయం మహాబావో! మనోదుర్ని,గహం చలమ్‌ 
అభ్యాసేన తు కౌంతేయ! వై రాగ్మేణచ గృహ్యాతే.' (భగవస్లత 8.85) 


ఆను [ప్రవచనమునకు వివృతి (ప్రాయము. 


మేమును శతావధానము చేసెదమని చెప్పి,తప్పినవారింగూర్చి శ్రీ తిరుపతి 
వేంక టేశ్వరులు చెప్పిన సీ పద్యము ఆనధికారుల యభ్యాస వై యర్థ్యమును 
సూచించుచున్నది, 


సీ, _నాలుగామడ దాట నా నేర్పు మీద నా 
చేతగాదను నొక్కకోతిగాడు 
ఎన్మివాన్లుడ దాట నేనేర్తు మీద నా 
చేతగాదను నొక్కకోతిగాడు 
పదియామడైన నే బరతెంతు మీదనా 
చేతగాదను నొక 1. కోతిగాడు 
పం, డెండయిన నాదు పనిగాని మీద నా 
చేత గాదను నొక్క. కోతిగాడు 


ఇటు పల్కుచునున్న ర్రప్పీశ గిరులు న్ధి 
> a 
రములు నంపగ శతయోజనముల వార్జి 
దొటి వచ్చిన నిన్నెన్న దరమె మాకు? 
నాంజనేయ! కవిధ్యేయ! య్మపమేయ! (నానారాజ సందర్శనము.) 


అభ్యాసము వలన లాభమే లేదా? యన్నచో ఉన్నది, 


అభ్యాస మవధాన శ క్రిని |బసాదింపేజాలిదు. కాని, మదికి కుదురుపాటు 
నొసగగఅదు. దానితో త త్రరపడక యవధానము నిర్వహించికొనుట కొక 
సౌలభ్య మేర్పడును, కొందర కభ్యాసము చాలనపుడు సభా కంపము, ఘర్మోద్ల 
మము తప్పదు. శ్రీ చెళ్లపిళ్ల వారి వాత చూడుడు: 


ర్చి 


82 అవధాన విద్య 


“చెబితే నమ్ముతారో లేదో గాని, కాకినాడ అవధానాన్ని _ప్రారంభించేటప్ప 
టికి ఆది చలి కాలమైనా వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది అప్పటికి మాకింకా 
శాలువులు లేవు. సామాన్యమైన నూలు బప్టి పూర్తిగా కప్పుకొన్నాను. ఆ బట్టంతా 
తడిసిపోయింది. ఆతనికి (తిరుపతిశాన్ర్రీ కి) మాతం ఈ అవస్థ కలగలేదు. 

(నేనూ మా తిరుపతి) 


శ్రీ వెంక టశొన్ర్రే గారు (పతి చిన్న విషయము చింతన చేసి నిత్యోపస్థిత 
ముగా మనసున బెట్టికొను స్వభావము కలవారు. తిరుపతి శాస్త్రిగారు ఏ విషయ 
మును గుణించి ముందుగా నాలోచించెడివారు కారు. అదొకరకపు దొమ్మపొగరు. 
“సాదు రేగిన తల పొలమున గాని నిలువ దన్నట్టు కినిసినపుడు “గోరీ కట్టింపనె 
కాకవి పతతి కర్థిన్‌ నేడు హేలాపురిన్‌' ఆని దట్టించుట వీరి స్వభావము. ఇట్టి 
వ్యక్తికి చెమట యెట్లు పట్టును? 


అభ్యాసము వలన (కమముగా సభా కంపము తగ్గను. మనస్స్వాస్థ్య 
మేర్పడును. నెమ్మదిగా నవధాన కార్యము నిర్వహించికొనవచ్చును. 


అన వాణి అన 
పలి 
ల! ధ్‌ 
“ఇతి స్వప్న లద్ధః' అను మాట అప్పయ్య దీక్షితుల వ్యాఖ్యాన గంథము 
లందు ఆటనట గనబడును. 


“పిళ్ళః కవి, రహం విద్వాన్‌ ' ఆన్నాడు, 
వేదాంతదేశికులు పిళ్ళ. అప్పయ్య దీక్షితులు విద్వాంసుడు, 


'పాదుకాసహ।| సము" వ్యాభ్యానించు సందర్భమున వా గస ఘట్టములందు 
దేశికులు స్వప్నమున సామిత్కరించి, “నిజహృదయ మెణిగించెడివారని, ఆ రీతిగా 
స్వప్నమున లభించిన విశేషార్థమును దీక్షితులు “స్వవ్న లబ్ధ' మని (వాసి పెట్టిరని 
(పతీతి కలదు, 


స్యహ్నములు స ప్తవిధము లని మన పెద్దలు తెలిపిరి, 

“దృష్ట (శృుతోఒభూతళ్చ (పొర్థితః కల్పిత స్తథా 

భావికో దోషజశ్రైవ స్వప్న స్స ప్తవిధో మతః. (స్వస్న |పకాశిక) 

అప్పయ్య దీక్షితులు వేదాంతదేశికుల నర్గించి కలలో కానిపించికొని, 
కవ్యభ్మిపేతమైన యర్థము దెలిసికొనెనని విశ్వసింతుమేని అది |పార్థితస్వప్నము. 

స్యప్న లబ్ధ విషయములు |పకటించిన పాశ్చాత్య పండితులును లెక్కకు 
మిక్కిలిగా నున్నారు, 


JOHANN M.SGHLEYER అను పండితు డొక విషయము 
గులించి చిరకాలము |శమించుచు, కొట్టుమిట్టాడుచుండగా నతని కొకనాడు స్వప్న 
[పబోధ లాభము కలిగెను. వెంటనే లేచి, యథాక్షరముగా తన మనళ్చ్ళక్షువునకు 
గోచరించిన విశేషములు |వ్రాసికొనగలిగె నట. 


84 అవధాన విద (1 


VOLTAIRE, COLERIDGE మన్నగు మహనీయులు నిద్రలోనే 
పద్యములు రచించిరట. TARTINI సంగీత విదాంసుడు, న్మిదలోనే సంగీతపు 
మెట్టమర్చెడివాడట. FRANKLIN కు రాజకీయ సమస్యల పరిష్కార మార్గము 
పలుమాటు స్వప్న ములందే తోచెడిదట. KEKULE రసాయన పరిశోధకుడు 
స్వప్న మఖమ న లోకోపకార విషయము లనేకములు [(గహించెనట. 

(UNCONSCIOUS BRAIN WORK. page 


కుట్టుమివను కని పెట్టిన మేధాళాలి ఇలియాన్‌ మోవి. ఇతడు చచి? ఏ(బికికి 
Ms నిర్మించి, సూదికి బెజ్జ మెక్కుడ వేసినచో దారము నడచుట 
క్రనువుగ నుండునో తోపక, తల న. గొట్టుకొనుచుండెను. ఇట్టుండగా ఒకనాడు 
అతనికొక స స్వప్నము వచ్చెను, లివర్‌ కొంద రాట విక సైనికు లతనిని నిర్బంధించి, 
“మేమిచ్చిన గడువు లోపలి నీవు కుట్టుమిషను తయారు చేయవలెను. లేకున్న నిన్ను 
చంపెద' మని రట. ఇత డాలోచించుచుండెకు. గడువు రీరిపోయెను. సైనికులు 
భూలములతో భొడువ వచ్చిరి. వారి చేతులలోని హాలాయుధముల మొనల కించుక 
కిందుగా చిన్న నెజ్జముండెనట. ఇత డాజెజ్జము గనుగొని నంతనే గట్టిగా 
అజచెనట. మెలరువ వచ్చెను. లేచి, సూది మొన కించుక [కిందుగా చిన్న బెజ్జము 

నేసి, దార మెక్కించి, కువైను, శః రహన్య మతనికి స్వప్నలబ్ధిము. 
(కాడు, దినపత్రిక. 18-12-100] 


ఏతాదృశస్వప్నములు భావికములు. 


నా సహపాఠి యొకడు స్వప్నలబ్ధివషయము (వాసికొని వచ్చి నాకు 
జూపి నన్ను నచ్చెరువున ముంచెను. ఆ కథ యించుక వివరించిద, 


నేను మూడవ ఫారము చదువుచుండగా, తోడి విద్యార్థి జంగంరెడ్డి బాల 
రంగారెడ్డి నాతో పోటీ పడుచుండెను. పరీక్షలలో మా తారతమ్యము నేను [పథ 
ముడు, అతడు ద్వితీయడుగా నుండెను. (పాథమ్యము తనకు రావలెనని పట్టు 
దలతో చదువుచుండెను. ఒకనా డతడు నాకొక కాగితము జూపెను. చూచి 
యాళ్చర్యపడితిని. నా నోట్సు ఆతనికి జూ పేడివాడను గాను. నేను విశేషసరి 
శోధనచేసి అపూర్వ విషయములు కొన్ని సేకరించియుంటిని, అర్జునునకు బాన 
పతము నలె నా నోట్సు నాకు అండగానుండెనని మురియుచుంటిని, అం చూవీన 


ద్వితీయ [పకరణము 85 


కాగితమున నా నోట్సులోని వస్తువంతయు నుండెను. ఇదెట్టు సాధ్యమయ్యెను ? 
ఆతడీవస్తువు గుణించి తీ వముగ నాలోచించుచుండెను. ఒకనా డతనికి స్వప్నమున 
తెల్లని దుస్తులు ధరించిన సాధు వొకడు పొడసూపి, యేదో చెప్పెనట. దిగ్గున లేచి 
దీపము వెలిగించి తదు క్రవిషయము [వాసికొనెనట. ఆ కాగిత దే నాకు జూ పెను. 
అతడు బుజువ్యక్తి. సత్యవాది, పాపము, విద్యార్థి దశయందే జలగండమున 
పంచత్వము బొందెను. 


మనోలక్షణము చి తమైనది. మన మొకవ్య క్తితో మాటాడుచుందుము. మన 
సొక విషయము నాలోచించుచుండును. యౌగపద్యముగా రెండు |క్రియలును 
జరుగుచున్న వి. మనము మాటాడుచున్నపు డేమనస్సు ఆలోచించుచున్నదో, ఆ 
మనస్సు మనము ని దపోవునపుడు గూడ ఆలో చించుచున్నది. ఒక విషయము 
హఠాత్తుగా స్ఫురితమై మెలకువ వచ్చును. ఇది సహజము. ఎవరో యొక అపరిచిత 
వ్య క్రి సాక్షాత్కరించి, యే మహా విషయమయొక్క. మూలము చిక్కక. నీవు 
శ్లేళపడు చుంటివో, ఆ మహావిషయమూలము కరతలామలకముగా నీకు జెప్పి 
వేయుట, ఆ చెప్పబడిన సుదీ ర్ధవాక్యపంక్తులు, నిద్ర లేచి నీవు కాగితము మీద 
(వాసికొనునంత పర్యంతము జ్ఞ ప్రియందుండుట ఆశ్చర్యకర విషయము, 


(పశ్నోపనివత్తు జీవుడు స్వప్నమున దర్శించు విషయములు వివరించు 
చున్నది. 


'అతై9షదేవః స్వప్నే మహిమాన మనుభవతి. యదృష్టం దృష్ట మను 
పశ్యతి. (తం (వత మేవార్థ మనుశ్ళణోతి, దేశ డిగంత రై శ్చ (పత్యను 
భూతం పునఃపశః (పత్యనుకవతి. దృష్టం చాదృష్టంచ [శుకం చాశుకం 
చానుభూతం చాననుభూతంచ సచ్చాసచ్చ సర్యం పశ్ళతి సర్వః పశ్యతి. ' 

((పళ్నోపనివత్తు. చతుర్థ పళ్నము 5) 
కత దృష్ట విషయములు |కమ్మర వినడ చూచుట సరే. ఆక్య్రత విష 
యములు, ఆఅదృష్టవిషయములు వినుటచూచుట యున్నదనియే ఉపనిషత్సిద్ధాంతము. 


అవధాని క్షణకాల నిఘీభితనేతు)డ్రై |ప్రార్థిత భావిక స్వప్న ఫలములను 
(గహీంపగ లడు, 


ఏకసంధా గహణము 


ఏకసంధ్యాగహణ విద్య కొందటికి పుట్టుకతో వచ్చును. విన్నదానిని 
విన్నట్టు తత్‌క్షణమే చెప్పగలవు. 


ఓక యుపన్యాసము విన్నాము. తత ణితి[క్రమము|ద ధీసంపుటియందు 
ఆర్థగిమగనుండ.ను. కనుక అపుడే దాని నావిష్కరించుట సులభము. దాని మీద 
నూత్న ఫజితిమ్ము దలు పడినచో అది శిథిల మగుటయో ఆధరస్థ మగుటయో 
సంభవించును. 


De 3107112 అను నతడు ఒక పనిమీద, నొక కార్యాలయమున కేగి, 
తదధికారి వినిపించగా, ఒక వ్రైలులోని సమాచారమంతయు నవహితుడై వినెను, 
(్రతవిషయము, పదవాక్య (క్రమబద్ధముగ, పరమ జాగరూకతతతో మెదడున 
భ| దపబచికొని, హుటాహుటి రైలు స్రేషనుకుబోయి బండి యెక్కెను. స్మృతి 
ముద చెడునను భయముతో, తనకు వీడుకో లీయ వచ్చిన మితులతో సబుతము 
మాటాడినవాడు కాడు. బండి కదలినంతనే తన మెదడు తలుపు దెజచి, (త 
విషయము = అక్షరము పొల్దువోకుండ = తన కార్యదర్శికి అప్పగించెను. అతడు 
తన పాటు సిట్టు లుట్టంకించెను. 


“Iwas afraid of forgetting the preamble if my atten. 
tion were diverted by conversation ” {MY MEMOIRS) 


ఇత డేకసంధా| గాహి, ఓక సభలో నొకవ క్ర యపన్యసించుచుండగా. విని, 
యింటికి వచ్చి, కనులు మూసికొని,ఆ సభారంగమును ఆ వ్యక్తిని  పథ్యక్షీకరించు 
కొని, ఉసన్యాసమంతయు నర్దీ (వాసి పెట్టగల దిట్ట. 


.... నైవధకావ్యకర్త శ్రీహర్షడు నీళ్ళబావి దగ్గర జరిగిన ఆడువారి జగడము, 
రసగంగాధర (గ్రంథకర్త జగన్నా థపండితుడు గుజ్జపురౌతు మావటీండ జగడము. 
తమ చెవిలో పడినది పడినట్టు వినిపింపగలిగిరని కథ లున్నవి. వీరు విన్నది 


ద్వితీయ [పకరణము 87 


స్వకీయ భాష కాదు. సరకీయభాష. అయినను దాము విన్న శబ్దివితానము నప్ప 
గింపగలిగిరి. 


డాక్ట ర్‌ జాన్‌ లీడెన్‌ ఒక గ్రసారి విన్నచో (దాఘిస్ట్రమైన పార్ట మెంటు 
వ్యవహార ము గాని, డాక్యుమెంటు గాని తిరిగి అప్పకజెప్పగ లిగెడి వాడట. 


్రీ మాడభూషి వేంక టాచార్యులవారు కోర్టుకో జెప్పిన యేబది ఠావుల 
సాక్ష్యము యథాక్షరముగా [గమ్మర నప్పగించుట [పత్యక్షవిషయము. 
(ఆంధపతిక . వారపత్రిక. స్వర్ణోత్సవ సంచిక) 


సెనెకా, సుగృహీతనామధేయుడై న వేదాంతి, తన చదువుకొనెడునాళ్లలో 
ఓకసారి, వివిధ విదాార్థలు చడివిన పరస్పర సంబంధము లేని, రెండు వందల 
పద్యములను విని, తుదినుండి మొదటిదాక, అనగా 200, 199, 108, 197, 
196, 195 ఈ రీతిగా విలోమ క్రమమున జెప్పెనట, 


ఈ వేదాంతి మజియొక విశేషము దెలిపెను. ఒక కవి తన |వాసిన 
పద్యములు తెచ్చి చదివెనట. |శ్రోతలలో నేకసంధా గాహి యొకడుండెనట, వాడు 
కవిని బట్టికొని, ఆ పద్యములు తన వని తగవులాడెనట. న్యాయమెవరు చెప్పగలరు? 
(పాసిన కవి తన పద్యములను కాగితము చూచి కాని చదువలేడు. (శ్రోత కాగితము 
చూడకుండ చదువుచున్నాడు. 


సరిగా అట్టి సంఘటన మే తిరు” తిలో (్రీ పనప్పాక మన ౦తాచార్యులవారింట 
జరిగినది, ఒక విద్వాంసు డక్కడ స్వరచితక్లోకములు నినిపించుచుండెనట మాడ 
భూషి వేంక టాచార్యులవారు (పక్కనుండి వినుచుండిరట. విని, “అయ్యా ! 1 యీ 
శ్లోకములు పీన్ననాడు మా నాయశగారు చెప్పిరి. |పాచీనకవిక్కృతము లయిన యీ 
కోకముల ననంతాచాకమ్యులవారెటుగరు గదా యని యాత్మీయములుగా జదువ 
నాలు యని యాక్షేపించికట. ఆ పంగితుకు కసి, పె పెడనవ్వు నవ్వి? 
ఏరీ? నీకు వచ్చునేని చదువు' ము తుటారించెనట. మాడభూషివా రాళ్చర్య 

కరముగా తబ్ట్ఫోకములు గడగడ చదివివేసిరట. . 
(కవి పళంసా స్తబకము చాటుపద్య మణిమంజరి. 2 భా) 


రర అవధాన విద్య 


షెక్లే యర్‌ కవి మి తుడు బెన్‌ జాన్‌సన్‌ మనీషి తన రచించిన పది 
నాటకములు తనకు కంఠస్థములే యనెను, 


శంకర విజయమున _ “కేరళక్మాపాలో యతిసార్యభౌ మసవిధం |పాహ్య, 
[వణమ్యాంజసా, లద్ధ్యా తస్యముఖాత్‌ స్వనాటకవరా ణ్యానంద పాథో నిధౌమజ్జం 

స్తతృదవద్మయుగ్మ మనిం ధ్యాయన్‌ ప్రతసై పురీమ్‌.” అని యున్నది. 
(శంకర విజయము, చతుర్ధ సర్గ 175 లో.) 


ఆ భూవరుడు శంకరిభగవత్సాదుల సన్నిధిలో నెపుడో తన నాటక తయ 
మును విన్పించియండెనట. ఆ నాటకము లుత్సన్నములు కాగా, రాజు దిక్కు 
తోపక శంకరుల శరణు జొచ్చెనట. శంకరులు పూర్యకుత రాజకృత నాటక 
(తయమను నిజస్మృతిపథమునుండి వెలికి దీసి యను గహించిరి. 


మహామేధావుల కిది క్రీడా పాయము, ఆ జేప కదలించినచో [గంధ 
మంతయు నందుండును, 


సామాన్యమేధావు లించుక పొర్వాపర్యము నెమకి చూచి చెప్పగలరు, 
స్మృతిచ క్రమున గతచరి తపాఠథము చుట్టబడి యుండును. ఆ చుట్టలు పొరలు 
పొరలాగా నుండును.ఏదై న నొకవిషయము కావలెనన్నచో సూటిగా నదే దొరకదు, 
తత్సంబంధియెన పొరదీసి ఆదినుండి చదువవలెను. మనకు గావలసిన విషయ 
మెక్కడ (పస క్తించునో అక్కడ నాగి [గహింపవలెను. బడి పిలకాయను బిలిచి, 
ఇరువడియాజులెంతరా? యని యడిగినచో వాతు తటాలున జెప్పలేడు. ఇచగువదవ 
యెక్కమును మొదలు పెట్టి, 20%1 =20, 20X2= 40, 20౫8 = 60, 
అని వరుసగా వల్లించుచు, 20x6 = 120 ఇక్కడ ఆగును, ఆదొక పొర, 
పొరలో నొకరేకు స్మృతి చ్మకమనుండి దానిని బట్టికొని చదువవలెను, అప్పుడే 
కావలసిన వస్తువు లభించును. 


వివరణ మిది = 


“When he wished to recollect a particular point in any 
thing which he had read, he could do so oaly by repeating 


ద్వితీయ [పకర ణము 89 


to himself ths whole from the commencement 11 he reached 
the point which he wished to recall.” 
(THE SCOPE OF MEMORY - ౨. 47) 
భోజమహారాజు నా స్థానమున ముగ్గరు పండితులుండెడివారట. ఒకడు 
ఏక్రసంధ్యాగాహి. ఒకడు ద్విసంధ్యాగాహి. ఒకడు (లిసంధ్యాగాహి. ఎవడైన 
రాజ సందర్శనము చేసికొని తన శ్లోకము వినిపింపగూడదు, వెంటనే యేకసలధా 
(గాహి లేచి, “ఓహో! ఇది పాత ల్లోశము. నాకు వచ్చును. విను'డని చదివెడి 
వాడట. అవునవు నిది పాతళ్లోకమే, నాకును వచ్చునని ద్వి సంధ్యాగాహి చదివెడి 
వాడట, వాని తర్వాత ముమ్మాటు వినుటచే ధారణ స్థిరపజచికొన్న (తిసంధా 
(గాహి లేచి తానును జదివెడిబాడట. వచ్చిన కవి తెల్బమొగము వేసి వచ్చినదారి 
బధైడివాడట. కథ యిట్టుండగా కాళిదాసు వచ్చెనట. ఆయన మీద గూడ ఈ 
ముగ్గరు ఆదే (ప్రయోగము జేయ జూచిరట. కాని, ఆది సాగలేదు. పరిస్థితి 
యెజీగినవాడు గనుక కాళిదాసు యోజించికొనిపోయి, ధారణకు ఒదిగిరాని యయో 
మయపు గ్లీష్షశ్రోకపు బండ ఆ పండితుల నెత్తిన వేసి నవ్వెనట, [పాణము హ్రోక్ట 
వారును నవ్విరట. రాజు నిజము [గహించెనట. ఈ పుక్కిటి కథలో చమత్రారము 
కంటె యా థార్థ్యమే యధికముగా నున్నది. 

ఏకసంధా గాహికిని కొన్ని [మింగరాని ముద్దలుండును. 

అష్టాదశ శతాద్ది మధ్యమీయ కాలమున Macklin అను (పసిద్ధ నటుడు 
తా నేకసంధా గాహినని యుపన్యసించుచుండ గా, F00t6 అనునత డెదుర్కొని యీ 
[కింది వాక్యములు [వాసీ, పరీక్షార్థ మిచ్చెను: 

“So she went into the garden to cut a cabbage.leaf 
to make an apple-pie; and at the same time, a great she 
bear coming up the street, pops its head into the shop. 
‘What! No soap? So he died, and rhe very imprudently 
married the barber; and there were present the picninnies, 
and the ౮౦911116, and the Garynles, :nd the Grand 
Panjandrum himself, with the iittle round button on top; 
and they: all fell to playing the game if catch.as-catch 
can, till the gun powder rau out of the heels of their 
boots.” (MEMORY EFFICIENCY AND HOW TO OBTAIN 

ITP. 86) 


00 అవధాన విద్య 


పై పంక్తు లొకసారి చదివికొనెను, కాని, 24201112 తిరిగి చెప్పలేక 
పోయెనట. 00168 కల్పించియిచ్చిన వాక్యజాలమట్టిది : 

కాళిదాసు చెప్పెనన్న క్లోకమెట్టిదో చూడుడు. 
రా వాక్చారేడ్డ్యజ దగ్గ తో డ్య ధిపతిః కు ధేడ్డ జాని రణే 

డ్లోరా డారు డరః సరే డురుతర గై 9) వేయక్యబాడరమ్‌ 

ఉడ్వీడు జ్నరకాస్థిర్భ _క్రదృగిభే డార్జ్రజినాచృచ్భవిః 

సస్తాదంబు మదంబుదాలి గళరు గ్గేవో ముదే వో మృడః, 

ఫూట్‌ |పకల్పిత వాక్యజాలమున ఆర్గగతమైన క్లిష్టత యున్నది, కాళి 
దాసీయ శ్లోకమున శబ్దగతమైన క్లిష్టత యున్నది. 

రచనలో నెంత యార్జవముండిన నేక సంధ్యాగవాణమున కంత యను 
కూలముగా నుండును. 

(శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాన్తిగా రన్నమాటలు : 'ఏవో కొన్ని పద్యాలు 
మ్మాతమే యేక సంధకు వస్తాయి గానీ, అన్నీ రావు, ఆర్థంతెలిసేవై తే రావడాని 
కభ్యంతరం వు'డదు ' | కృష్ణాష్మతిక, జూన్‌ 1986) 

ఆదిశంకరాదుల యేక సంధాాగహణ శి ఆసాధారణము. సాధారణ 
మేధావంతులు అర్థవంతమాలై న పద్య గద్యబంధముల నొకసారి విన్నంతనే 
స్మృతి ఫలకమున నిరిపికొనగలరు. (శ్రీహర్ష జగన్నాథ పండితుల కథ వేయి. 
అర్థరహితములు, ' అన్నభాషా నిబంధములు [గహించి, అనులోమ (పతిలోమ 
కమమునగూడ జెప్పగలిగిన మేధిష్టుణు. అట్టి శ క్రి జన్మతస్పిద్ధము. ఆర్థాన్వయ 
ముల బుజిను బట్టి యేకవార [శ్రవణ మ్మా త్రమున (గహించి, తిరిగి యప్పగింప 
గలవారు |పధానముగా ఛందోధార పై నాధారపడువారు- |పతీభాచతురాననులు' 
రామరాజ భూషణుడు, శిష్ట కృష్ణమూర్తి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, పికుపాటి 
చిదంబరళాన్త్రి, గడియారము వేంకటశేషశాన్ర్రీ పభృతులీ తెగవారు, 
ఈ యరుదెగలవారు గాక, మూడనతెగవాగు కొందరున్నారు. వీరి ధారణా 

శ క్రికి మూలము పాండిత్యము కాదు, (పతిభ కాదు, అభిరుచి. 
 పసిబిడ్ణలకు జ్ఞాపకళ క్రి స్వల్పము. ఇంచుక సేపటిలోనే వారికి మజపు 
కలుగును, అడుకొనెడు వస్తువు లెక్కడబడిన అక్కడ వేసి వత్తురు, ఆడిగినచో. 
దిక్కులు చూతురు అట్టి బిడ్డలకు, రేపు సాయంకాలమున సినిమాకు బిల్చికొని 
పోదుముని చెప్పీతిమా, మనము మటిచినను వారు మటువరు. సరిగా ఆ వేళకు 


సినిమాకు రమ్మని పట్టి పీడింతురు. రేపు పూలచెట్టకు నీళ్ళు తోడి పోయడని 
చెప్పి, మనము |గామాంతరము వెళ్ళినచో ఆ పని చేయరు. ఏమిరా? అని అడిగి 
నచో, మజచిపోయినామందురు. దేనియం దభిరుచి యండునో దానిని మణువరు, 


మటియొక విశేషము కలదు. సినిమాకు బోయి వత్తుము, వచ్చి నిద 
పోదుము. తెల్పవాణీనంతనే పీల్లవా డొకపాట పాడుచు నిద లేచును. ఆ పాటలోని 
యర్థము వానికి దెలియదు. ఆ పాట నిన్నటిరేయి సీనిమాలో ఓక గ్రసారే విన్నాడు. 
వాని కెట్టు నోటికి వచ్చినది? పాట వట్టి సాహిత్యము కాదు. సంగీతమూలము. 
సంగీతాత్మ కలవానికి ఆ పాటయొక్క మూల్మదవ్యము మితము. అది వచ్చి, 
ఆయస్కాంతమున కయోరజము వలె నంటికొనును, సరి. పసివాని యెడదను 
బట్టికొన్నది సంగీతమే కదా, సాహిత్యము కూడ వల్చింపగలుగు బెట్టు? సంగీత 
మనెడి స్యూతమి సాహిత్యపుష్పక దంబమును బట్టికొని యున్నది. దారమును 
లాగినచో తతూ తసంలగ్న పుష్చకదంబము కదలి వచ్చుటలో చోద్య 
మేమున్నది? 

ఒకని బుద్ధి గణితమును పప్పుబెల్ణముగా భావించును. ఎన్ని యంకెలైన 
గుర్తు పెట్టుకొనును. ఏ లెక్క. చెప్పినను చిటుకలో చేసీ వేయును. అట్టి వ్యక్తికి 
గణితసంబంధివిషయములు స్మృతియందు గట్టిగా నిలుచును. తొలగిపోవు. 

ఒక వృద్దుడు = ఏబదేండ్ల [కితము పేరయ్య పెండ్లిలో జరగిన సంగతులు, 
సూరయ్య వడుగులో జరగిన సంగతులు పూస [గుచ్చినట్టు చెప్పును. జ్ఞ పీ పెట్టు 
కొనదగిన విశేష మొక్కటియు నుండదు కాని యేకరువు పెట్టి చెప్పుకొనుచు 
బోవును. ఇట్టి వ్యక్తుల గుటించి, 3. 10019 Orton యిట్టన్నాడు- 


“Some persons have had remarkable memories who 
have been almost idiots ” (MEMORY - EFFICIENCY) 


వీరు పురాణము వినరు. హరికథలకు బోరు. సద్గోన్టి తిలకింపరు. తుద 
ములైన గృహచ్చి దములు, పొరుగింటి సుద్దులు-వీనియందే వారి యభిరుచి, 
పంగి బుకద మెచ్చు. 

ఒక విద్యార్థి సినిమాతారల జన్మతిథులు జ్ఞ ప్తి పెట్టుకొనియుండెనట, పేరు 
చెప్పిన జాలు, తత్‌ క్షణమే తద్విలాసినీజన్మతిథి చెప్పివేయునట. కాని, తన పాఠ్య 
(గంథసందర్భమున, బాబరు దండయ్యాత చేసిన దెపుడని యడిగినచో బెప్పలేడట, 
రుచిభేదమున కుదాహృతిగా డాక్టర్‌ యస్‌. కల్యాణరామన్‌ గారు పై విద్యార్థీ విష" 
యము బేర్కొనికి ROBERT LYND.“We forget only un-plesa- 
nt things” (FORGETTINGొఅన్నాడు, 


92 అవధాన విద్య 


మణిపాల్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుచున్న సాంకేతిక విద్యాశాలా 
విద్యార్థి మహాదేవన్‌ అనునతని మేదస్సు కంప్యూటరును ్‌ంచినదని పాత్రికేయులు 
స్వయముగ పరీక్షించి (పకటి ంచిరి. ఆ (ప్రకట న సారమిదిం 

“ఎంతటి వేల సంఖ్యలను ఎటు! తీప్పి యెటు ఇచ్చినా ఈయన అవలీలగా 
తిరిగి చెప్పగలరు. ఎన్ని రోజుల తరువాతనై నా వీటిని ఏ రూపంలో కావాలంటే 
ఆ రూపంలో చెప్పగలరు. రై రైల్వే దై టెమ్‌ టేబుల్‌ను ఒక్కమారు చూచి తిరిగి 
ఒక్క 7 సెకనులో మననం చేసుకు చెప్పగలరు. అంతేకాదు. 1877 మార్చి 15వ 
తేదీన మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌ ఆ స్రేలియా జట్టకు జరిగిన | క్రికెట్‌ ఆట వివరాల 
దగ్గరనుంచి, ఇప్పటివరకు అన్ని [కికెట్‌ ఆటల వివరాలు గడగడా తడుము 
కోకుండా చెప్పగలరు 

(ఈనాడు, దినప। తీక, 109.18) 

ఈ సాంశేతీక విద్యార్థి జ్ఞాపకశక్తి వట్టి అంకెలకు సంబంధించినది. అంకె 
లనెడి యిష్టికల మీదనే ఈతని స్మృతిసౌధము నిలబడుచున్నది. అంకె లతని 
| పాణబంధువులు, 

లూమయాస్‌ ఫ్మెరి హోజిర్‌ (కీ, శ, 16884100 (పాంతీయడు. ఆ కాల 
మున (ఫ్రాన్సులోని ఉన్నత కుటుంబాల వంళ వృశాలన్ని జ్ఞ జ ప్రీలో ఉంచికొని 
యుండెడివాడట. అతనికి తన నాలుగవయేట అంధత్వము తటస్టించెనట తవారభ్య 
ఆతని జ్ఞాపకళ క్రి యికుమడించెనట * (గుడ్డివారి గురి గుజుతు 'సేదనే యుండును, 


కొందరికి రాజ వంశములందు, తత్తుల్య సంపన్న కుటుంబములందు 
నిర్వాజపు భ్‌ క్రి పపత్తులుండును, ఆయిండ్ల లో నవతరించు వారందరు పుణ్యాత్ము 
లైన మహో పురుషులని వారి తాత్పర్యము. 'వచీనాం భ్రీమతాం గేహే యోగ 
|భష్టోఒభిజాయతే' అన్నాడు గదా, గీతాచార్యుడు. అందుకే 'పుత్తడి గలవాని 
పుండు బాధయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు' అన్నాడు వేమన్న, ఇట్టి 
వార్తలకు బెఏ కోసికొనెకివారిలో లూయీస్‌ ఫెరి వోజిర్‌ గణనీయుడు. 

ఈ తెగవా రభిరుచి వ్యగత చేత ఏకసంధ్యాగాహు లగుచున్నారు. 

ఏకవార కవణ మ్మాతమున పతి వ్యక్తి యొక్క మేధా గగన మండల 
మున, అది మాటి గాని, పాట గాని, పద్యము గాని, మం్యతము గాని, వట్టి ధ్వని 
గాని సౌస్థిత్య మెనయుచున్నది. దానిని |గహించి, తిరిగి | పదర్శించుటకు తేజ 
స్వినియెన మనళ్ళ క్రి కావలెను తచ్చ క్తి తారతమ్యముబట్టి ధారణా తారతమ్యను 
గోచరించుచున్నది, 


0 tn 


అవధాన విద్య 


తృతీయ | పకరణము 


అవధాన శబ్ద విచారము 


'చిత్తెకాగ్య మవధానమ్‌' అని వామనాచార్యుడు నిర్వచించెను. 
(కావ్యాలంకార సూతవృ త్రి. 8-17) 


ఈ సూ తమునకు వృత్తి నిట్లు కల్పించెను : 
“చిత్తెక్నాగ్యం బాహ్యార్థ నివృత్తి స్తదవధానమ్‌. ' 
“అవహితం హి చిత్త మర్ధాన్‌ పళ్ళతి, ' 


బహుముఖము చపలము అయిన చితము కుదుటబడి యొకచో నిల్చుటయే 
అవధానము. ఆవధానము పొందిన చి తమే అసలు విషయము నవలోకింప 
గలుగును, 


ఆ యవధాన మెట్టు సిద్ధించుననిన ప 


“త దేశ కాలాభ్యామ్‌' అనెను. (కా.సూ,వృ. 8.18) 
దేశకొాలము లెట్టి వనిన = 

“ఏవిక్షో దేశః" ఆం 819) 
“ర్మోతియామ స్తురీయః కాలః' అనెను. 820) 


“వివిక్తో నిర్ణ నః రా|తే ర్యామో రా తియామః [పహర స్తురీయ శ ఎతుర్గః 
కొల ఇతి. తద్వళా ద్విషయోాపరతం చిత్తం (ప్రసన్న మవధ లే' అని వృత్తి. 


నిర్ణన్మ పదేశము, చతుర్ధయామము అవధాన సాధనములు, 


గోపేందభూపాలుని కామధేనువ్యాఖ్య కాలదాసుని = 'పళ్ళిమా ద్యామినీ 
యామా |త్పసాదమివ చేతసా' అనుపం క్రిని మాఘుని గహన మపర ర్మాత ప్రాప్త 
బుద్ధి పసాదాః కవయః ఇన మహీపా శ్చింతయం త్యర్థ జాతమ్‌' ఆను పంక్తిని 
నుదాహారించి, తెల్లవారుజామున జితమున కవధానము కలుగుటయు, తత్సమయ 
మున కవులు రచన పట్ట నవహితు లగుటయు సూచించెను. 


96 అవధాన విద్య 


పె విషయము మనసులో బెట్టుకొనియే శబ్దార్ధ కల్పతరువు' అవధానము 
మనోయోగ మనెను. 

“పమాదోఒనవధానతా' అని అమరసింహుని కూర్చు. |పమాదికానివా 
డవధాని, 

యాదన [పకాపడును 'తంద్రా కౌసీద్య మాలస్యం | పమాదోఒనవధానతా' 
అనియే కూర్చెను. (వై జయంతి) 

(పావీన గీర్వాణాం ధకవు లందరు అవధానళబ్ధము నీయర్భముననే [పమో 
గించిరి, 

భవనే తవహ్ని మదనుని భస్మీకరించెను. రతి మూర్చిల్లెను. సభూత 
గణముగ భూతపతి యంతర్తి తుడయ్యెను. పార్వతి తండియొద్ద శేగెను. అట్టి 
శూన్యస్థళమున కన్నుదెజిచి రతి పశికొణకు చూచినది. తత్నందర్భమున 
కాళిదాసు 

'అవధానపరే చకార సా [పళయాస్తోన్మిషితే విలోచనే 

న వివేద తయా రతృప్తయోః (ప్రియ మత్యన్త ఏలు ప్రదర్శనమ్‌.' 

(కుమార సంభవము. 45) 

అని (వాసెను. “అవధానం పరం (ప్రధానం యయో స్తేఒవధానపరే దిద్భ 

క్షయా౬వహిలే చకార' అని మల్లినాథసూరి వ్యాఖ్యాసించెను. 


గీఠాస క్రిచే కుధను సహితము పరిగణింపని మృగీకదంబమును భారవికవి 
యిటు అభివర్టించెను ; 


'కృితావధానం జిత బర్డి ణధ్యనౌ సురక్ర గోపీజన గీతనిస్స్వనే 


ఇతం జిఘత్సా మపహాయ భూయసీం న సస్య మభ్యేతి మృగీకదంబకమ్‌.' 
(కిరాతార్టునీయము. 488) 


మల్లినాథసూరి 'కృతావధాన మేకాగచి త్ర' మని వ్యాఖ్యానించెను, 


లనచం| దకేతులు లారసిల్టినపుడు పరస్పరము ' స్నిహ్యమాణులగుట 
రూపించుచు భవభూతి యిట్టు |వాసెను ¢ 


తృతీయ [ప్రకరణము 97 


“అవధానం వ్యాపారాంతర రహితతామ్‌' అని శ్రీ వాయాల వరరాఘవాచా 


ర్యుల వ్యాఖ్యానము, 


నజ్లీ;. “సంగీత నారస్స మహణ్ణవి ఉవ్యోళ్ళ 4. అపహాణ జానప త్రం 
ఆరోహదు ఆడ్జో.' (భయ, సంగత సారస మహార్జవ ఉచ్వేల్యతే, అవధాన 
యానపాత మారోహర్యార్య!' ) ((పతాపరు దీయ్‌ నాటక పకరణమ్‌, ) 


నన్నయ భట్టారకుడు =*దర్హుఒధానులర్రె పినుండుో అనను, 
(శ్రీమదాంధ్ర మహాభారతము. ఆడి. 1-81.) 


తిక్కన సోమయాజి = “అవధానంబుతో నవధరింపుము.' ఆనెను. 
(కాం౬పర్యము, 1-14) 


ఎట్టా పగ్గడ - ఉదంకుడు దుంధుండను రక్కసుగ వధింపుమని బృహద 
శ్వుని వేడు సందర్భమున ఈ పద్యము రచించెను, 


అతులిత విష్ణు కి సముపాహితమూ ర్రీవి గమ్ము లెమ్ము, సం 
తత భుజళ క్రి నిట్టి యవధాన మొనర్చగ నీవ కొని యీ 
క్షితి నితరుండులే డధికకీ ర్తియు బుణ్యము జేరునిన్ను నూ 


ర్లీతగుణ! యింత వట్టు దగ జేయుము కొవృము లోకమంళయున్‌. 
(అరణ్య పర్వము, 4.887) 


శ్రీనాథుడును “విశ్వావసు [ప్రధాన నానా గంధర్వ జేగీయమాన భుజావ 
ధానుండై" గరళ గీవుడు ఆడెన్‌ దాండవ మి రచించెను. 
(భీమేశ్వర పురాణము, 4-147) 
| 


98 అవధాన విది 8 


అల్లసాని పెద్దన-స్వరోచి 'మృగయాపతూహలోల్దాసమునన్‌ జరించె జల 
లక్ష్యవిభేద విధావధానుడై' అని రచించెను. (మనుచర్శిత. 6-66) 


తెనాలి రామలింగక వి. '“ఆవధానంబుననుండి ర ంకరకథా వ్యాస క్రి భాసిల్లు 
చున్‌' ఆని రచించెను. (ఉద్భటారాధ్య చరిత. 1-28) 


పుష్పగిరి తిమ్మన “శ్రీమదంజనాశనయ దయారస లసత్క_టాక్ష ప్పీక్షా 
మహ త్య సం, పా ప్తకవిత్వ విద్యావధానకవి.” అని గద్యయందు రచించెను, 
(శతక త్రయము.) 


'సావధానస్య కదే దూషణం భూషణాయతే." శ్షేమేందుడు కవికి అవధాన 
మవసర మనెను. (బొచిత్య విచార చర ఎ) 


తిరుపతి వేంకటకవులు. ' స్టెర్యములేని చిత్త మవధాన మెణుంగని సత్క 
విత్వమ........ .... అసారము” లనుట మీది త్నేమేరదో క్రికి ఏవృత్మిపాయమ. 


భార్‌ జ్గదేవు శీ యవధానము వాగ్గేయకార కునకును అవసర మనెను, 


“రోషద్యేష పరిత్యాగః సార్ట్రత్వ ముచితజ్ఞతా 
అనుచ్చిష్టోక్తి నిర్భంధో నూత్నధాతు వినిర్మితిః 
పరచి త్త పరిజ్ఞానం (ప్రబంధెషు [పగల్భతా 
ద్రుత గీత నిర్మాణం పదాంతర విదగ్గ తా 
(తిస్థాన గమకప్రొఢి ర్వివిధాలి ప్రీ నై పుణమ్‌ 
అవధానం గుణై రభి ర్వరో వాగ్గేయకారకః 1 
(సంగీత రత్నాకరము.) 


సర్యంకష విచేకముతోడి యేమబుపాటులేని దృష్టి యేదో ఆది ఆవ 

ధానము. 

'శతలేఖిన్య వధాన _పద్యరచనా సంధాసుర తాణ చిహ్నితనాముడు' 
చరిగొండ ధర్మ సుకవి. 


తృతీయ (ప్రకరణము vg 
“సకల భాషావిశేష నిరపమానావధాన శారదామూలర్తి' భట్లమూ ర్రి 
క్ట తఘంటావధాన ప్రసిద్ధుడు. మజీంగంటి సింగరాచా రుడు. 
“అష్ట ఘంటావధాన విశిష్ట బిరుదుడు' హరిభట్టు. 
'అస్థావధాన కలిత శతలేఖినీ పద్యగ ద్శ౪ శ్రి పాటిమీణీన'వాడు రేటూరి 
రంగరాజు. 
చకిగొండ ధర్మన్న మొదలు ఇటీవలి కప్పును వాకిన యవ వానళబ్దము 
యొక్క యర్థము వేలు 
ఎజ్జన్న “ఇట్టి యవధాన మొనర్చగ నీవ కాని యూ క్షితి నితకుండు లేడు" 


ఆన్నచోట హెన్ఫ్చరికతోడి కార్యమని ఆవధాన శబ్దమునకు నర్థము చెప్పికొనవలెను. 


జక్కన తాత పెద్దయ్య- 'ఎక్య డేయవధాన మెఖుగు నయ్యవధానమున 
వాని కించుక ముల్లు సూప" నేర్చినవాడు. ఇక్కడ హెచ్చరికతోడి వాజ్బ్వయ 
0 ౮ శ్ర 
కయ యని యవధాన శబ్దమున కర్ణము చెప్పికొనవలెను 


మధురవాణి - “మేధాం వ్యన క్తి వివిధావధానే యనుట యిట్టిదే? వివిధ 
వాజ్మయ (ప, క్రియలయందు |పొఢి (పదర్శింపగలదని యర్థ ము, 
'“ఆవధాని' శ బ్దము వై దికులను నర్భమున నంది మల్చయ ఘంట సింగయల 


వరాహపురాణావతారికయందు |పయు క్రము. 


ప్రాచీను లెవ్యరును ధారణాళ కి నికషాయమానమైన సారస్వత వ్యాపార 
మను నర్గమన నవధాన శబ్దమును |ప్రయోగింపలేదు. 


(బౌన్‌ దొర 1852 సంవత్సరమున ప్రకటించిన తెలుగు-ఇంగ్లీషు 
నిఘంటువున నిట్టు వివరించెను: 


ఆవధానము = Attention, Care, Regard, మనోయోగము, 
(హెచ్చరింపు, హెచ్చరిక, అంధ భాషావర్షవము) 


100 అవధాన విద్య 
అవధాని 0౯ అవధానుడు 114, అవధానులు, 


He who is attentive or careful, He who is skilled in 
Vedas. హెచ్చరిక గలవాడు, జాగ త్రగలవాడు, వేదము బాగుగా వచ్చినవాడు, 
అష్టావధాని, Versatile, who can attend to or manage various 
matters simulataneously. 


అష్టావధాని : Genious, one who cannot attend to eight 
things atonce, 


Aa Van Ayer a 
థ్రీ పై పూర్ణ, పజ్ఞాబ ర్యులవారు 


'అవధానములు _ ధారణా |పధానములు, ధారణ చిత్తె క్యాగత వలన 
చేకూరును. చిత్త మేకాగమైనపుడే అది బాహ్య విషయముల మాని ముఖ్యార్థ 
ముల నవలోకింప గలుగును. ఈ యర్గమంతయు “అవి పూర్వక (డు) ధాజ్‌- 
ధారణ పోషణయోః అను ధాతువునుండి యేర డిన అవధాన శజ్ఞమునం దిమిడి 
యన్నది” అని నిర్యచించిరి, 

(అవధానములు. విజ్ఞాన సర్వస్వము, షష్ట సంపుటము.) 


కవిత్రయ కాలమున నవధాన విద్య లేదు. శ్రీనాథుని కాలమున 'ఆష్టాన 
ధౌనేంబుల గీడించుట' యుండెను. కాన్ని వాని స్వరూపము వేటు. 


శ్రీకృష్ణదేవరాయల తండి కాలమున *“అవధాను' అనగా వేదానధానులను 
రూఢి యుండెను. ఈరూఢి విజయరాఘవనాయకుని కాలమున ప్పరోపాత సామాన్య 
వాచకమై పరిహాసభాజనమయ్యెను. 


(భౌన్‌ దొరగారి వివరణము, ఆచార్యులవారి. నిర్వచనము. రెండును 
ఆర్వాచీన కాలమున రూఢిగన్న ఆష్టావధాన శతావధాన ఏద్యల కన్వయించును, 


“నిత్తైక్మాగ్య మవధానము.' 


(పాచినాష్టావధానము 


శ్రీనాథుడు సంస్కృత ప్రాక లే శ్గౌర్ర సేనీముఖ్య భాషాపరిజ్ఞాన పాటవంబు” 
కలవాడు 

జక్కయ తాత పెద్దయ “సంస్కృత [పాకృత శౌర సేన్యాదుల ఘటీకలో 
నొక శతకంబు జెప్ప" జాలినవాడు. 


ఉభయులు అష్టభాషా పండితులు. 


వెన్నెలకంటి అన్నయ తీర్చిన చిలుక “అష్టభాషల మధురకు చ్మిత విస్తర 


కఏతలు* పచరింపగల జాణ. 


భట్టుమూర్తి “సకల భాషావిశేష నిరుపమానావధాన శారదామూర్తి ' 

మజింగంటి సింగ రాచార్యుడు “అనక వితాష్టభాషావి శేష" మనీషి, 

రామభ|[దాంబ “ఆప్ట భొషాకల్పిత చతుర్విధక విత. 

పసుపులేటి రంగాజమ్మ “ఆతులికాష్టభాషాకవితా సర్వంకవ మనీషావిశేవ 
శారద," 

కొళహ స్తికవి “అష్ట భాషామహిళావ పబందనిక్మితిచాతురీధుక్యుడు.' 

గుడారు వెంకటదాసు “అష్టభాషావధాన పొఢుకు.' 

ఆంధ రతిరహస్య కర్త యెజ్జయ “అష్టభాషాక ఏతా పవీణుడు”. 


తంజావూరు నేలిన శహజీవాజు కాలమున “ఆష్టావధానకవి” యొకడుండేశు, 
ఇతని నామధేమ మంతర్హితమై పౌరుషనామమే నిల్చినది. నిజ పజ్ఞా విశేషములు 
సూచించు పట్టిక యేసియు నితడు (వాసి పెట్టలేదు. కాని, “చం దశేఖర విలాస' 
మకు నాటకము సంస్కృత (పాకృత ఆంధ మహావాష్ట్ర (పభ తీ భాషలలో 
(వాయఏబట్టీ యిక డష్టభాష లెజిగినవాడ 0, అందుచేతనే యితనికి 'అష్టావధాని' 
(పసిచ్ధి యే ఎడి యుండునని యూహింప నవకాశము కలదు, 


102 అవధాన విద్య 


భట్టుమూ ర్రీియు, గుడారు వేంఠటదాసుడును ఆవధాన శ బ్దము భామాశద్ద 
సహీతముగా వాడుట గమగింపదగినది 


'నాట్యచూడా మణి' [గంధక ర్త సోమనాథుడు “అష్టావధాన విభ్యాతుడ' 
నని చెప్పికొనెను ఈ [గంథము సంస్కృతమున [వాయబడినది. సంస్కృత 
సాహిత్య చర్మితమును [1 వాసిన ఫ్రీ యమ్‌ కృష్ణమాచార్యులుగారు రః సోమనార్యుడు 
నాచన సోముడు కావచ్చునని యభి పాయపడిరి. అయిచచో అష్టభాషావధానియే 
ఆహ్టైవధానిమశి సువిస్పష్టముగా జెప్పవచ్చును నాచన సోముడు అష్టభాషాకవి 
యని శాసనము కలదు, 


“అస్టభాషా కవిత్వ్రీ వాజీవిజితసంపదే 
సోమాయ నాచనాంభోధేః సోమాయామిత తేజసే”, 
(INSCRIPTIONAL GLOSSARY OF ANDHRA PRADESH) 


నన్న యభట్టు సవోధ్యాయి నారాయణభట్లు 'అష్టాదశావధారణ చ|క్రవ ర్రి' 
యని రాజరాజు నందంపూడి శాసనమున బేర్కొనబడెను, 


సాహిత్య దర్పణక ర్త విశ్వనాభకవిరాజు 'అష్టాదళభాషా వారవిలాసినీ 
భుజంగః' అని మీసము [దీప్పి చెప్పినవాడు. 


నారా నణళబ్దు విక్యనాథక విరాజువలె అష్టాదళ భాషావధారణ చ కన ర్తి 
యౌనా? నన్నయ భల్టునకు భారత పురాణ రచనమున తోడ్పడినవాడు కనుక 
'ఆష్టాదళ పురాణావధారణ చక్రవ.ర్తి' యన పురాణపదము నధ్యాహరించుకొను 
ఓయే యిట నౌవయికిము, 


' ఇట్టే “ఆషావధానము'న భాషాపద మధ్యాహరించికొనవలెను, 


రామరాఎభూషణు ప సంస్కృత పాక్ళతాం| ధ్ర పద్యము త్రో అష్టావధానమే 

కాశ, శతావధానము కూడ చేసి చూపెశనియు.... ఒక (పథ కలదు' ఆని 
శ్రీ వెంపూాల సూర్యనారాయణ గా స్త్రి గారు [వాసిరి, 

(భూషణ కీరణావశ?ి. పుట 51) 


తృతీయ (ప్రకరణము 108 


ఈ (పథ నిరాధారము కాదు. రామరాజభూషణుడు అహైవధానము 
వేజుగ, శతావధానము వేజుగ చేసియుండడు. అషహ్టావధానకలిత శతలేఖీనీపద్య 
సంధానకార్యము చేసియుండును. 


రేటూరి రంగరాజు “అష్టావధానకలిత శతలేఖినీ పద్య గద్య శ క్రి'పాటి 
మీఖిన వాడనని తానే (వాసికొన్నాడు. 


న్యాయకంటి మాదన “నిరుపమ నవలేఖినీ ఘటనాఢ్యు, సముచితాష్టావధాన 
నిష్టాగరిష్టు' అని చెప్పికొనగా, ఆం ధరతిరహస్య గంథక ర్త 'అష్టభాషాకవితా 
(ప్రవీణ, 'నవఘంట సుర|తాణ' బిరుదములు గద్యమున స్పష్టమగ జెప్పికొనెను, 


ఈ కవులు తమ శ తలేఖిసీపద్యసంధానవిద్య ఆష్టావధానహృద్యముగా 
[పదర్శించెడి వారు. 


తంజాపుర నాయక రాజుల “శారదాధ్యజి సభలో కవులు అష్ట భాషలలో 
సమస్యలు పూరించెడివారు, 


అలనాటి అస్టభావలు = శౌరసేని, మాగధి, పైళాచి, చూళీకొ పైళాచి, 
ఆప భంళము, | పాకృతము, భాండారభాష, సంస్కృతము నట, 
(కారదాధ్యజము, పుట 268) 


కొరవి గోపరాజు “సింహాసనద్యా[ తింశికా' కృతియందు 'అష్టాభాషా 
విదుడన్‌' (1-68) అని చెప్పికొనెకు. మజియు “ఆనుచు నాల్గు భాషలను రాజు 
డీవించి' (2-46) ఆనుచో నాలుగు భాషల వైఖరి చూపించెను. చతుష్షన్షికళలు 
(పస్తావించుచు, “నానారేశ భాషలు, యమ నియమాదఃష్టాంగ యోగ ంబును, 
అష్టావధానంబును' (11.188) అని [వాసెను. 


తాళ్ళపాక చినత్రిరుమలాఛార్యులు (1455-1580) వేంక టేశ్వరునిపై 
అష్టభాషా దండకము (వాసి, “ఆష్టభాషా చ కవ మ. బికుదము , నండికొనెను, 
(సప్తగిరి సంచిక, మే 1962.) 


104 ' ఆవధాన విద్య 


అద్దంకి గంగాధరకవి 'ఆష్టభాష యందు నాంధ్యంబులేకుండు హొంతకారి 
కవీ్యదు లొక్కవంక ' నుండి రనెను. 


అలనాటి కవల అష్ట భాషానిష్టాతులు. కవులకు అదొక యోగ్యతాపట్టము. 
పూర్వసం పదాయము పాటించి, వెలితి లేకుండ, తానును అష్టభాషల గఅచి, బాల 
వ్యాకరణ రచయిత శ్రీ పరవస్తు చిన్నయసూరి 'సంస్కృతాది భాషాష్టక లక్ష్య 
లక్షణ జ్ఞాన మహాపంకిక జేగీయమాన ....... వ్య క్రినని గద్యము |వ్రాసికొనెను, 


. బింటీ తుండీర పభువులచే సత్కృతుడైన గణపవరపు వెంకటకవి ఆష్ట 
భాషాసీసమున |ప్రాకృతము, శౌరసేని, మాగధి, పైళాచి, చూళిక, అప[భ్రంశము, 
సంస్కృతము, ఆఅం|ధము కనబడును. 

((పబంధ రాజ వేంక టేశ్వర విజయ విలాసము. ప, 876) 


నాచన సోమన కవనము, సంస్కృతము, అం| ధము, కర్ణాటము, మహో 
రాష్ట్ర), శౌర్రసేని, మాగధి (పాద, అవంతి - ఈ భాషాష్టకమున [పవ ర్షిల్రేనని 
్రీ కుందూరు ఈళ సరదత్తుగారు (పకటించిరి, 


అహుకవీయము _ 


తే॥గీ॥ సంస్కృతము పాక్ళతంబును శౌర్ర సేని 
= జగఠిపి మాగధియును బై శాచికయును 

జూశికయు నప భంశంబు సొరిది నంధ 
భాషయును నివి చను నష్టభాష లగగ. 


అని వివరించెను. (పథమాశ్యాసము 77 ప) 


 లక్షణదీపి కారుడు అష్టభాషారచ రావధానమునే అష్టావధాన మనెను. 
అదెట్టన _ 


.. 1. ఏకపాద, త్రిపాద కఠిన పాస విషమసమస్యాపూ ర్రులు, 
2 వ్యస్తాక్షరీ సంఘటిత పద్యములు, 
రీ. ఇష్టదేవతా వర పతిపాది నిషేధాక్షర రచనాచమత్క్భతి, 


తృతీయ |పకరణము 105 


4, అష్టావధానంబులు, 
ర్‌. ఘటికా కాళ త గంథకల్పన, 


6. ఆకాశపురాణంబులు అని తత్కాలోచిత త్వరితగతిని రచియింపం 
బడ' నది ఆపకవిత్యంబు ఇది తదీయనిర్వ్యచనము. మీది అఆజీింటిలో అయిదు 
అచ్చముగా సళ వ్యాపారములు. మిగిలిన “ఆషావధానంబులు' ఆకు వ్యాపార 
విశేషముయొక). స స్వరూప మెట్టిది? “అష్టావధ వధానంబులును కబ్దచిత భేదములే 
యనుటకు వీలు లేదు. చెప్పవలసిన చ్మితము అన్నియు పట్టికలో జెప్పబడీనవి 
కనుక ఈ “యష్టావధానంబులు అష్టభాషాసంబంధ్యవధానములే కావలెను. 


“శివర్యాతి పుణ్యకాలమున.... పురాణంబులు వినిపించువారును, ఇతిహాసం 
బులు చదువువారును ...దురోదరంబుల వినోదించువారును, ఆష్టావధానంబుల 
గీడించువారును, వీణ లాస్సాలించువారును . a కావ్యగోస్టి సలుపువారును, పరి 
హాసం బాదరించువారును, బవిందుమతి యథ సించువారును, "వహేశికలు భావించు 
వారును.... ఐ, జాగరంబులు సలుపుచుండిరి అని భ్రీనాథకవి సార్వభౌముడు 
వక్కాణించెను. (9వరా, తీ మాహాత్మ్యము. చతుర్థాశ్వాసము. 47 వచ.) 


ఇటు ద్యూత క్రీడ, అటు వీణాగాన,కీడ యుండగా, నడుమ 'ఆష్టావధా 
నంబుల' [క్రీడ |కోడీకరింపబడినది. కనుక దీని యునికినిబట్టి యిది వాజ్మ 
యేతర ,కీడ యగునేమో యని సందేహింపబనిలేదు. 'అష్టావధానంబుల గీడించు 
వారు" [పహేశికలు భావించువారి కంటె భిన్నులు. కావ్యగోష్టి, పరిహాసము, 
బిందుమతి, దురోదరము, పురఠాణేతిహాసములు అష్టావధానమున నుండవని స్పష్ట 
పజచి నట్టయినది 'లక్షణదీపిక' సూచించిన ఆపక వితా లక్షణమున గూడ సమస్యా 
పూర్తులు మున్నగునవి అష్టావధానమునకు వెలుపలనే యున్నవి కాగా (క్రీనా 
థుని నాటి అష్టావధానము లేప? అస్టభాషలే. అస్టభాషలయందు అవధానము గల 
వారు అష్టావధానులు. 


అష్టావధాన మశళునది లోకవ్యవహార రూఢ మైన పారిభాషిక పదమైయుం 
డెను, దానినిగుజీంచి వివరించి చెప్పవలసినయవసర ములేనంత రూఢి దానికుండెకు. 


క్రీడార్థ మో వాదార్థమో గోష్టుఅందు (పాకృతాద్యష్ట భాషా పాగ్భ్యము 
(పదర్శించుట (పాచీన పండితాచారమై యుండెను, 
(పాచీనకాలమున అష్టభాషావధానమే ఆష్టా వధాన మనబడెను, 


అష్టావధాన పరికాపుము 


శ్రీకృ ష్టదేవరాయలు డిగ్విజయము చేసి “భువన విజయ సభాభవనము 
కట్టించెను, పెద్దనయు, తిమ్మనయు తమ కృతులందు తద్భవనము (పస్తావించిరి. 


భువన విజయసంసదృ వనమధ్యమున అష్టసృటిక సింహముల మీద రోచి 
యింపబడిన రతనములు తాపిన సువర్ణపీఠము, దానిచుట్టు అష్టపీఠములుండెను 
సింహపీఠము కిర్ణీక, అష్టపీఠము లష్ట్రదశ ములు. ఈ సింహపీఠ మధిష్టించు వ్యక్తీ 
ఆష్టదిక్పాలకాంశావ తీర్జుడని, ఆష్టదిగ వధానశాలియని తచ్చిల్పవిన్యాసము చెప్పక 
చెప్పుచుండెను, 


నడమ రాయలు కూర్చుండెడివాడు. అష్టదిగ్గగ ములందు అష్టక విదంతులు 
కూర్చుండెడివారు. వీరికే అషదిగజములను (పసిద్ది కలిగెను, 
బం ధి 


రాయలు కట్టించిన భవనము |కొ త్రదేకాని, పెట్టించిన పీఠములు (కొత్తవి 
కావు. కృష్ణరాయల తండ్రి నరసరాయలు- 


ఆష్టభాషా క్ర వితాబ్దసంభ వులైన 
సుకవిపుంగవులు సంస్తుతులు "సీయి 
సేరోలగ ముండెకివాడు, (వరాహపురాజము, 1-11) 


అష్టదిగ్గజములకు శ్రీకృష్ణదేవరాయలు తిప్పలూరు |గామము న్యగహార 
ముగా నిచ్చినస్టొక శిలాశాసనము కలము _అష్టగిగ్గజ కవు లెశరో దానిలో లేదు 


తిప్పలూరు |గామము కోకట గామ సమీపమున కడపమండలమున గలదు 

కనుక అష్టదిగ్గ జక వు లందరు తెలుగువారై యుండవలయునని కొందరు చరిత 
పరిశోధకులు సిద్ధాంతించిరి. 

(ఆము క్రమాల్యదాసంజీవనీ ద్వితీయము దణ ముఖిప తము ) 


తృతీయ [పకరణము 107 


రీనికిదోడు మతి రెండుపపత్తులు చూపీరి. ఆం|ద్రేకరవాజ్మ యభరి త్రలో 
ఆ కాలపు పుటలలో అష్ట గజకవి పస క్రి లేకపోవుటయే అన్యభాషీయు లెవ్వరును 
అసష్టదిగ్గజక వికూ ఏమున లేరనుటకు నిదర్శనమని మొదటి యుపవ శ్రి, జన కుతి 
అష్టడిగ్గజక వులాం ధులని ఘోషించుచున్న దని రెండవ యుపప తి. 


టాకీ 


నామధేయనిర్దేశము చేయక అఆష్టదిగ్గజకవి కూటమునకు ఉమ్మడి భోగ 
ముగా ధారపోసిన యూళ్ళు లాం ధేతర్మపొంతము లంచును నున్నవి. అదియు 
గాక, ఏ (పాంతస్థుడు ఆ | పాంతీయభాషకే |ప్రాతినిధ్యము వహింపవలెనను కట్టడి 
యేమున్నది! తిస్పలూరునుబట్టి వారు తెలుగు కవులని తీర్మానించుట సరికాదు, 
అష్టదిగ్గ జక విపీఠము విజయనగరమున నుండును. కవులు కొల| క మమున (పాత 
వారు పోయి [కొత్తవారు వచ్చుచుందురు దానపలభోగము తత్కాాలదిగ్గజకవి 
కూటము నందలి సభ్యు అలనుభవింతుకు. ఇది యుమ్మడి దానతత్త్యము, ఇక అన్య 
భాషాకవులను గురించిన చారి తిక సాక్ష్యము. చరిత |వాసికొనుట పట్ట భారతీ 
యుల అనాస క్తి జగద్వివితము, ఆన్ని విషయములు నేదోయొకమూల చరిత 
కెక్కియున్నవని యెవరై న జెప్పగలరా? ఆది కన్నడరాయాకి తెలుగురాయడు 
కలలో కనబడు కాలము కదా! (ఆము కమాళ్యద 1-14) 


అష్టదిగ్గజ కవికూటమున ఆర్జిసాని పెద్దనకే ఆ గఠాంబూంము, కనుక 
ఆన్యభాషీయులుండినను తమ యునికిని గుణించి గర్వపడుటకు గాని, చరిత 
'కెక్కించుకొనుటకు ' గాని యుత్సహించుట జరి గియుండదు., ఆసలు 
సంస్కృత | పాకృతాడిభాషలకును (బొతినిధ్యము వహించియుండినవారు తెలుగు 
వారే అయియుండిన కథ యింతదూరము రానేరాదు. జన కుడి సరి పెట్టుకొన 
వచ్చును. అష్ష గ్గజకవులు పుట్టుక చేత తెలుగువారగుదురో కారో మన కిప్ప డక్కలి 
లేదు. ఈ కూటము అష్టభాషలకు | పాతినిధ్యము వహించుచుండెననుట వా స్తవము, 


చిరకాలముగా ఆస్టభావలకు పీఠము పెట్టు నాచారము తెలుగుదేశమున 
కలదు. తంజాపుర నాయకరాజుల ఆస్థానములందును ఆష్టభాషాపరీక్షలు జరుగు 
చుండెను. 


ఆష్ట భాషా త వలే అష్టావధానులు. 


108 అవధాన విద్య 
అష్టావధాన నిష్టతో శతలేభినీపద్యరచనము గావించుచుండిరి 
శతలేఖిని, సమయలేఖిని ఆపకవితాకల్పవృక్ష శాఖలు, 


ఆ కాలమున నూజు గంటములకు పద్యములు చెప్పి వేయుట శతావధాన 
మనబడుచుండెను. అష్టావధాని యనగా అష్టభాషా విశేష ములతో శతా నధానము 
చేయువాడని యర్థము. అట్టి యష్టావధాని కంటె శతావధాని తక్కువవాడు. అందు 
చేత శతావధానినని చెప్పీకొనినవా రరుదు. 


అల్లసాని పెద్దన “చతుర్విధ కవితామతల్లిక, ' అష్టావధాన ఘటికాశత్య గంథ 
కల్పనాదిక ములు చతుర్శి ధక వితలందే యంకర్ఫూత ములు. రామరాజభూషణుడును 
“చతుర్విధకవితా నిర్వాహకుడన ని చెప్పికొనెను, పెద్దనవలె ఆశ్యాసాంత గద్యమన 
ఆ మాట చెప్పికొనుటతో నీతడు తృ ప్రిపడలేదు “ఏతైక దిన్నపబంధ ఘటికా 
సదృళ్యత[ గంథ్రకల్పనుడి నని కృత్యవతారికయందు వివరించుకొనెను, “జగ 
[త్చాణనందనుడు' హనుమంతుడు వాయువేగి. ఆ మహాత్ముని 'కారుణ్భక టొక్షలబ్ధ 
కవితాధార' కనుక దానికిని శ ఘ్య మధికము. 'ఆఫవునందు కరము మేటి 
యన్న తూలి రామకృష్ణుని (పకిజ్ఞోకి కిది పోటి ఇంకటి యీ మహాత్ముల యాప 
కవితలు ఆకాశమున గలిసిపోయినవి భూమిపై నిలిచినవి కావు 


చరితకందని పరిధిలో నాచన సోమనాథు డష్టావధాన విఖ్యాతుడు. [క్రీశ ్ట 
1850 వరాహపురాణక ర్త హరిభట్టు ఆష్టఘంటావధాని. క్రీ. శ. 1580. శహబీ 
రాజ్యముననుండిన పేరులే౦ అష్టావధాని యొకడు [క్రీ కళ. 1684-1712. 
న్యా యకంటి మాదన, రేటూరి రంగరాజు అష్టాదశ శతాబ్ది పూర్వార్థమున నుండిన 
వారు. మాదన “సముచితాష్టావధాన నిష్టాగరిష్టుడు ' రంగరాజు “అష్టావధాన కలిత 
శతలేఖినీపద్యగద క క్తి పాటిమీటినవాడు.' 


తదనంతరక వుంలో కనిష్టికాధిష్టితనామధే ముడు విద్యన్మాడభూషి వే.క టా 
చార్యులవారు. పదపడి ఢ్రీ తిరుపతి వేంక టేశ్వరులు, నలా (ప్రత్యర్థి 
పరంపర. 


ఆష్టానధానులలో ఆద్యులు కుద్ధముగా ఆష్టభాషావధానులు 


తృతీయ (సకరణము 109 


కీ 0 a . wu తీ 
బహళ సందర్భాష్టభాషావధాన దు ష్పాప దుషరబంధ' రచనాదక్షులు. 


(సబంధశిరోభూషణ | పకృష్టబంరామచరి| త ,) 
ie i పు 


మధ్యీయులు - అష్టవిచి తవిష యావధానులు, తలే ఖినీపద్యస ంధానధారే 
యుబు,. ఈ విచి త విషయము లెవిియన సగ్గిక్తొక్ట కట్టుబాటు లేదు. సంగీతాత్మ 
కలవాడు సంగీతసంబంధి చమత్కి యలు, గణితార్మ కలవాడు గణిత సంబంది 
చమ త్కియలు, శ బ్బచ్మి తాత్మక లవాడు శబ్దచి తసంబంధిచమ త్కియలు, (క్రీడాత్మ 
కలవాడు ద్యూతాది కీడాసంబంధిచమ తి_యలు, అషసంఖ:కు నొడిగించికొని 
a అల్‌ జ 9 
నిర్వహించుచు, శత వేఖిసీ పద్యఘటనము నెక పెకివాగు. ఉవాహారణము= 


స్స వ్యస్తాక్షరీధుర్య వి స్తీర్ణభావంయి 

క ముక సంఖ్యాఖానరెః లందు 
నారోహణాపరోహణ లేఖినప ఢి 

య గపద్భగహణా ధిర క్తి 
యనవలోకిత కారికాభిఖేలనరీతి 

వరసమస్మాపూ ర్తి వైభవంబు 
సముద|గ శిక్నిత చతురంగబల కేళి 

కా విలాసము నేకకాలముననె 
యలర (బకటింపనేర్తు వష్టావధాన 
కఠిక శతలేఖినీ పద్యగద్య శక్తి 
బొటి మీటీతీ వం్యధకర్ణాట చోళ 
రాజసభలందు రేటూరి రంగరాజ! (భానుమరీ పరిణయము) 


ఈ ప కియను నేబిదృన్షితో అష్టానధానగర్భిత శతావధాన మనవచ్చు. 
కొందరు చిల్టర విషయములను పెంచి, పదములు తగ్గించి, అవి యివీ కలిపి, 
వంద చేసి శతావధాన మిిపీంచి, మంగళారా తిక ములు పొడువరకు ఈ 
(ప కియను పలుచబజదిరి, శేషా డిరమణ కవు రీవిషయ 'మవధాన మంజరి" తొలి 
పలుకులందు దడవిరి. 


న్న wer 
ఆద్యతను లష్టావధాన నిష్టతో. అనగా అస్టభాషావధాన సిన్షతో గాడు, 
ఓ (యే 3 


ధా 
ష విషయా ధాననివతో శత చిపీపద సంధానక్తు Mh తరలి కీ 
అష్ట షయాటధాననష్థత్‌ , శతం ఏనపద్యసంధానము గావించు పద్ధపనె స్వకరించ్చి 


110 అవధాన విద్య 


శతలేఖినీ స్థానమున కతి మలీఖినీవ ద్యసంధానకార్యము నేర్పజచికొని, యీ పద్ధతికి 
వద్ధముగా 'ఆష్టావధానము' అని నామకరణము చేసిరి. 


ఫ్రీ మాడభూషి వేంకటాదార్మ తిరుపతి వేంక టేశ్యర _పళ్ళతు లీవిధాన 
మవలంబించిరి. 


తిరుపతి వేంక టేశ్యరులు 'అష్టావధానము' నందు కవిత్వ మెంద రడిగిన 
నందరికి జెప్పగలమని నుకివియుకుట పరికించితిమెని పై విషయము |ధ్రున 
పడును. 


ఇల్లీ యష్టావధానములు (శ్రీ మాడభూషి నారి కాలమున గణనీయముగ 
వి స్టరిల్లెకు. (శ్రీ తిరుపతి వేంక చేగ్యరుల కాలమున ఎక్కడ జూచినను ఆష్టావధా 
నుల సుద్దులే యయ్యెను ఈ యూపున గీర్వాణ ిక్షితాక్షరులు కొందరు ఆష్టావధా 
నము నన్మూనాతిరి క్రముగా కవితతో గలిపి అష్టసంఖ్యకే పరిమితము చేసిరి, అదే 
స్థిరపడి నేడు నడుచుచున్నది. 


ఆం; ధసాహిత్య పపంచమున అష్టావధాన (పక్రియ యొక్క. పరిణామము 
దెలుపు నాలుగు దశ లివి := 


క్షే, అష్ట భాషావధానము. 

లః అష్టభాషావధానకలిత శ తలేఖినీపద్యసంధానము. 

వ్ర అష్ట విషయావధానక లిత కతిపయపద్యసంధానము. 

4. అష్టవిషయ పద్యావధానము, 

ఆపస్తుత్మపసంగ, పురాణవ్యాఖ్యాన,  ఘంటాగణన, చతురంగ కీడాది 


విషయములు, నిషేధాక్షర, సమస్యాపూరణ, వర్ణనాదిపద్యములు కలిపి మొత్తము 
అష్టసంఖ్యకు ఒదిగించికొని, అష్టావధానకార్యము [పస్తుతము నిర్వహించుచున్నారు. 


అష్టావధానము 


. అభినవపండితరాయ శ్రీ మాడభూషి వేంకటాచార్య ధీవరుడు “ఏకకాల 
సందర్శితాష్టావధాన |పకారుడు.' తత్చద్ధతియే తెనుగు దేశమున వి స్తరిలినది 


ఆచార్యులవారు ఆర్మీయమైన అష్టావధాన లక్షణ మిదమిశ్లమని సూ తించి 
పెట్టినవారుకారు. లోకాహ్లాదకరముగా వా రవధానము జేయుట [(పత్మక్షముగ 
జూడనోచిన విద్యార్థులు కొందరు తత్చద్ధకి [గహించి తామును ఆష్టావధాన 
మొనర్చ మొనసిరి. కా), కృతార్థులైనవారు తక్కువ, 


చెళ్ళపిళ్ళ వేంకటళాన్త్రి గారు కుశ్శాగబుద్ది. “గోచి పెట్టకమున్న కోమల 
కవిత చెప్పినవాడు." ఫిడేలు మీద కొన్ని సంగీతపు వరుసలు చెప్పించుకొన్న 
సరసుడు. మంచి మాటకారి. మాధుకర మెత్తి పల చోట్ల ఆగ చాట్లుపడి కావ్య 
పాఠములు నేర్చిన దీషాళాలి. కడియెద్ద చర్చ | బహ్మయశాస్త్రులయొద్ద వ్యాకరణ 
మభ్యసించుచు, కవితా వ్యాసంగ మొకవంక గావించు పదునేడు పదునెనిమిదేడుల 
పాయపు. కళారి. ఈయన పెంటపాడు (గామములో ఆచార్యులవారి అఆవధానలీల 
దర్శించి, తత్పద్ధతి (గహించి9. అంతేకాని, వారి యంతేవాసి కొడు ఏకలవ్య 
శిష్యడనవచ్చు. 


తరళ. మలయమారుత మంజువై ఖరి మాడభూషికులుండు శో 
భిలగ నష్టవధానకార్యము బెంటపాడున జేయుటల్‌ 
కలయ జూవిన చెళ్ళపిళ్ళ కులర్షి వేంక టశా స్త్రి వా 
గలితు డయ్యవధాన విద్యకు గటె పటము దిటయె 
ధా ట్‌ క్షు మై అజా 
(శతావధాన (ప్రబంధము. (పథమ ఖండము.) 


చెళ్ళపిళ 7 వేంకటళా స్త్రి గారు సతీర్థ్యడును శవియు నగు దివాకర్ల తీరుపతి 
శాస్త్రీ గారికి అవధానళ త్య మెజీగించి, జంపిక విని వేసికొని చతుర్చుజులయిరి. 
(తిరుసతికవి జీవిత సంగహము,. పుట 2కి.) 


112 అవధాన విద్య 


ఈ జంట తిరుపతి యతండు వేంక టే గరుడ నేను, వెరసి తిరుపఠి 
వేంక పేశ్యరుల మేము అనుచు నానారాజ సందర నము చేయుచు, అవధానములు 
(పదర్శించుచు, ఆం ధదేళమును కవితాదివిజాసగాతరంగములతో ముంచియె త్రిన 
దంట! 


పిఠాపురాస్థానపండి తులు థ్రీ దేవులపల్లి సుబ్బరాయశాన్త్రి గారు, తమ్మన్న 
కాస్త గారును త దాస్టానమునకు వచ్చి శ్రీ మాడభూషి వేంక టాచార్యులవారు 
ఆవధానేము [పదర్శించి చూపీన తరువాతనే తాము |పదర్శింప నేర్చిరి, | 


(మహేంద విజయ కావ్య పీఠిక ) 


దేవులపల్లి సుబ్బరాయశాన్త్రి గారు, మాడభూషి వెంకటాచార్యులవారు సమ 
వయస్కులు. (క్రీశ. 1836 సంవత్సరమున జన్మించినవారు. చెళ్ళపిళ్ళ వెంకట 
శాస్త్రిగారు చిన్నవారు. కీ శ, [870 సంవత్సరమున జన్మించినవారు దేవల 
పల్టీ వారికి చెళ్ళపిళ్ళవారికి ఉళయుంకు ఆచార్యులవారి అవధాన విధానమే 
మేలుఐంతి. 


ఆచార్యులవారి అనంతరము. థ్రీ రికపతి వెంకటిశ్వరులే అవధాన 
స్మామాజ్య పీఠాధిపత్యము వహించి విక మించిరి. 
(రాజయోగి షః తీర, శ తావధానసారానుబంధము.) 


తిరుపతి వేంకటేశ్వప లను సమాస మెంత స్నిగ్ధముగ కుదిరినదో, 
వారి చెలిమియు నంత స్నీగ్గముగ కుదిరినది. ఒక చరణ మాయన, మటొక 
చరణ మీయన చెప్పినను, పడుగు పేకలవలె చరణము లొదిగి, పద్యము 
చచ్చదరముగా నెదిగి అందగించెడిది. 


జంటక వులుగా దేవులపల్లి సోదరులును రంగమెక్కియుండిరి, కాని ఆ జంట 
యింకొ రాణించలేదు, వారి (ప్రచారము గూడా పరిమితమే, 


తిరపతి వేంక టేశ్వరులు జోడు గిత్తలవలె నిల్చి, అవధాన శకటము 
నల్చేరుపై నడకగా సాగించు యొక వింతళోభ వెలార్చెను. ఆ వింత చూచుటకు 
జన మెగణడెకివారు. జంటక వలను పేరు రిరుపతి వెంక టేశ్వరులశే చెబైను, 


(స 


తృతీయ [పకరణము 118 
అష్టావధాన లతణము 


శ్రీ తిరుపతి వేంక టిశ్వరులు తమ శతావధాన సారోపోద్దాతమున- 
“పై -చొప్పుననే శ్రీమదభినవ పండితరాయ విద్యన్మాడభూష వేంకటాచార్యులవారు 
రచించియున్నారు. ఏత దనుసారముననే మేము (ప పథమమున.... అష్టావధాన 


మునేకు లక్షణము నేర్పజచుకొన్నాము' అని వాసికి, నినిఎబ్ది ఆచార్యులవారి 
అష్టావధాన లక్షణము గూడ నిట్టిదేయె యుండునని గట్టిగా నమ్మవచ్చును, 


(శ్రీ రకుపతి వేంక టేశ్యర క్టుప్తలక్షణము : 


కావ్యోక్తిః కవితో క్తి రంచితకళావిద్భి సృహాభాషణం 
పౌరాణో క్రి రమందలౌకికగిరో వృస్తాక్షరో ప్ర సృమమ్‌ 
ధీమద్చి శృతురంగ భేలన మూ సంఖ్యేయ పుష్పాలమయో 
యస్మిం త్న్యా ద్యుగప త్తదేవ కృతినా మషా ఎధానాఖిధమ్‌. 


అని సంస్కృత మునను, 


పొరాణో క్రి కవిత్వ పుష్పగణన వ్యస్తాక్షరుల్‌ లౌక్య గం 
ఖీరో క్ర్యంచిత కావ్యపాఠన దభా విద్భాషణంబుల్‌ ముదం 
బారంగా జతురంగ ఖేంనము సీ నష్ట పకారంబు లొ 

ప్పారున్‌ శంకర! యక కాలముననే యష్టావధానమ్ము నన్‌, 


అని తెనుగునను జెప్పిరి, 


1. కావ్యపాఠము 2. కవిత్వము. లి, శాస్తోోర్లము 4. పురాణము 
6. లౌకిక పసంగము 6. వ్యస్తాక్షరి 7. చతుకంగము 8. పువ్చగణనము = ఇవి 
అష్ట పకారములు. (శతావధాన సారోపోర్దాతము.) 


థ్రీ కాశీ కృష్టాదార్యులవారు దెళ్ళపీక్ట్‌ వారికం దె రెండేండ్లు చిన్న వారు, తిక 
పతి వేంకటకవుల అష్టావధానము వెలుగునకు వచ్చిన మరుసటి సంవత్సరముననే . 
తామును అష్టావధానము నిర్వహించిన. వీరు స్కూ తించిశ యష్టావధాన ల క్షణము 


6) ఇఇ 


114 అవధాన విద్య 


'కథ ఘంటా సుమసంఖ్యా 

కథ నాళ పప్పతి పురాణకథన సమస్యా 

కథనము లుభయ కవిత్వ 

[గథన వ్యస్తాది వార కథనాదిక మౌ. " (అవధాన యాత.) 


1. కథ = థేదోయొక స్వకపోలకల్పిత వినోదకథ పృచ్చకు డూకొట్టు 
చుండగా తడవ కొకింత చొప్పున చెప్పట. ల్‌ ఘంటాసుమసంభ్యాకథనము. 
ఆనగొ గంటలు గాని, పువ్వులు గాని, రెండును గాని లెక్కించి చెప్పుట. 8. అళ్వ 
ప్రతి = ఓక గణితము. 4. పురాణకథనము, రీ. సమస్యాకథనము. 6, ఉభయ 
కవిత్వ [గథనము. 7. వస్త అక్షర కథనము, 6. వారకథనము. = పంచాం 
గము, 

తరువాత పదునావేండ్లకు రంగమెక్కిన పీఠాపురాస్థానకవృలు (ప్రీ వెంకట 
రామకృష్ణకవులు (ప్రదర్శించిన అష్టావధానాంగ ములు- 


క్షే, కవిత్వము లీ, చతురంగము లీ, నిషిద్ధాక్షరి $, సమస్య 5. వ్యాకరణ 
(ప్రసంగము 6. వ్యస్తాక్షరి గ నిరిష్టాక్షరి 8. గంటలు, 


ఆ మీద ఆయిదారేండ్లకు శ్రీ నందగిరి శేషగిరిరావుగారు లక్ష్యసహి తముగ 
“అవధాన దర ఎక” మను లక్షణ గంథము (పకటించిరి, అందలి లక్షణము. 


1. కవిత్వము ల వ్యస్తాక్షరి కీ. గణితము 4. సమస్య ర్‌, పురాణము 
6. కావ్యపాథము 7. చదరంగము రీ. లౌక్యసంభాష ణము, 


ఈ దర ఎజి మానాటి అష్టావధాన స్వరూపమునకు దర్పణము. 


రావుబహద్దరు (శ్రీ కందుకూరి ఏరేశరింగము పంతులుగారి 'స్వేయచరి త' 
[గంథమున అష్టావధాన (ప్రస్తావన కలదు. పంతులుగారు వయసా తిరుపతి వేంకట 
కవుల కంచె పెద్దవారు, మాడభూషి వేంక టాచార్యులవారి కంటి చిన్నవారు. 
వీరడుగు పెట్టని వాబ్మయళాఖ లేదు కదా! వీరు ఒండురెండు అష్టావధానములు 
కావించి, తలనొప్పి జనించి చాలించిరి, వీరి [వాత పూర్వకాలపు టష్టావధాన పద్ధతి 
నెబుగుటకు మిక్కిలి తోడ్పడును. 


తృతీయ (ప్రకరణము 16 
“ఆప్పుడు చేసిన యవధానము లివి. 


1. క విశ్వము 1 వ్యస్తావరి 8. నిషేధాషరి 4. సమన్యాపూరణము 
ర్‌, చతురంగవినోదము. క. చీట్టాట 7, సంభాషణము 8. పృష్పపరిగణనము, 


కవిత్వము పదిమందికి వారు వారు కోరిన పద్యములలో కోరిన విషయము 
గూర్చి యొక్కొక్క యక్షరము చొప్పున విడిచిన యక్షరములను మగల నడుగ 
కుండ జెప్పితిని. అంధ గీర్వాణభాషలలో ముప్పదిరెండేసి యక్షరములకు మించని 
పదభాగమను శోకమును విడీకాగితముల మీద (వాయించి, యక్షరము పై వరుస 
యంకెలు వేయించి, కత్తిరించిన ముక్కలను కలిపివేసి, కవిత్వము చెప్పునప్పుడు 
నడుమనడుమ నేదోయొక ముక్క నిచ్చుచు రాగా, కడపట నన్నిటిని జేర్చి, 
మనసులో వరుసగా గూర్చికొని వారిచ్చిన వాక్యములను జదీవి, రెండు భాషలలో 
వ్యస్తాక్షరిని జెప్పితిని చరణ మొకటిక్రి రెండేసి తావులలో వారు నిషేధించిన 
యతక్షరములను పడుచుచు వచ్చి, యొకక గ్రా యక్షరము చెప్పున జెప్పి పద్య. 
మును బూరించితిని. వారు సమస్య గానిచ్చిన పద్యపాదమునకు అనుగుణముగా నర్థము 
వచ్చునట్లాలోచించి, యసష్టావధానమధ్యమున నొకొ క్క చరణము చొప్పున పద్యము 
చేసి, సమస్యాపూరణము గావించితిని. ఈ నడుమనే యింకొక మి; తునితో చతు 
రంగమాడుచుంటిని. నడుమనడుమ బంటునో మం తినో గుజ్జమునో యేనుగునో 
రాజునో శకటమునో (తోయుచు నేదో యెత్తు వేయచుండుట తప్ప, చతురంగ 
[క్రీడయంద నాకేచియ కష్టమగపడలేదు చీట్లాటయు నిట్టిదే కాని, వచ్చిన పట్టలోని 
సంఖ్య లెక గ్రా పెట్టుటలో నించుక కష్టమున్నది. నేనొక్కయాటలోను లక్క తప్పు 
బెట్టలేదు. కాని, నా యెదుటి పక్షము వారు వినోదము చూచు సందడిలో లెక్క 
మజచిపోవుచు వచ్చిరి. మధ్య మధ్య జరిగిన సంభాషణములో నెదుటివారడిగిన 
(పళ్నలకు నేను సదు శ్రరము లిచ్చుచు వచ్చితిని, ఈ పనులన్నియు జేయుచుంకిన 
కొలములోనే నా వెనుక నొకరు కూరుచుండి నా వీపుమీద నప్పుడప్పు డొకపువ్వు 
వేయుచు రాగా, ఆ పుష్పముల సంఖ్యయు సరిగానే చెప్పితిని. ఈ పనియంతయు 
ముగియుటకు రెండు గంటల కాలము పట్టినది! 
(శ్రీ పంతులు గారి స్వీయచర్మి తము నుండి యుద్ధృతము.) 


116 అవధాన విద్య 


ఇందాక స్థారీపులాక న్యాయమున, అష్టావధాన స్వరూప మెబుగుటకు, 
క్రీ శ, 1870 నుండి 1920 వరకు, ఆర్థశ తాబ్టి కాలమునకు జెల్లిన అష్టావధానముల 
లక్షణము పరిశీలింపబడినది. 


థ్రీ మాడభూషి వేంక టాబార్యులవారు [కీ శ, 1854.85 సంవత్సరములో 
(ప పథమాష్టావధానము చేసియుందురు. 


శ్రీ కందుకూరి. వీరేళలింగము పంతులు గాడు క్రీ, ౪. 1874 సంవత్స 
రములో అష్టావధానము చేసిరి, 


(గ్రీ దేవులపల్లి సుబ్బరాయళాన్త్రి, తమ్మన్నకాన్రీ సోదరులు 1679 సం.లో 
అష్టావధానము చేసిరి. 


శ్రీ దివాకర్ల తిరుపతిళాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగాడ 1891 సం.లో 
ఆష్టావధానము చేసిరి. 


భ్రీ కాశీ కృష్ణాచార్యులవారు 1892 సం లో అష్టావధానము చేసిరి. 


శ్రీ ఓలేటి వెంకటరామళాన్త్రి, దివేది రామకృష్ణశాస్త్రి (అరవకు. 
కవలు)గారు 1909 సం లో అష్టావధానము చేసిరి. 


శ్రీ నందగిరి శేషగిరిరావుగారు 19 18 సం లో అష్టావధానము చేసిరి. 


అష్టాంగ ములలో [పఠానాంగము కవిత్వము తక్కిన సప్రాంగములలో 
చతురంగము, పుష్ప, ఘంటాగణనము దావాపు ఆందరును స్వీకరించిరి. మిగిలిన 
ఐదింటిలో ఐకమత్యము లేదు. ఎవరికి నచ్చిన విషయము వారు (గహించిరి. 
అంతేకాదు = సభనుబట్టి, సందర్భమును బట్టి విషయములు మార్చుచు వచ్చిరి. వీని 
కొక నియతి లేదు. 


ఛందోరచనాసంబంధి విషయమునకు కవిత్వమని పేరు. అష్టావధాని కవిత్వ ' 
రచన పట్ట (మొగ్గెడు నదశుచూచి,తత్సమాధి భంగించుటకు ఏడుగురు యత్నించు. 
చుందురు, వీరు వరసగా 1. కావ్యపాఠ ౨. శాస్త్రార్థ క. పురాణ 4. లౌకిక 


తృతీయ | ప్రకరణము 117 


“ప్రసంగ ర్‌, వ్యసాక్షరి రి చతురంగ ". ఘంటాపుష్పపరిగ ఇన వ్యాపార 
సంబంధి పృచ్చకులు. వీరికి అవధాని పద్యములు కట్టీ చెప్పుట యుండదు, 


కవిత్వ శీర్షిక [కింద ఎన్ని పద్యములు చెప్పవలెను? 


అన్నియు సాఫీ పద్యములేనా? నియమబద్ధములు గూడ నుండునా? ఉండీ 
నచో వాని లక్షణ మెట్టిది? 


రః (పళ్న ములకు వారి యవధాన [(గంథములే సమాధానము లీయగలవు. 


ఫ్రీ తిరపతి వేంక టేశ్వరులు కవిత్వ శీర్షిక కింద ఎనిమిది పద్యములు 
చెప్పీరి. (వానమామల అష్టావధానము, (పథమ ము దణము, 1905 మజియు 
నరసారావుపేట అష్టావధానము. [ప్రథమ ముదణ 1911.) 


వీనిలో అన్నియు సాఫీ పద్యములు కావు. నిషేధాక్షరులు, సమస్యలు, 
ఇతరములు కలవు. కొని, ఆంత కఠిన నియమబద్ధములు కావు. 


ఈ పద్యకదంబమంతయు కవిత్వము (కింద లెక్క. 
త క్కీన సపాంగ ముల పరిస్థితి పరిగణింపదగినదిగా నుండెగిది కాదు. 


81-8-1899 సంవత్సరమున శ్రీ మంతి పెగడ భుజంగరావు బహద్దరు 
'వారు థ్రీ కొక్కొ డ వెంకఓరత్స ము పంతులుగారి యాధ్యక్ష్యమున జేసీన అష్టావ 
ధానము కీ శ 1900 సంవత్సరమున పకటింపబడెను, ఆ [గంథమనందు 
'క్షవిత్యము |పధానాంగమగను, మిగిలినవి యుపాంగములుగను బేర్కొ నబడుట 
గమనింపదగిన విషయము. కవిత్యము ఆష్టపద్యపరిమితము. 


(క్రీ కొక్కొండ వారి (పళంసాపద్శవ్యాఖ్య “ఎనిమిదిపద్యముల నేకకాలమున 
రబించునట్టి' యనియే యున్నది. 


వా స్తవస్థికి యిట్టుండ గౌ “పపంచ తెలుగు మహాసభ (పకటించిన...ఆకు 
కవిశలు-అష్టావధానములు-చాటువులు' ఆను (గంథమున '“తిసపతి వేర్తికటకృన్నల్ల 


118 అవధాన విద్య 


అష్టావధానము నకు పృచ్చకులు తొమ్మది మంది' అని (వాయబక్షినది. ఆంతేకాదు. 
'తొమ్మిదిమందికి వర్ణనలు, ని షేధాక్షరులు, ద త్తపదులు నిర్భహింపవలేను. 
ఈ విధముగా నివి యిరువది యేడు పద్యాలగును' అనియు |వాయబడినది. ఇది 
'ఘోర్యపమాదము. (పుట 47) 


తిరుపతి వేంకట కవుల శతావధానసార [గంథాన బంధమున కుప్పచ్చి 
ట్‌ (పకటన కలదు. ఆ (ప్రకటనలో [కింది సంక్తులున్న వి: 


'తొమ్మిదిమందికి వారువారు కోరుకొనిన వర్ణనలు, వారువారు కోరుకొనిన 
శ్లోకసద్యములలో వారు ఏర్పగిచిన నియమమతోడను. తెనుగున సంస్కృతంబున 
వారు నిషేధించిన యక్షరమలు రాకుండ, నవలీలగ నొకొక్కయక్షరమే చెప్ప 
మనిన వారికి నొక్కాక్క యక్షరము వంతునను, మూడేసి యక్షరములు గోరిన 
వారికి నటీయును, మొదటి చరణము చెప్పుచుండ నంతట నిలిపి, రెండవ మూడవ 
చరణములలో నొకక్కపదము నడిగిన నట్లే చెప్పుచును, నందులో నడిగిన 
వారిచ్చిన యేదియో మూడక్షరముల పదమును గూడ గల్పి చెప్పుడనిన నట్లేయను 
నొనర్బుచు కవిత్వము చెప్పబడినది. ' 

(అనుబంధము, శతావధానసారము. పుట 128) 


పద్యమడిగినవారికి పద్యము, శ్లోకమడిగినవారికి శ్లోకేము, ఏ నియమ 
ముతో జెప్పగోరినవారికి ఆ నియమముతో జెప్పుట జరిగినది. పద్యముగాని, 
;శ్లోకముగాని, మజొకటి గాని, ఇజ్జక పృచ్చకునకు వారు చెప్పినది ఒకటి మ్మాతమే. 
'శొమ్మిదిమందికి తొమ్మిది చెప్పిరి. అష్టావధానమున ఎనిమిదిమందికి ఎనిమిది 
పద్యములు చెఫ్పిన జాలును. తొమ్మిదవది కొసరు. తిరుపతి వేంక టేశ్వరులు 
సర్వత తొమ్మిది పద్యములు చెప్పిన వారు కారు. ఆ విషయము వారే . ఆదే 
,గంథమున విశదపబచిి * అష్టావధాన లక్షణము వక్కొణించి, కె మేర్చాటు 
చేసికొన్న రింతమా|తమే టై యేనను నిందులకు నెన్ని యోరెట్టు కష్ణస్టు నంగీకరించి 
చేసిన యవధానములు మాత మనేకములు గలవు. “ఈ విషయమున నెల్లూరు, 
శెరికటగిదులు. ముఖ్యముగా. నచ్చట్లివారి. వాతీలిమూలమున మీకు సాక్ష్యము 
శీయగలవు ఆం: వ్రాసిరి ' (ఉపోర్దాతము, శత్రావధానసారము.).  * ౬౩ 


తృతీయ [ప్రకరణము 110 


ఈ తొమ్మిది పద్యాల [పకటన నెల్లూరివారి [వాత. లక్షణము నతి క 
మించి “ఎనో రెట్లు కష్టము నంగీకకించి చేసిన యవధానము' గుజీంచి [వాసిన 
(వాత, ఆ వాతలో నిరువదేడు పద్యములు చెప్పినట్టు పేర్కొ నబడలేదు. 


(థ్రీ కొక్కొండ వేంకటరత షము పంతులుగారు = అష్టావధానము 
సగర 2 64 చతుష్షష్టవధానమగునని చమత్కరించిరి . ఎట్టన, గణయతి 
(పాసములు మూడు, తర్కవ్యాకరణాలంకారములు మూడు, సమచిత రచన, 
సద్విషయము రెండు = వెరసి యెనిమిది. ఒక్క. పద్యములో ఎనిమి దవధా 
నములు. ఎనిమిది పద్యములలో ఆరువదినాలు గవధానములు - ఆని, దీనినిఖట్టి 
అలనాటి యష్టావధాని ఆరువదినాలుగు పద్యములు చెప్పెనని తలప వచ్చునా? 

(కొక్కౌాండవారి బంగారు పదములు, పంచరత్నములు, 
వ్యాభ్యానము = భూషణము, పుట £6 ) 


సంగీత సాహిత్య విద్యామల్లుడు మదజ్డాడాదిభట్ట నారాయణదాసుగారి 
అష్టావధానము అత్యద్భుత విధానము. 


1. రెండు పాదముల రెండు తాళములు, రెండు చేతులు రెండు తాళములు 
వేసి, పల్లవి పాడుచు కోరిన జాగాకు కోరిన ముక్రాయిలు వేయుట, 

2, [పాబ్జెము మెంటల్లా సాల్వు చేయట. 

8. నల్వురకు తెనుగున, నల్వురకు సంస్కృతమున కోరిన పద్యములలో 
కవిత్యము చెప్పుట, 

4, న్యస్తాక్షరి. 

ర్‌, న్యస్తాక్షరి. 

రి, ఇంగ్రీషున నుపన్యాస మిచ్చుట. 

7. పూలు, గంటలు లెక్కించుట. 

8, ఛందస్ఫంభావణ మొనరించుట. 


ఫ్రీ దొసుగార్థు ఎనిమిదీమంది కీ కవిత్వము చెప్పీరి, 


వీరి యష్టావధానమ. న సంగీతము విశేషము, 


అలనాటి 'బుఫవిధేయిని' పత్రిక “ఎదియొక చిన్నపనుల గుప్పు అని 
చులకనజేసి (పకటి టించెనట, దానిపై గినిసి, దాసుగారు కలషనోరిజి' ప ఓకా 
ముఖమున, తమ అష్టావధానము  అసాధ్యాష్టావధానమనియ, సంగీత సాహిత్యము 
లలో ఇట్టవధానము చేయ సమర్థత వేజొళనికుండుట దుర్భటమనియు |పకటించి 
(ఫ్రీ మదజ్జాశాదిభట్ల నారాయణదాస విజయము ) 


తిరుపతి వేంకటకవులు కొన్నాళ్ళకు 'కవిత్వ' శీర్షికనే యె శ్రివేసిరి. 
కవిత్వపు గడుపున నొదుగుచుండివ ని షేధాక్షరి సమస్య దత్తపది మున్నగు 
“వానికి స్వతంత |ప్రతిప త్తి కల్పించి పెట్టిరి. నిషేధాక్షర్యాదులు స్వనామధేయము 
లతో ఆష్టావధానాంగత్వసిద్ధి పొంది కూర్చుండెను. పండితులు వానిని అంగము 
"లుగా గుర్తింఏరి. అయినను “బెల్టము వండిన (ప్రొయ్యి' కనుక ఒక సమస్య 
ఆగిగినచోట రెండు సమస్యలుకూడ వచించుచు వచ్చిరి. 


పాన మామల అష్టావధానమున తిరుపతి వేంకటకవులు పాటించిన అష్టాంగ 
నియమమిట్టున్నది. 1. నివేధాక్షరి, 2. వ్యస్తాక్షరి, రీ. ఆకాశపురొాణము 
4, పువ్పగణనము ఈ వైయాకరణితో కాస్త్రపసంగము. 6, కావ్యపాఠమ 
7. తిపాద సమస్య, 8, ఏకపాదసమస్యలు రెండు, 


ఆకాశపు రాణము కవిత్వ స్థాన మాక కమించుకొన్న దేమో అనుకొనుట 
ప్రొనగమ. వీలయన, పద్య నులు చరణ క కమమున నుడువుటయు, సభాంతమున 
వానినన్నింటిని గ్లోకేకింది యప్పజెప్పుటయు ఆకాశ పురాణమున నుండదు, 


నసాూవుపేఏ (911 సం), లక్షీ నర సాపురము (916 సం) 
మున్నగు తావులలో జేసిన ఆష్టా వధానములలో అకొశపురాణమే లేదు. 


ఉన్నచోట నె హనుమవ్వాలము వలె ఆకాశ పురాణము పెంచలేదు. 
మూడు కంద పదా లు, రెండు చంపకమాలలు, ఒక . గీతములెపి వానమామలలో 
చెయ్యికడిగికొలరి ఏమైనను ఆకాశవృరాణము కవిశ్య క ఫీ కాతొల్య మెశయజొందు. 


ఇట్టీ సడలింపు 'వేంకటరాముకృష్ణ కవుల అష్టావధాన ములందున గోచ 
రీంచును, "ప్‌ 17-8-1909 సంవళ్ళరపు అష్టావధానముక డక: శొర్గూలి 


తృతీయ సకరణము 121 


వికీడీత వృత్తము, మూడు తేపగీతులలో వేసగికాలము వర్ణించి, కవిత్వాఃంగము 
పూ ర్రిచేసిరి. అన్నీ సాఫీ పద్యములే. 


ఈ విషయము “అభినవ సరస్యతి' పత్రిక యె త్రిపొడిచినది, 


'పిఠాపురపువారి యవధానములో కవిత్యమునకై మూడు గీతాలు మ్యాత 
మున్నవి కొప్పరపువారి యవధానమున దొమ్మిది పద్యములున్నవి, మొదటివారి 
గీతములు మూడును నొక టే విషయమును జెప్తుచున్నవి. రెండవ వారివి భిన్న 
భిన్న విషయములు చెప్పచున్నవి.... దానికిని దీనికిని గల తారతమ్యము నీవే 
తెలిసికొనగలవు.' (అభినవ సరస్వతి. ధీ ఐవరి సంచిక 1911 సం) 


మణియు వీగు నిషిద్దాక్షరి కొక పీఠము, సమస్య కొకపీఠము కల్పించిరి* 


£5-1-1909 సంవత్సరపు అష్టావధానమున రెండే రెండు కందములతో 
కవిత్యమునకు స్వ స్లీచెప్పి, నిషిద్ధాక్షరి, నిిష్టాక్షరి, సమస్య మూడింటికి మూడు 
పీటలు పెట్టిరి, 


మణీకొంత కాలమునకు కవిత్వ స్థానమున నిర్నిబంధముగా నొకవర్డ 
ణాత్మక పద్యము మ్మాతము చెప్పి, నిషిద్ధాక్షరి, నిర్జిష్టాకరి, సమస్య మొత్తము 
నాలుగింటిని అంగీకరించిరి. 


(శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు 'శరద్ద్యాఏంళతిన్‌ బేర్మి హెచ్చగ మాయే 
లిని యూ వధాన కవితాస్మామాజ్య భారంబు మోయగ బూనంగదనయ్య! తండి! 
శివరామయ్యా! చిరంజీవివై ' అని తిరుపతి వేంక టేళ్వరు లాశీర్వదించి నిలుపగా 
నిలిచిన మహామనీషి. అట్టి వేలూరివారి పలుకు లివి ;- 


థ్రీ మాడభూషి వారూ దేవులపల్లి వారూ చేసిన అవధానాలు మొదటి పాదం 
చెప్పకోబోయి, తిరిగి వచ్చి, రెండుమూడుపాదా ౨ పూరించడమే ఆని ఆనుకొం 
టాను. ఏ లంటే, మాడభూనివారి పద్ధతినే మే మవలంబించామని మా గురువుగారు 
చెప్పారు. వారి పద్ధతినే నేనూ ఆవలంబించాను. నా మాదిరిగానే శ్రీ పిళ్సఫాటి 

చిదందర కాస్త గారు చేసేవారు వీరి కభ్యాసం నా వద్దనే." 
(ఆంధ వారప తిక. స్వర్ణోత్సవ సంచిక.) 


122 ఆవధాన విద్య 


మన మిపుడు శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి అవధాన కమము, శ్రీ పీకు 
పొట్టి చిదంబరళా స్త్రి గారి యవధాన క్రమము పరిశీలింపవచ్చు. 


శివరామశాస్త్రి గారు బోడపాడులో చేసిన యష్టావధానమున, _ రెండు 
సంస్కృత శ్లోకములు, ఒక తె. గుపద్యము, ఒక సమస్య, ఒక సం సృత। పసిద్ధ 
శ్లోక మునకు పద్యానువాదము, గంటలు, పువ్వులు లెక్కించుటి చేసిరి. ఇవి యేడు. 
ఎనిమిదవది లౌక్యసంభాషణము అయియండవచ్చు. చిరివాడలో మూడు శ్లోక 
ములు, ఆయిదుపద్యములు, గంటలు, పువ్వులు-పది. లౌక్య సంభాషణముతో 
మొత్తము పదునొకండగును. బెజవాడలో ఒకటి అచ్చతెనుగు పద్యము, ఒకటి 
శ్లోకము, ఆజు పద్యములు, గంటలు, వ్యస్తాక్షరి = మొత్తము పది చేసిరి, లౌక్య 
సంభాషణమును జేర్చికొన్నచో ఇదియు పదునొకండగును. లక్ష్మీ నరసాపురమున 
మూడు శ్లోకములు, ఒక నిషేధాక్షరి, ఒక సమస్య, నాలుగు పద్యములు, వృష 
గణనము, వృస్తాక్షరి మొత్తము పదునొకండు చేసిరి. లౌొక్యసంభాషణము ఉండి 
యుండిన పం|డెండగును (ఆవధాన భారతి.) 


శ్రీ చిదంఇరళాస్త్రిగారు తమ యేష్టావధానలక్షణము స్పష్టముగా శెప్సీరి : 


'దశ్తన్య స్తనిషిద్ధ వర్ణ మపరం పద్యం వివర్గాక్షరం 
ఛందోభాషణ పృష్టకల్బన సమాసార్థెక సంధ్యాగహః 
ఏతే ధారణయా సహాష్టవిధయో య్మతకియంతే [కమా 
త్త త్రాదృక్ష మిదం చిదంబరక వే రష్టావధానం మతమ్‌ ”* 
(ఆవధానాదర్శః) 


1 దశ్తర్థరు లి. వ్యస్తవర్ణరు 8. ని్షిద్ధవర్ణము ఈ. విశర్ణాక్షరము 
5. ఛందోళాషణకు 6 పృక్టకల్పన 7. సమూసార్థము. ఆనగా సకుష్క, 8, ఏక 
సాధా గహణము - ఇవి చిదరిబరీయాష్టా వధానాంగములు, 


కవిత్వ పతిరూపమే యిదలి పృష్టకల్పన. అవి ఒకే ఒక పద్యము. వీరి 
యష్టావధానమంతొ భందో వ్యాపార విశిష్టము. ఏక సంథాగహణమునకు బదులేదియెన 
నొకళ్టోకమో పద్యమో చేర్చినచో మొత్తము పద్యము లెనిమిడి యగును, తిరుపతి 
వేంకటకవులు తొలుత, మాడభూషి వారివల, కవిత్వమను రక! కింద సద్యాష్టకము 


తృతీయ [పకర ణము 128 


జెప్పుచుండెడివారు గదా! యీ చిదంజరీయాష్టావ ధానమంతయు వారి కవితై కాగ 
తుల్భము, 


ఒక్క కవిత్వమునే అష్టధా విభజించి, అష్టాంగమలుగా దీర్చుట 'అష్టావ 
ధాన విద్య'ను పలుచబజచుట గాదా? యనవచ్చు. కాదు. 


నివేధాక్షర, దత్తాక్షర, సమస్యాపూరణాదికములు కవిత్వపు గొడుగు 
కిందికి దూరినపుడు వాని యునికి నామమా[తమే యయి, ఆవి మొగము చూపీ 
చూపకుండును. అవధాని శుద్ధముగా ఎనిమిది గీతులో కందమ లో చెప్పి తప్పుకొన 
వచ్చు. మిగిలిన సప్తాంగబలిము ఉబుసుపోక కే కాని, లెక్కకు రాదు. 


నిషేధాక్షర్యాదులు (పత్యేకస్థితి పొంది, అంగభూతమ లై నపుడు వాని 
యునికి వేటు. పృచ్చకు లూరక వదలరు. అవధాని కడుంగడు [శ్రమపడి 
పూరింపవలసి వచ్చును. చితచితవిచ్చి త్రి విశేషములతోడి పద్యరత్నము లపుడే 
వెలువడును. కనుక ఈ ప క్రియచే అష్టావధానము పలుచబడదు. పైపెచ్చు పద్య 
శిల్పము జిగియు బిగియు సంతరించుకొనును. 


ఈ పద్ధతియే చతుర్మస వ్యా పినొంది ఆంధధదేశ మున అష్టావధాన విద్యను 
ఏీనుగంబారి యెక్కించి మించినది. 


(క్రీ పుదూరు సీకారామశాన్రీగారు 1849 సంవత్సరమున రచించీ (పక 
టించిన 'పెద్దబాల శిక్ష లో నొక అష్టావధాన లక్షణ మున్నది. 


1. చతురంగము 2. కవిత్వము శీ. లేఖనము 4 పఠనము 5, గణితము 
6. సంగీతము 7. యు క్రి చెప్పుట 8, వ్యస్తాకరి. 


దీని మూల మీల్టోకము. కావచ్చు. 'యు క్తి ర్వ్యస్తాకరీ పాఠ కవికాగీత 
లేఖనమ్‌, గణితం చతురంగం చాహ్యవథానాన్యమూని హి.' 


లో! 
జో 


ఇందు పఠనలేఖనములు సంగీతము నుండుటచే నిది చాల (పాచీనమైనదని 
తోచుచున్నది. a 


124 అవధాన. విద్య 


థ్రీ శ్రీపాద కృష్ణమూ ర్తిగాస్త్రిగారు సహపఠనము, లిఖికాక్షరి యను 
రెండు |కొ త్రవిషయములు అంగీకరించి, అష్టావధానము నలంకరించిరి. బహుళ్య 
ఇవి పెద్ద భాలశిక్షలోని పఠన లేఖనమునకు ఆన్యాదేశము కాబోలు, 


ఇక అష్టావధానమునకు అంగభూతములై రూఢిగన్న విషయము లన్నియు 
నొకచో సమీకరించి చూతము. 


1. కవిత్వము. అనగా వర్ణనము 2 సంగీతము 8. వ్యస్తాక్షరి 4. పురా 
ణము 5. చతురంగము ర. శాస్తార్థము 7. ఘంటాగణనము, పువ్పగణనము 
8. కావ్యపారము 9. లౌకిక పసంగము [0.చి తకథ 11, అశ్యప్పు త్యాదిగణితము 
12 వారకథనము 18. నిషేధాక్షి 14. నిర్జష్టాక్షరి 15. వివర్గాక్షరి 16. ఛందో 
“ఛాషణము 17, ఏకసంధ్యాగహణము 18, శ్లోకాం ధీకరణము 19. సహపళనము 
20. లిభికాక్షరి 21. సమస్మాపూరణము 22, ఆకాశపురాణము నీకీ. అన్యభాషో 
పన్యాసము లిక. బీట్టాట, 


చః వె విధ్య మేల అందరు ' పెద్దబాలశిక్ష 'లో జేప్పబడిన లక్షణమునే 
యనుసరించి యే) యష్టావధానము చేయలేదు ? దీనికి కవుల రుచిభేదము కార 
ఇమా? సభ్యుల రుచిభేదము కారణమా? 


ఒకడు సంగీశవే త్ర త, కంఠ మాధుర్యము కలదు, కమనీయరాగకల్పనలతో 
చచ్చుపద్యమైనను సాగరీసి పాకి సభ్యజావర్డ నము చేసికొనగలడు అట్టి వ క్తి 
తన యోగ్యత |పదగ్శించుట కనుకూలభూమియగు సంగీతము నేన్పజరికొనును. 


ఓకడు సిద్ధాంతి. పంచాంగమంతయు వాని చంకలోనుండును. అట్టి వ్యక్తి 
తన యోగ్యత |పదర్శించుట కనుకూఎభూమియశు గణితము నేర్పజచికొనును. 


౨ ఓకడు ఘంటాళతకవి. పలుకరించినచో ని దలోగూడ పద్య మె త్రికొనును, 
అద్దీ వ్య క్రి తన యోగ్యత ప్రరర్శించుబ కనుహంభూమియన అపకవిత నేర్చ 
పు 


౮ సర్గనకవికా రళయిశ యొక్క మనస్సు నీరసగణీతాది విషయమలందు 
మంచినీటికి చేపవలె నెదురెక్కిపోదు. మజియు మాటాడినచో వై ముఖ్య మేగూపును, 


తృతీయ (ప్రకరణము {25 


అట్టి వ్యక్తి గణితము జోలికి బోడు, రచనాసంజంధివిషయమో, వినోదవిషయమో 
యెన్నికొనును. వినో దవిద్యయు ఆందరికీ సొవెగివచ్చెడివిద్య కాదు. | పకృతితః 

టి హు 
నుడికారముతోడి సరసోక్తులు ప్రయోగించు మాటకారులు కొందరుందురు అట్టి 
న్యక్తులు లౌకిక సంభాషణముచే సభ్యుల నాకట్టుకొందురు కన్షక్ర అష్టావధానము 
యొక్క ఆష్టవిషయములందు ఐక రూప్యము కనబడదు 


వైయ కికమైన శ క్రియ క్రులనుబట్టి త త్రద్బిషయము లెన్నికొని (పదర్శిం 
చుట జరుగును. మజీయు నూత్న విషయములు కని పెట్ట అంగములుగా నమరించి 
సభ నలరించు (పతిభావంశులును ఉందురు. 


అష్టావధాన తివికమ న్వరూపము 


ఫ్రీ తిరుపతి వేంక దేశ్వరులు గద్వాలలో తమ అష్టావధాన పరాకోటిస్థితి 
నిరువది చరణముల చంసక మాలికయందు వివరించిరి. 


“సండితు లెల్లరు నక్కజమ్ముగా 
నరయగ మేమొనర గలి మష్టవధానము, దానిరీతి నే 
ర్పజచి వచింతు, మెట్టనిన బండితసమ్మతిగా గవిత్వు మెం 
ద అడిగిరెని యందరికి దప్పులు చొప్పడకుండ నాం|ధ్రమం 
దు రహిని దేవభాషను సుదుష్కర కల్పన లొప్ప జెప్పి యెం 
దజయిన గాని కష్టపు విధమ్మున నెన్ని టినై నగాని య 
కరము భొనంగిరేని యవి గైకొని తప్పక చెపి న యంత బో 
క రయము మీజ లౌకిక (పకారముగా వచియించువారి కు 
శరము లొసంగి మీదను ముడంబలరన్‌ జదరంగమాడి కొం 
దజికి గురుత్వమూని పఠనమ్ముల వెప్పీ, పురాణగాథలన్‌ 
దుర మొనరన్‌ బఠింపగ నెదుర్కొని యర్థము జెప్పి పుష్నముల్‌ 
గరమును వీపుపై విడువగా సరిగా గణియించి ఘంటికల్‌ 
నెజయగ గొట్ట వానిని గణించి నిషేధ మొనర్చునట్టి య 
క్కరములు మాని పద్యములు కల్బస చేసి మనో హరమ్మగా 


విరచన సేయనేర్తము.... eee Caw స (నానారాజ సందర్శనము ) 


126 అవధాన విద్య 
ఈ మాలిక యష్టావధాన పండితులనే పల్టటీలు కొట్టించుచున్న ది. 


1. కవిత్వము నుభయ భాషలందు ఎందరడిగినను సరే, అందరకు 
జెప్పుదురా? ఆడిగెడివారి సంఖ్యకు హద్దులేదా! శతమును మించునా? 


నే వ్యస్తావ్షరి. ఇక గ్రాడ్‌ ఎందరైన నుండవచ్చునా! ఎన్ని యెన యక్షరము 
లియ్యవచ్చునా? 

లి లౌకిక (ప్రసంగము గూడ ఎందరై నను చేయవచ్చునా? 

4. నిషేధాక్షరి “పద్యములు కల్పన చేస యని బహువచనము చెప్ప 
బడినది. కనుక వీనికిని మితి యగుపడదు. 


శతావధానికి అష్టావధానము అప్పడము మడత బెట్టి అష్టావధాన శతమనై న 
నెగ్గింపగలమని చెప్పుటయే తిరుపతి వే:క టిశ్వరుల తాత్పర్యము. కోక బంధమున 
జెప్పిన అష్టావధాన లక్షణమును వారు |తోసిపుచ్చుటలేదు. ఎంత బరువు నెత్తి 
కెత్తికొని యెన్ని వింతలు |పదర్శించినను అది ఆష్టావధానమే, 


ఈ జంటక వులు వెంకటగిరిలో విడివిడిగా అష్టావధానమ లు చేసిరి, 


ఫ్రీ శెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి గారు 

ఫ్రీ గోపాల నృపాలకస్య నికటే దివ్యే సభామండ పే 
కర్తుం కాళ! యతే భవదృలవళా దష్టావధానం మహత్‌, 
అని యుష్మకమించి దొడ్డ యష్టావధానమే చేసిరి. 
దానికి బట్టిన కాల పమాణము పది గంటలు. 


ఉదయమున నెనిమిది గంటలకు మొదలు పెట్టీ, సాయంకాలమున నాలుగు 


గంటలకు ముగించిరి. భోజన (పస క్తి రేచు. నాందీ భరత వాక్యములతో సహ 
మొత్తము ఇరువడి మూడు పద్యములు చెప్పిరి. 


నెలరోజుల తరువాత (శ్రీ దివాకర్ణ తిరుపతిశాస్త్రిగారు మజిము. దొడ్డ 
యష్టావధానము చేసిరి, 


తృతీయ (ప్రకరణము 127 
దీనికి బట్టిన కాల పమాణము తొమ్మిది గంటలు. 


తీ ఒంటిగంటకు మగిం 


ఆపరాహ్రమున నాయగు గంటలకు మొదలు పెట్టి రా 


చిరి. ఇందు జెప్పబడిన పద్యములు నలుబదిమూడు. 
అదీ అష్టావధాన మే. ఇది అష్టావవానమే ; 


తిరుపతిళాన్త్రి గారి అష్టావధానము ద్విగుణితము గాదు, [రగుణితము కాదు, 
చతుగ్గుణిత మైనది పెగా అబోధవేక. పృచ్చకులు (పళ్నమీద (పళ్న వేయుచు 
చిక్కువజచుచున్నారు సంశ ప్రకులతోడి యుద్ధమువ నున్నది. కాన్తీగారు 
నిండుకుండ. నిబ్బరముగా బోరాడుచున్నారు. వ్రీర్రి యప్పటి స్థిర సభాస్థితుడ్రై 
యొక రాజబంధువునకు జాలి గొలిపినది. ఆతడు లేచి యిట నెను : 


“బాబూ! ఫ్రీ మాడభూవి వేఎకటాచార్యలి వారు ్రి పిఠాపురపు సంస్థానంలో 
చేసిన అష్టావధానాన్ని నేను (పత్యక్షంగా చూచివున్నాను ఆ ఆవధానానికీ దీనికీ 
చాలా తేడా వుంది. దానిలో పద్యాలు ఎన్మిదే. దీనిలో పద్యాలు యాబై కంటె 
కూడ ఎక్కువే. ఇదే మాదిరిగా వ్యస్తాక్షరి వగైరాలు (తిగుణంగానూ, చతుర్గుణం 
గానూ దీనిలో వున్నాయి. సుమారు నెలరోజులనాడు థ్రీ బావగారి (శ్రీ చెలికాని 
గోపాలలాయశింగారి) సభలో వెంకటిశాస్తుంల్లు చేసిన అవధానంలో పతి విష 
యమూ |త్రిగణ మయిం). కాని, యిందులో ఆంతకంటె కూడా అతి కమించింది. 
కొబట్టి అష్టావధానం కలా పెంచడం న్యాయం కాదు." (కథలు- గాథలు, చెళ్లపిళ్ల) 


ఎంద రడిగినను చెప్పగల మన్నారు. ఉక్సాహనంతులు, [పష్టుమనసులు 
ముందుకు వచ్చుచున్నారు. ఎందుకు కాదనవలెను! వేంకటకాన్తీ గారికి మాటల 
చమత్కృతి యెక్కువ. తిరుపతిశాన్ర్రిగారికి అది తక్కువ. ఏనుగు వలె, ఎంత 
బరువు వేసినను మోసికొనిపోవుటే వారి పని. ఈ పద్ధతి కొనసాగనిచ్చిన 
తెల్ల వాణినని రాజబంధువుల భయము. 


ఈ సభలు సామాన్మా స్టావధానమునకు లక్ష్యములు కావు = తిరుపతి వేంక 
చేశ్వర తివి కమస్యరూపమునకు నిదర్శనములు, 


128 అవధాన విద్య 


శ్రీ వేలూరి శివరామళాత్త్రిగారు, చేయలేదు గాని, 'శతావధానములో 

అష్టావధానము గర్భితము చేసి, మధ్య ఘంటా తీశతిగా ఆసకవిత చెప్పి, గర్భా 
నధానము జేయుదు' నని (పతిజ్ఞ చేసిరి. 

(తొలిపలుకులు. అవధాన మంజరి. శేషా దిరమణ కవులు, 1= 18 1026) 


స్పర్థతో ముందుకు దూకి (పతిజ్ఞ చేసి, చేయ అహ్టావధాన మహాకార్య 
మునకు హద్దులు నిర్ణయ ంచలేము. అందుచేతనే నర్భారావు పేటలో అష్టావధానము 
చేసిన తరువాత. శ్రీ చెక్ళపి్ళవారు శతావధానము కంటె. అష్టావధానమే 
కష్టమనిరి. 


'అలరు శతావధానమున నత్యధికంబగు కష్టమంచు [బ్రా 

జ్ఞాలె వచియిర్యతు గాని యది సూనృతమంచనకోనునేను, సౌం 

పలరగ నెవ్యరేనియును నష్టవధాన మొనర్చ మెత్తు న్లో 

యలఘులు సభ్యు అయ్యదియు నాత్మకు మీకును వచ్చియుండెనే.' 
(శతావధాన సారము) 


తమ యష్టావధానము చూచినవారికి తమ మాటయందరి యాథార్థ కము 
గోచరించునని వారి విశ్వాసము. 


ఏడ్చుచు, పిసినిగొట్టువాడు తర్దినము పెట్టినట్టు, కాస్తో క్ర క్రమమున 
అష్టావధానము చేయుట కాదు. సొంపలరగ జేయవలెను, ఆ విద్మ థ్రీ చెళ్ళపిళ్ళ 
వారి సొత్తు, 


ఓడ సము దప్పు నీళ్ళ త్రవ్వుకొనుళు (ప్రహతమైన తన మార్గమున తాను 
గమ్మస్థానాభిముఖిముగా పయనించుచుండును. నడుమ తరంగముల ఆటు పోటులు, 
జలజంతువుల సంఠరంభ విజృంభణములు, ర్ఫుంయూ పభంజనాద్యుప| దవములు 
నెదుర్కొని తొలగించుకొనుచు నెమ్మదిగా సాగుచుండును. నిర్ధిష్ట వేళకు భదముగా 
గట్టుజేరుకొన్నదే ఓడ. తొణకక బెణకక కర్ణము నిర్వహించి పద్యము అప్పగించిన 
వాడే అష్టావధాని, 


తృతీయ | పక్రరణము 1 


ష్‌ 
చై 


చిన్న సన్న చిల్లర మ మ ల ss అష్టాంధాని సిదదం. తగిలించి 
కొని యహమహమికతో మసలు  (దిప్పు. చూ ది, తిరుపతి నేక డీకరులు తమ 
అష్టావధానశిఖరి నాకసము దాకించిరి. తత్సమయమున పతిస్పస్టల నుద్దేశించి 
వారు పలికిన _సగ్జ రావ  ర్రమును బరీ కించిత మేని యూ విషయము | వసు టముగా 


బోధపడగలదు. 


పద్భానాంచ (త్రయాణాం కథ్రమవపీచ భవే దో ఒపీ వావావధాగి 


న. 


సోఒజయం సాడాన్మహారాళ్య ధికతరద మాహితి వద్వత్కనందై 
స్స్పర్హాపశ్చే త్మిథం వా సభవతు కలో వ్యా మా? వాలశిశో 1! 


(ఉహోద్దాతము. నానారోజి సంవర్శనము) 


మీ వమాలు కానివాడు గూడ సఫొవేనర లెక్కా; తప ప్పుడు తడక ప సము 

లల్లి గొప్పలు బోవును. పిల్లి తాను వ్యా ఘగ్యతనంభవనప స్‌క్కినంత అది 
పులియగునా? పులి పరియే! పిల్లి పిల్లియే. పులి కంటె నే నెక్కువ గంతులు 

మొగ్గలు వేయగలనని పిలి తం డించి విభీషికలు చూపీనచో నెవరేమందురు? 


నవ్వుకొందురు' 


శ్‌ 
వళ 
0 
తశ 

కే 


ల 


అవధాన నిర్వహణము, 
కాల పమాణము 


అవధాని కిరు పక గాల పృచ్చకులు కూర్చుండి యుందురు. పృచ్చకులు 
(కమముగా నొకొక్కరు తమ |పశ్నములను జెప్పుచుండగా, అవధాని యొక్కొాకరి 
కొకొక్క. పద్యపాదము మ్యాతము చెప్పికొనుచుబోవును. చెప్పినది చెప్పినట్టు 
పృచ్చకులు |వాసికొనచుందురు. [పథమావృత్తి పూర్తి కాగానే, ద్వితీయా 
నృ త్తిలో ది తీయపాదము వాకోనును. పృచ్చకులు నోరు మెదపకుండ కూర్చుండి 
(వాసీకొనుచుందురు. తమ (పశ మును దిరిగి చెప్పుట కాని, జ్జ పికి దెచ్చుకొనుటకు 
దోడ్చడుట గాని యుండదు. వారి మొగములు చూచి యవధానియే |గహించును, 
లేదొ, సంఖ్మనుబట్టి (గహించును. పూర్వోక్త పద్యపాదమునకు అతుకు లాగున 
ద్వితీయపాదము వా[కుచ్చును. ఇస్తే తృతీయ చతుర్థావృత్తులలో తృతీయ చతుర్థ 
పాదములు వక్కాణించి పద్యములు పూర్తి చేయును. సీశపద్యము లున్నచో ఎత్తు 
గీతి పంచమావృ త్తిలో నుడివి పూర్తి చేయును చేసిన తరువాత ఒక్క క్షణమాగి, 
చెప్పిన పద్యముల నుపస్థితికి దెచ్చుకొని, పరుసగా నెవరి పద్యము వారికి అప్ప 
జెప్పును. అప్పజెప్పునప్పుడు పృచ్చకులు తొము | వాసికొనియుండిన పద్యములు 
సరిచూచుకొనుచుందురు. మొదటిది కవితాపరీక్ష, తుదిది ధారణాపరీక్ష, ఉభయ 
సరీక్షలందును అవధాని నెగ్గినపుడే పృచ ఎకు లామోదము (పకటింతురు, 


ఇది కవిత్వాంగ సంబంధి విషయము. ఒక సృచ్చకునకు ఒక పద్యపాదము 
జెప్పుచుండగా మజొ౭పృచ్చకు డడ్డము రాడు. పురాణము, కావ్యపాథ ము, 
గణితము, శాస్తార్భము మున్నగు విధులు నిర్వహించు పృచ్చకులకును [కమ 
మున్నది. వారి వంతు వచ్చినపుడే కాని, తక్కిన వేశయందు వా రడ్డు రారు, గంట 
వాడు, పువ్వులవాడు, వ్యసాక్షరివాడు, లౌక్య సంభాషణమువాడు - ఈ మువ్వురు 
ప్రమాదకారులు, వీరు బేవరుసగా |పవర్తింతురు ఏదో పద్య మాలోచించుకొను 
చుండగా, గంట ఖంగున (మోగునో, పువ్వు రివ్వున బడునో, చేతిలో 
కొగితపుదునుక కనబడి యంతలో మాయమగునో, చెవిలో లౌక్యపు జోరీగ గుంయి 


తృతీయ (ప్రకరణము 18| 


మనునో, యౌగపద్యమగ నాలుగును నెగడునో చెప్పలేవ.  సంఘ్మయ ఉంటా 
ధ్వని పుష్ప పపాతములు లెక్కించుకౌనుచు, కాగితప్పుడునుక లలో స ఫంఖ్యముగొ 
(వాసి చూపించెడి వర్ణముల [కమపజచుకొనుచు, లౌ (ప్రసంగము చమహ్మార 
జనకముగా నలవరించుచు, మీది కవిత్వ వ్యాపారము పొల్దువోకుండ ఒకంహింప 
వలెను. ఇట్టు అష్ట విష యక తానమతియై కృతకృత్తుడగువాడు అష్టావధాని. 


తిరుపతి వంక లేశ్యరుల విశేషాఎవానమ నకు ఏడు గంటలు, తొమ్మిది 
గంటలు, సచి గంపలు పను సాధారణా హాడధానముసకు రెండు గంటలు లేదా, 


మూడు గంటలు పట్టియుండును, 


పురాణము శాస్తాంక్టము, లెంక (ప్రసంగము వంటివి పెంచుకొనుచు 
బోయినచో గంటలు కాచు. దినములు చాలవు వాసిని ఎక్కడి కక్కడ (దుంచి 
కొనుచు బోయినచో ఒక గంట లోపలనే ముగించవచ్చును. 


మంతి పెగడ భుజంగరావు ఒహద్దరుగారి “అష్టావధాన వినోద సభ 
పగలు మూడుహోరలప్పుడు (పార ంభమై,రా, తీ యెనిమిది ఘంటలవరకు జరిగెను, 
అయిదు గంటల కాలను పట్టినది. సభాంతమున నభినందన పద్యోపన్యాసాది 
విలాసము లసలు మొ త్తమును మించిన వడ్డివలె నకిశయించినవో, అష్టావధానమే 
పెండ్డినడక నడిచినదో వింగడింపబడలేదు- 


(రాజా మంతి పెగడ భుజంగరా వృగారి అష్టావధానము. పుట 2.) 


శ్రీ కందుకూరి నీరేశలింగము పంతులుగారు “ఈ వనియంతయు ముగియు 
టకు రెండు గంటలకాము పట్టిన'దన్నారు (స్వీయ చరిత.) 


శ్రీ నందగిరి. శేవగింకాపుగాడు "ఈ యష్టావధానన.. పూ ర్రియగువరకు 


సుమారు నాటగు గంటలు పట్టిశ'ధన్నారు (ఆవధాన దర్పణము. పుట, 15%) 


182 అవధాన విద్య 


శ్రీ పళ్ళి పూర్ణ పజ్ఞాచా చార్యులవారు కనీసము ఆష్టావధానము నాలుగు 
గంటలు పట్టు'నన్నారు. (విజ్ఞా జాన స సర్వస్వము, షష్టస సీతను పుట 22) 


సావకాశముగా జేసినచో ఐదుగంటలు పట్టునని వారి తాత్పర్యము. 


ఆకాశపురాణము సాగించుచు, నడుమ నడుమ అదనముగా ద త్తములగు 
సమస్యాదికము లప్పటి క కప్పుడే ఆశువుగా పూరించి వినోడించుచు, అ|పస్తుత 
(పసంగికి అడుగడుగున సమాధానము చెప్పి, సభ్యు అ నలరించుచు, (పత్యషర 
నిషేధముగా సి షేధాక్షరి నాలుగు చరణములు రచించుచు, అష్టావధానము జన 
మనోరంజకముగా నిర్యహింసవలెనన్న నాలుగు గంటలకు తక్కువ పట్టదు: 


ఆకాశవాణీ కార్య క్రమమున అష్టావధానము అజగంటలోనే పూర్తి చేయ 
వలసి యుండును: పై పోట్టు లేకున్నచో పద్యము లల్టుట యెంత సేపు ! 


సిటీ కొలది తామర, 


ద్విగుణిత (తీగుణిత చతుర్గుణిత 
పందగుణిత దశగుణితాష్టావధాన 
(పకార విచారము 


ఒక అష్టావధానము జనమనో హరముగా నిర్వహింపగల వక్తి యేక 
కొలమున రెండష్టావధానములు నిర్వహించుట చెట్టుండుగు? ఇద్దరు భార్యలతో 
కాపురము చేసినట్టుండును! 


లౌక్య సంభాషణము చేయు పృచ్చకు లిద్దరు చెజీయొక పక గ్రా నుందురు, 
ఒకరు వదలిన సింకొకరు వట్టికొందురు. వారికి సమాధానము చెప్పుచుండగనే 
ఘాంటికు లీ చెవిలో దూరునబ్దొకరు, ఆ చేవిలో దూరునట్లొకరు ఇద్దరు గంటలు 
కొట్టుదురు. పుష్పతాడనము పెట్టుకొన్న చో, వీపుపై గొట్టువా రిద్దరు చేయి 
చేసికొందురు. ఈ సందడిలో వ్యస్తాక్షరి సృచ్చకులు తమ యక్కరముల కాగితపు 
ముక్క. లిరు[ పక్కల నిక్కి. చూపింతురు. కాగా, నిక్నేవాక్షర్యాది పృచ్చకుల 
ద్వంద్వరణమునకు దెజీపి యెపుడోద వును? ఒదవెటో, అదెంత సేపు? “అయ్యా! 
నేను రెండు పెండ్లిండ్డకు సంబంధించిన గుంపులకు వడ్డిం వవలసియున్నది. కనుక, 
విస్తర పిచి, ముచ్చట్లాశుచు, కొఠరుచు వడ్డించుటకు వీలులేదు గబగబ బఫెట్‌ 
తిండివలె అందజే యుదును. సరిపెట్టుకొనవలెకు' అని విన్న వింపవలెను. 


సాంగోపాంగముగా చక్కగా ఒక్క అష్టా. ధానము సిర్వహిఎచుటకు 
మూడు గంటలకు పైగా పట్టును. ద్విగుణితాష్టా వధానమునకు ద్యిగుణి కకాలము = 
అనగా ఆజు ఏడు గంటల కాంము తీసికొగి చక్కగా నిర్వహింప వచ్చును గదా, 
అన్నచో ఆది సరే. 


ఈ లెక్క (ప్రకారము [తి పణిత చతుర్గుణి శ దశగుణిత సమ గాష్టావ 
ధానముల కెంతకాలము పట్టునో చెప్పనక్క ఆ లేదు. తారీఖు మాజును. 


184 అవధాన విద్య 


గంటకు పదిమైళ్ళ వేగముతో నడిచెకి బండిని గంటకు వంద మైళ వేగ 
ముతో నడిపింపవచ్చును. అదే వాదికి కవితాధారావేగము పెంచినచో అల్ప 
కొాలముననే అధిక సంఖ్య నధిగమింపవచ్చును గదా! అన్న చో, ఇక్కడొక 
చిక్కున్నది. ఒకేసారి కుప్పించి కుక్కినట్టు పద్యమంతయు వక్కణింపరాదు, 
ఒకొక్కసా3 ఒకొక్క పాదమే వక్కణింపవలెను, ఆ వక్కణించిన పాదమును 
మటియొకమ జైన తనలో తాను వల్టించుకొని, ధారణాగృహమున భదపజచు 
కొనవలెను పదపడి వచ్చినచోటికే ముమ్మాజు వచ్చి మూడు పాదములు సంధింప 
వలెను |పతిదఫా పూర్వో క్త్రచరణనుతో పరో క్రచరణము సరిగా పొసగు 
చున్నదా, లేదా? అఏ పరీక్షించికొనుచుండవలెను. పేస్‌రికార్డరు యం కమున 
వేగము పెంచినట్టు అష్టావధాని తన ధిషణాసంపుటియందు వేగము పెంచలేడు. 
తటిల్లతా దుతగతి జెప్పలేడు కనక జాగు తప్పదు ఈ జాగు దశగుణితాష్టావధాన 
మున తారీఖు మాటు దనుక జరుగుట కవకాశముండును, ఈ యరిష్టమును 
బరిహరించికొనుట కొకపన్నిక యెత్తవలెను ఒకే యష్టావధానమైనచో ఆడుకొనుచు 
బాడుకొనుచు దేమవచ్చును పది నిర్వహించ వలెను గనుక, అధిక | పసంగము కట్టి 
పెట్టి అందరు సహకరింపవలెను. యథావిధిగా జరుగవలినని కూర్చున్నచో తెల 
వాణీనకు దశావష్టావధానేన్షి తెల్ల వాదు. ఇది యధ్యాము ఇక ప్ప యిష్టమని చేతు 
లెత్తవలెను. పృచ్ళకులు, సభ్యులు నందరు నై కకంఠ్యముగా నవునవునందురు. 
అప్పుడు పృచ్చకులు సరిగా సగము మంది తమ యెత్తిన కత్తులను దింపి, 
యొజలో దూర్చికొని చిత్తరువుల వలె గూర్చుందుపు. మిగిలినవారు, కఠోర 
గర్భిణియెన కన్నకూతువపె కార భారము మోపక అ౯వోక తిక గనిచ్చు పీశరుల 
నలె నేమము సడలించి కూవ్చుందురు అవధాని పని, గాలి వాటమునకు తెరబొప 
యెత్తిన పడన వలె, నిఠర్గళముగా సాగును. తుదకీ పక్రియ ఆర్థశ తాషధానమున 
కంటె లోవవై దళగుణికాష్టా. ధా మనెకు పేరు నేతిబీర యగును 


17 వ శతాబ్దిలో చిన్‌చిహువాంగ్గీ యనెడి చైనా మహారాజుకు 13,140 
పదుమూడువేల నూట నలుబని (మంది) భార్యలుండిరట అమ్మహామహుడు (తయో 
దళసహ్మసాధిక కళ[తరత్నములతో తనివిదీజ కాపురము నెజపెనని పలుక 
వచ్చు గాని, అందథిని దనిఫి యేలికొనెనని పలుకలేము గదా! 


తృతీయ (పకరణము 185 


“పెక్కు పూవుబోండ్డ బెండ్రాడీ పెపైనొ 
నర్చు కాపురమ్మున రసము చెడు, 
చక్కగా నొనర్చు నొక్క యష్టావధా 
నమ, తనర్చు సహృదయ మధురగతి.” 
(శతావధాన (ప్రబంధము. ద్వితీయ ఖండము) 


అష్టావధానగర్శిత శతొవధానము 


ఒక్‌ పద్యము కడుపున నింకొక పద్యము నిమికించి చెప్పుట గర్భకవిత్వ 
మందురు. సీసపద్యమున మ త్రేభ వి కీడితము, కందము, గీతము = మూడింటి 
నిమిడించి చెప్పవచ్చును. 


శతావధానము సీసపద్యము వలె నిడుపుగా సాదాగా నుండును. కనుక 
దానియందు అష్టావధానమును గర్భీకరించి, పెపెచ్చు ఘంటా తిశతీగా ఘంటా 
పంచకశతిగా ఆపక విత్యము చెప్పుటకు యత్నించిన కవు లున్నారు. 


వ్యుత్పన్నుడు, ఆకకవి, సంగీత మధురవాణి, ఆ|గామ్మపరివోస కుక లుడు, 
స్ఫుర్య దూపి, మేధీయుడు ఆగు మహాత్ముడే తాదృక్కృతిక్షముడగును. 


నిషధా తరి 


అష్టానధానమునకు కిరీటాయమానమైనది సిషేధాక్షరి. తక్కిన పృచ్చకు 
లందటొక యెత్తు. నిషేధాక్షరి పృచ్చకు డొక్కడు నొక యెత్తు. అందలు నేదో 


యడిగి కూర్చుందురు. తలవంచికొని, చెప్పినది (వాసికొందురు. ఇతడట్టు కాదు. 
చేయి చేయి కలిపి కుస్తీ పట్టకు దిగుకు. అకుగడుగున నడ్డు తగులును ఆందుకే 


'నిషేధా్షరి యొకటి [పేవులు తెంచు' నన్నారు మధునాపంతులవారు. 
నిషేధాక్షరి పద్యము నిర్మించుట జమ్మియాకుతో విస్తరి కుట్టుట వంటిది. 
దీని లక్షణ మిట్లు చెప్పబడినది: 


“స్వషృష్ట వృ త్తవర్ణే పదే యత (పత్యక్షరం 


ళ్‌ 


నిషిద్ధ్యంతే వర్ణాః పృచ్చక్రై సక్‌ నిషిద్ధాక్షరమ్‌.' (అవధానాదర్శః) 


పృచ్చకు డొకవృత్తమున నొక విషయము వర్ణింపగోరును. ఆవధాని ఆ 
వృత్తమున ఆ విషయము వర్ణింప మొదలు పెట్టును. పృచ్ళకుడు యోజించి, తన 
'శేయక్కర మక్క టి లేదో చెప్పుచుండును. నిషిధ్ధాక్షరము వదలి వేతొక యక్ష 
రము వేసికొనుచు అవధాని పద్యము నడిపింపవలెకు గణ యతి పాసచ్ళ్చందో 
నియమములు పాటించుచు, వర్ణ్యవిషయము రూపొందులాగున ముందుకు సాగ 
వలెను. ఆది యెట్టనగా, శ్రీరామ పట్టాభిషేకము వర్ణ(విషయ  మనుకొందము. 
పృచ్చకుడు దశమ ఖుడై శ్రీరాముని గాని, తత్సహోదరుని గాని, హనమ 
త్సు| గీవాదులను గొని, శుద్ధాంతమును గాని పొడసూపనీయక ని షేధించుచుండును. 
శ్రీరామ పవేశమున కవకాశముండదు రాముడే రాకున్న పట్టాభిషేక మెవరికి? 
రాముడు రావలెను, కనుక రాముని దెచ్చుటకై యవధానిశిరోమణి (శ్రీ కాశీ కృష్ణా 
చార్యులవారు 'ఆవధాన త త్తకాస్త్ర (ప్రకారము నిషిద్ధాక్షరికో వర్ణ్యవాచక పదము 
లోని వర్ణమును నిషేధింప జనమ, ఆని యొక వర్తని జూపిరి. 

(అవధానయ్యాత. పూర్వభాగము. పుట కల్తి 


తృతీయ [పకర ణము 187 
అచ్చతెనుగు కబ్బము రచించుచు బొన్నిగంటి తెలగన్న వ 


కం. తెనుగునను మాలు పేళ్ళిడి 
పెనచిన వినగూడ దనుచు బికుదులు దేళ్లన్‌ 
మును వేల్పుబాస వెంబక్షీ 
నుసీచెద గాదనకుడయ్య! యుల్ణము లందున్‌. 
(యయాతి చర్మిత. 1-14) 


అన్నాడు. ఇప్పుడు కృష్టాచార్యులవారు సెలవిచ్చిన వర్తని కూడ అట్టిదే. 
దానిని బొటించినచో, దొరగారి కుటుంబసభ్యులకు నాఓకశాలలో (వీపాసు వలే 
నిషేధాక్షరి పద్యమున వర్ణ్యవాచకములోని వర్థములకు సుఖ|పవేశము కలుగును, 
అవధాని పని సుకర మగును. 


అచ్చతెనుగు కబ్బమున రాము డనుటకు బదులు పదితేరులవాని తొలి 
పట్టి యని (వాయవచ్చు. అసలు దశరథుడనగా పక్షిరథుడు - విష్ణనామము 
సుగమమగు నీ యర్భమును బరికింపక, పదితేరులవాడని, బంతిబండ్లవాడని మన 
పెద్దలు మాజు పేశ్చిడిరి. అచ్చతెనుగు కవి తత్సమనామధేయములు యథాతథ ముగా 
వాడుకొనున ట్రే అవధానియ వర్జ్యవాచక పదములు నిరాటంకనుగా వాడుకొనుట 
జరిగెనేని, నిషేధాక్షరీ పద్యనిర్మితి లేలికయె దాని బై సిపోవును, కావున కష్టపడి 
యైన పర్యాయపదములు కల్పించుకొని భ్రీరామాదుల రంగమునకు దెచ్చి, పట్టాభి 
చేకము జరీపింపవలెను. అట్టు జరిపించినపుడే ని షేధాక్షరికి సార్ధక్యము, 


ఘంటాపథముగా రథము లాగుట బరువు కాదు. కర్ణమస్థ పుట స్థలమున 
జ క్రములు తిరుగకుండ మోకులతో బిగించి కట్టిన నిండుబండి లాగుట మిక్కిలి 
బరువు. సాధారణ పద్యరచనము ఘంటాపథరథగమనము. నిషేధాక్షరీ పద్య 
రచనము పంకస్థపుఏపథర జ్ఞా బద్ధచ్యక రథగమనము, సాగదు. సాగించు కెంతో 
శ క్రి బూన్సవలెను. 


“అవధానాదర్శ' కృతికర్త వర్ణ్యవాచక పదములోని వర్ణముల నిషేధీంప 
వచ్చునా, లేదా అను విషయము స్పష్టపజుపలేదు. కాని, యవధాన సభలందు 
వారు చెప్పిన చాల శ్లోకములందు వర్ణ్యవాచక పదములను నేరుగా చొప్పింపక, 


188 అవధాన విద 3 


చుట్టు (తిప్పి, (తుంచి, చొప్పించిన కీరుకు బట్టి వర్గ్యవాచకపదము నందలి 
వర్ణములను గూడ పృచ్చకుడు నిషేధించెనని, దానికి వారు తలయొగ్గిరని తెలియు 
చున్నది. (పజ్ఞాధిక్యము (ప్రదర్శింపదలచువారే దీని కియ్యకుందురా? “రౌతు 
మె త్రనయితే గుజ్జం మూడు కాళ్ళతో నడుస్తుంది” అన్నట్లు పృచ్చకుడు మెత్తని 
వాడు తటస్థించివచోట అవధా] స్వతం తిఎచి వర్ణ్యవాచకపదము. నికే పించునా! 
లేక, అవధానులే ఒకొక్క సభలో ఒకొక్క నియమము పెట్టుకొందురా? పూర్వ 
'కొలపు అవధానులలో మీది ము త్తెజగుల ధోరణులును గోచరించును. 


పత్యక్షర నిషేధము వర్గ్యవాచక వర్గములకును గలదు. వానిని నిషేధింప 
జనదనుట భావము గాదు, 


యతి [పాసలకు నిషేధము లేదు, 
పద్య మన్న తనే యతి పాస లుండక తప్పదు. 
'ఆద్యో వళి ద్వితీయో వర్జః (పాసోఒత) పాదపాదేషు 
స్యస్యచరణేషు పూర్వః (పాసః సర్వేషు బెక స్‌ స్యాత్‌. 
(ఆంధ కబ్దచింతామణి) 


ఈ నియమ మపరిహార్యము. కనుక యతి |ప్రాసాక్షరము లతికికొనుటకు 
అవధావి కవకాశ మీయవలెను, 


కొందరు-[పాసము సావ ర్థ్యనియమము కలది కనుక నిషేధింపదగదు. 
యతి తదన్యమి తవర్ణస్థితి నంగీకరించును గనుక నిషేధింపదగునని వాదింతురు. 
అది సమంజసము కాదు. రేఫమునకు లకారమునకు అన్యవర్ణమె। తి చెల్లదు. 
(పాలీనులు రేఫశకట రేఫములకు మెలి నంగీకరించినవారు కారు లకార మకార 
విషయములు గూడ అంతే లకారమునకు డకారము, మకారమునకు బిందుపూర్యక 
ప ఫ ఇ, భలు చెల్లింపవచ్చును. కాని, ఆది యంత సుఘటము కాదు. లకార 
మి తములైన డకార శబ్దములు తక్కువ. ఉన్నవానిలో దేనిని | గహించినను 
తశ్పదోత్త రాక్షరము పృచ్చకుడు టక్కున నూహింపగలుగును. బండి నిలబడును. 
ఇక బిందుపూర్వుక పఫబభవర్జములు మకారమునకు మ్మిత్రములై నను యతిస్థాన 
మున, కందమునందుగాని, (పసిద్ధనృ తములందుగాని నిలుపుటకు గణ నియమ 
మడ్డువచ్చును. ఇట్టి చిక్కులెన్నోయున్నవి, కనుకనే యతికి నిషేధము లేదనిరి, 


తృతీయ |పకరణను 189 


యతి [పాసవర్ణముల స్వచ్చంద క్షు పికి అవకాశము కలదు ఆ యింత 
యవకాశము అవరధానికి మేరువంత మేలు చేయకు. 


రామశబ్దము గూర్చికొను నుద్దేళ ముతో నవధాని మకార [పాసము దీర్చి 
కొనుట జరిగెశేని పృచ్ళకుడు పాదాదియందు రేఫమును నిషేధించుచునే 
యుండును. |పాసాక్షరమగు మకారమున కవకాశ మిచ్చునే కాని, తత్పూర్వాక్షర 
మగు రేఫమున కవకాశ మీయడు. యరిస్థానమున నెట్లో శ్రమపడి రేఖము వేసి 
కొనవచ్చు గాని, మకారము కుదురదు. “రామ” శబ్దము. ఐదులు "రాజి శబ్దము 
వేసికొనవచ్చు. దీనికిదోడు సీకాపతి పర్యాయపదములు పొదుగుటకు జూడవలెను. 
సీత, జానకి, మైథిలి, భూపుతి, లక్ష్మి -వీఏలో సీత (ప్రాసస్థానమున సులభముగా 
నిలువగలదు. దానికై తకార |పాసముతో పద్యము నారంభింపవలెను, సృచ్చకు 
డది కని పెట్టి పాదాదియందు సకారము నిషేధించుచు వచ్చును. జానకి (త్యత్షర 
శబ్దము: కొబట్టి, యెక్కడను నిముడదు. మైథీలియు నట్టిడే భూపు! కి తత్పర్యాయ 
పదములతో నెక్క_డనై న నిమడగలదు. భూజు కాజ, జ్యాజ, కుజ వంటి 
శబ్దముల మీద ఇన, ఈట్‌, ఈళాఏ (పభు పర్యాయపదములు చేర్చినచో రాము 
డవతరించును. 


యతిస్థాన పూర్వ వర్ణము 'కు' చెప్పినచో, యతి స్థానమున నిర్ని షేధ 
ముగ 'జ' చెప్పవచ్చును. కు వర్ణము |దుత వశమున సరళమైనచో పృచ్చకుని 
దారీ తప్పించును. యతిస్థానమున “జ జి వర్ణము నిలుపుకొనదంచినచో ఆవధాని 
ముందుగనే పాదాడియందు తన్మి| తాక్షర ము నికేపి చికొనియుండవలెను. 


నిషేధాక్షర పద్యరచనయం దుపయోగింపబడెశు సామ్మగి = ఏకాక్షర 
నిఘంటువు, ద్వి హపకోశము, పదసంధి, ఆన్మార్థభాంతికృత్చద ము, శబ్ద చమ 
ల్కారము, అఆపసిద్ధ గూఢపదము, జల్లులు. - వీగినుంకి సం గహింపబడు 
చున్నది. 


ఏకాక్షర నిఘంటు [పయోజన మెంత్రైన నుండును. ఒకొక్క యక్కొర 
మునకే పది పమనేనర్థము లుండును. ఆబ్దీ బహ్యర్థ కొక్ష్షర ములను బట్టీ శన పద్య ము 
నందు స్య కముగ నొదిగించికొనుటకు దక్షత కావలెను, 


140 అవధాన విద్య 


'అకారో (వహ్మ ని ష్ట్ర క్రమ ష్యంగడే రథే గౌర వే౭. న్తఃపురే హేత్ర 
భూష దేఒజ్ఞ త్త జయో! (ఏకాక్షర పదకాండము, నానార్థ రత్న మాల.) 


ఆకారమునకు పదుమూడర్థములు, 
దో వ్యూహే విషయ గర్వే లేపే మూర్ధ్ని ఖరధ్యనౌ [తిషూత్తానే 
మూఢరూపే కీబే తు భయపద్యయోః' 


గ్లో వర్ణమునకు పది యర్భములు. 

హు పబ మగ్చ్రసుఖ యాః కణితే మణీిరోచిషి పర బహ్మా మం తణయో 
న్రీషు తూర్థాన హాస్యమోః.. 

హం వర్ణమునకు ఎనిమిది యర్థములు. 

ఏకాక్షర నిఘంటు స్వరూప మిట్టుండును. ఈ నిఘంట్యక్షర ములు 
సిశ్నేపించుచు జద్యము నిర్మింపగల యవధాని సృచ్చకుని యూహకందని ద్యుపథ 
మున బోవుచుండును 


రెండవది ద్విరూపకోళము. దీని సాయముతో నవరాని నిలబడకుండ 
ముందుకు బోగలడు |క్రి:ది కొమ్మమీద కాలూది నిల్చి, మీఏ కొమ్మను గట్టిగా 
వేశ బట్టీకొనియండిన వ్యక్తి, (క్రింది కొమ్మను వదలిన బై కొమ్మ నాలంబము 
చేసికొని సిలువ వచ్చును పై కొమ్మను వదలిన |గిండికొమ్మ నాలంబమగ జేసి 
కొ) నిలువ వచ్చును. ద్విగూపకో[ము నాలంబయుగాగొను నవధానియు నంతే. 


'కవాటంగ కపాటంచ కవిం కపిలం తథా 
సంకర శృంకరోఒపి స్యాత్‌ తలనీ తగణీ తథా' 
(ఫ్రీ పురుషో త్రమదేవ (పణీతః కబ్దభేద [పకాళః) 


ద్విరూపకోళ స్వరూప మిట్టుండును. 
సాధారణముగా జలి=జడ, . తటాక-తడాగ, రోమ-లోమ, డులిందులి 


శబ్దము లంద రెటీగిన వే మమనను వాని నూతగొని సాగు నవధానిని పృచ్ళకుడు 
కదలింపలేడు. అగు, ఆవు, బౌ వంటి |.కియలేంతో యుపకరించును. 


తృతీయ (పకరణము 141 
పదనంధి అవధాని చేతిలో నొక మం తదండము, దానిచే బృచ్చకుని 


కన్నుగప్పి తప్పించుకొనును, 


'స్వ' అన్నంతనే పృచ్చక పండితునకు 'స్యో జ్ఞాతా వాత్మని స్వం 
(తిష్వాత్మీయే స్వోఒస్త్రియాం ధనే' అను నమర కోర శ్లోకము స్ఫురించి, యతని 
బుద్ధి తద్గత నానార్థజాతమున మునిగి తదన్యము పట్ల మూఢమగును, ఆవరధాని 
స స్త we సంధి] సిష్పన్నరూపము ెప్పను 


౮ 


sms 
సత్‌ [శ అని ఇత్ససంధి చే డసెనా! 


జం 


సతీ (“ఛి ఆని బృత్వసంధి చేసెనా? 
సభ ఆ (TR తుగాగమసండి చేసెనా? 
తదనంతర వర్షము నొకొనుదనుక బృచ్చకున కెబుక పడదు, 
ఇట్టే 'తద్ధ' అన్నప్పుడు ఆది తత్‌ [ధ కావచ్చు. 
తత్‌ -- హ కావచ్చు. 
“ఓ విడదీసినచో అం ఉం ఓ 
అ= శీవునియొక్క, ఉ = నేత్రము, 
“ఓథము = ముక్కంటి కంటి మంట. 
గ్ర శ్శంకరే బృహద్భానె ' = నానార్థరత్న మాల. 
ఇట్టి శబ్దము లసలే పృచ్చకుల కంతుచిక్క వు, 


అన్యార్థభాంంతికృత్సదములు 


తెలుగను (భాంతి గొలుపు సాంస్కృతిక శబ్దముగాని, సాంస్కృతిక మను 
(భాంతి గొలుపు తెలుగు శ బ్రముగాని అవధానికి మిక్కిలి అక్క ణకు వచ్చును, 


“బౌ ఇది రుడితిగా తెనుగనెడి స్ఫూర్తి గలిగించును. 


తెనుగున అను నను నర్హమున |గియ. _పళంసార్థమున నవ్యయము, 
సంస్క త్రముననో కుమార సామి, స్యచ్చమ" మేళ. చం; దక, శేషుడు, 


ర 


సిదులయొక'*. విమానము. ఆయిదర ములు, 
ధి ౮ యే 


142 ఆవధాన విద్య 


యడాగమము వలన ఓ కారము "మో కొర మగును. దుతము వలన 
'ఆ' కొరము న కార మగును. పృచ్చపడు యొకార నకారములు తత్సమశబ్దాది 
వర్ణములని (భమపడును. యోగ, హూధ, యోని, యోషా కబ్దముల గుటీంచి, 
నక్త, నక, నళ, నట, నత, నద్ద, నేమ, నర, నవ, నష్ట శబ్దముల గుజీంచి 
యోజ్షించును. 


దుళమవలన సనుషాషరము పరళాక్షర మయినపుడును (భాంతి తప్పదు. 


ఆం, తరి, వల, కల, మల, జడ, వడ, తల్లి, తాతే, పూత, చేత, నేత, 
ఖతి 


(వాత, ఏల, కోల, ఊరు, పేఏ, ఉత, చిల, పీల, ముద-ఇవి తత్సృమళబ్లములే, 
1 న ధు రొ ౧0 (a 
కొని తెలుగు అనెడి |థొంతిని గలిగించును. 


ఉశరు శబ్దమునకు తొడ యనెడి అర్థము కంటే (గొమమనెడి అర్థమే 
తటాలున స్ఫురించు"ు, శేరు శబ్దమునకు సూర్ముడు, సమ్ముదము అని రెండర్థము 
లున్నను వాసికి రూఢి తక్కువ నామధేయమనెడి అర్ధమే చప్పున స్ఫురించును. 
పర్ణ జ క్రేన్నగే తము, వత్‌ [ద = ముద్ద, ముదమిచ్చునది. తెనుగున 
ముద్ద గాసపి దము. పఠతిభాశాలియగు నవధాని యిటుచూసి యటు, అటుచూపీ 
యిటు శబ్ద పయెగము చేయును ని షేధాక్షర పద్యము పూరించును. 


శబ్ద చమత్కారము 


వర్థ్యవాచక పదము పల్వలము- ఆల్బనరస్సు. పృచ్చకుడు మనసంతయు 
పల్వలమునందు పెట్టుకొ నీ యుండును" దానిని రానీయడు, [త్యక్ష్షరపదము 
నవధాని వేయడు కూడ, కాశీక ష్టాబార్యులవారు “అరం సలం పల్వరమ్‌' అన్నారు, 
రేఫము లేనివి, లకారము కలది యైన పల్వరము* ఆనగా పల్వలము ఇదియొక 
శబ్ద చమత్కారము, 


“వర్ణ? వాచక పదములోని నర్జమును ని షేధింపజనదని చెపి ఎనను, జ ప్తి 
లేశయో ఆవధానిశ కి పరీక్షింపనెంచియో పృచ్చకుడు సి షేధించె'నని అచార్యుల 


dl 


వారు (వాసిరి, (అవధాన యాత పుట, క2) 


తృతీయ [ప్రకరణము 149 


శ్రీ పీకపాటి చిదంబరశాస్త్రి గారు వర్గ్యవాచకమగు ప్యతమును పదము 
నిీకించుటకు 'సయ (గయ క్నమ్య కమ్‌' అనియు, 


he భీ 


“కృష్ణ అను పదము గూర్చుటకు '(కొదిః ష్షః' అనియు, “కపిత్థ” మను 
టకు 'పిర్ధం కాది" ఆనియు జెప్పిరి, (జ్రీవితచర్మిత, ఆవధాం సాహిత్యము ) 


అలంకారికులు = “అ పయ శక్రో మపుష్టార మసమర్ధం నిరర్థకం నేయార్థం 
చ్యుతసంస్కారం సందిగ్ధం చ్మావయ ఒకమ్‌, కష్టం గూఢార్థ కం గామ మన్మార్థం 
చ్యాపతీతి; మవిమృష్టవిధేయాంశం విరుద్ధమతికృత్తభా ఆకాలం, పమషం చేరి 
దోషా స్ప ప్రదశస్స్మతా$' (|ప్రతాపర దీయమ) అని రసాపకర్షకములై నపదగత 
శబ్దదోషము లుగ్గడించిరి. 

నిషేధాక్షర పద్యనిర్మాత సస. చాలమట్టుకు లెక్కింపడు. అ పయు క్ర ము 
నిరర్థకము, సందిగ్గము, క్లివ్ణము, గూఢార్థము అ పశీడిక్రము.  పరుషము 
అనబడు దోషములు గుణములుగా [గహించును. 


లే. 


సాహిత్య దర ఎణకౌరుడు “గూఢ్రార్థము'ను 'నిహితార్థ ముని వ్యవహరించెను. 
ఈ కవిరాజు “నిహతార్థత్వా, పయు క్షత్యములు శ్లేషాదులయందు దోషములు కావు' 
ఆన్నాడు (సాహిత్య దర్పణము 1.591) 


నిషేధాక్షర పద్మము శేషాదుంకో వకు జెందిన చి తరవిత్వజాతి పద్యము, 
కనుక దోషజుషము కాదు. 


నిరర్థకో క్తులనే జల్లీమాట లందును 
“దాలు జొలును వట్టి జగజల్లి మాట' రంగనాథుడు. 
“జరి వూరక మహశబ్ది మ్మకమము నొళ్ల పాల్కురికి సోమనాథుడు, 


నంది మల్జయ ఘంట సింగయలు = “పద్యపూరణంబునకు నాదికారణంబు 
తె న సంస)_తాం ధభాషలం గల జలులు విసరించి వరాహపురాణము తెలిగంప 
కలు క్ష kt గొ చ 


బూసిరి. 


144 అవధాన విద్య 


ఈ సిరర్థరపు మాటల మారుపది యెట్టుండునొ మూర్తికవి యించుక 


కం ఇల ఐద పూరణమ్మాతం 
ఐలవడినపదంబు కృతి నిరర్ధక మయ్మెన్‌ 
దలపగ వెలయును లలి ను 
జ ఇలమగు వీతీసి విలాస సౌష మనగన్‌, 
_ థి 
(కావ్యాలంకార సంగ హము, 4.9) 


ఇట్టీ జల్లుల నొర్బక నెమ్మదిగా గూర్చుండి శబ్దము లేఖుకొని, తూచి చూచి 
పద్యము కట్టుదుముఏ వరాహపుకాణకవుల (పకిజ్ఞ. మంచిదే. అడ్డగించువారు లేనప్పు 
డెన్ని శిల్ప ములనై న జూపవచ్చును. అవధానికి ని షేధాక్షరపద్యము నల్దునపుడు 
జలులే ముప్పాతికపాలు శరణ 'ము లగును. పృచ్చకుడు గటిగొ బట్టికొన్న చో 
ష్‌! భి రు టి 
ఒకపాబి యశధాం తట్టుకొనలేడు అట్టివేళ అన్నీ జలులే పడవచ్చు. 


[పొద్దుటూరి కన్మకాపర మేశ్యరీశాంలో ఫ్రీ దో వెంక టస్వామిగు ప్తగారు 
అష్టావధానము చేసినపుడు ని షేధాక్షర పృచ్ళకులు శ్రీ గడియారము వేంకటశేష 
శాన్రిగారు గ్యాస్‌లైటు వర్ణింపగోరిరి. దేవతాస్తుతి కాదు, పురాణకథ్ర కాదు. 
పాదీన కవుల చేతిలో మెదిగిన వస్తువు కాదు. ఆధుగికము. వెలుగు. శాస్త్రిగారి 
నిషేధమునకు గుటియై గుప్తగారి భారతి నడిచిన తీరుం 


కం. కడు సమ్మతి నిచ్చున్‌ గా 
నెడ నెచ్చో నొగి కడున్‌ రహిన్‌ బలు వెస దా. 


ఇది యింతే. ఉ త్రరార్థము, (పొద్దువోవుట యేల యని, మానివేసిరి, 
జరిగిన రెండుచరణములలో రెండుచోటుల కాంతిపర్యాయపదము వేయుటకు అవ 
ధాని యత్నించిన చిన్నె లగుపడుచున్న వి. |పథమచరణమున నాజవయక్కరము 
ని నిగ్గున కుద్దిష్టము. ద్వితీయచరణమున బదుమూడవయక్కరము “వె వెల్లున 
కుద్దిష్టము, వ క్తుస్వద్దేశము గహించిన సృచ్చకుడు గకార లకారములు నిషేధించు 
టతో నిగ్గు పోయి 'నిచ్చుంగా', వెల్లుపోయి "వెస" అయినవి. వెలుగు రానేలేదు. 


తృతీయ [కరణము 145 
సంస్కృతమున వెలుగున కెన్ని [హా పర్యాయప దవ. లప 


| క + fy! మ 
స్యుః పారు (గుచి స్త్రి డ్భా భాళ్ళవి ద్యుత వయః లోది వ్యోచి 
ఛి శి ॥ i 
రుభే కీబే' అని అందజుసుపు నోటికి వచ్చిన ఆమరమున్నవ టక్‌, త్వీట్‌, భా, 
భాః-ఇవి యేకాక్షరములు. 


ఇక తెలుగున = “నిగ్గు, డొలు, మినుకు, మిస, మింది, నిగ, లతకు, 
మెజుగు, చికిలి, రపకు, బిగి, రంప, మెజపన బెలుదు గాంతి యని సాంబ 
నిఘంటుపు చెప్పినది, ఏనికో వాము “డాన్‌ అం యకాషరముగా ఒంచాగింప 
వచ్చును, 


MY Mae MMe iy Ma fas SRE జ .* wns fg 
పూ ము, ము" బర అనం dT మసం ల పయ బడా 
: స్ట ద 


జీ లీ ళ్‌ ఫణీ . క ’ టి మఖ తో గ్‌ ళీ foi 
లక * (వాథ యన) పుకు ఈర కిపింనది భకారము మూతసు కని 
న 


పద్యార్ధము చూతము. 
థి 


ఎడన్‌ = ఈ స్థానమున, ఎచ్చో = ఏచోబ, అనగా ఆంతటి, ఓగిన్‌ = 
వరుసగా, కడున్‌ = అత?ంత ము, తాన్‌ = గ్యాసులై టు తాను, బలు = మిక్కిలి, 
వెసన్‌ = శ్రీఘముగా, రహిన్‌ = ఆనందమును, కడున్‌ = అత్యంతము, సమ్మతిన్‌ 
= ఇచ్చతో, ఇచ్చున్‌కా = ఇచ్చును గదా! 


దీనిలో వెలు గెక్కడున్నది! సహృదయుడు ఏలుగును 'రహి' శబ్దమునందే 
చూడవలెను. శబ్దరత్నాకరము రహికి ఆనందము, ఆస్తి, తలివి, బాగు, ర్తి, 
విధము ఆని ఆజిర్థము లిచ్చినది. ఇక్కడి రహికి |పకాశ మనియే | పాకరణికా 
రము. 
థ్‌ 

పద్యమున 'కడు' పదము పునరు క్రము. అయినను రెంటికి నడుమ “ఎడ 
యున్న ది, ఎడ, ఎచ్చో, he రహా, wer, వగ. త”, కౌంఇన్ని తునుకలు 

10) 


146 అవధాన విద్య 


త Pra x ళ్‌, తస నా ¥ 3 ణ్‌ ల హౌదా 
టి డింది పద్‌ మటు Wage Clie ise wwe పథమ Frege మున "కొ 


బీ 
నుండుననీ కొంద దెగతా? చేయుదురు. కాదసలెము, కొని, మాం|తికు డుచ్చరించు 


దీజాతర ముంచు సు అ సంజఒంధియైన క. పః చప్పజాలము, అవధాని కట్టిన 


పద్భ్యమునకు బప్పవచ్చును. శః పద్యము చ చూ Mae 


కం. ష్లూఢ్ళ సువి ద్దాఢా=తి 
(oe) టి 
ర్వోఢృ ఫ్‌. త్సద్భృ గ్యపుర్ఫూతీ బున 
రోఢ్సగభస్తి ర యె సగె 
పగ జేసి కణికర్ణాంరిన్‌, 
(శతావధాన (ప్రబంధము. ద్వితీయ ఖండము) 


పృచ్చ' (గ స్తకవి, కేతు గ గోస్ట్‌ గ్రని పర్ణ విషయము. 


పె పద మునందలి ¥బ టు శద కాదు, అ పయు కములు, 
ats sis న 
సండిగ్గములు, కీషములు, గూఢార్థముబు ఆః పసికములు గూడ. అవియే అవ 
ధానికి శ్రీరామరక్ష. 


సువిత్తులు = ని చృక పండితులు, ష్లూఢలు = పందెము చజచువారు. 
దొఢ = కోజపల్లు సమూహము, 5 ఫాక్క త్తు = అవధాని, వోఢ = ధురంధరుడు. 


పునారోఢ్యగభ స్తి రవి, తిరిగి మొంకెత్తు మికుకుంవాడు, ధ్యజిఘ స్తి = కేతుగ 
హణము, ఇండేదీయు ని రర్భ కపదము లెదు, 


మాధుక్యగుణధుర్యములై న పద్యములు ౨ షేధాక్షరియుదు చెప్పవచ్చు 
ననుటకీ కింది పద్యము తాకకొణ 


వర్జ్య విషయమ. జనాభా పేకుగుదం ఒంన పేదటసి పరిస్థితి, 


తృతీయ |పకరణమ: DU 


కం, భూర్ణియగు భూమి న్యద్ధిన్‌ 
బరి మిగుల్‌ జాడ శద? _పబ్బు నెగుర్‌, జల్‌ 
కి గుచేలసద లకుడు 
బీర బడలు నేటి పౌరశేఖరు దకటా! 


జ . 
భూర్జి = మకభూమి స పరములు గలది, స్యిక్ష షు జ 


వర్గంవసుప్ప 
ణి మలి 
a య, ఖు శ “్‌ 
లషణ వ్రీప్సికి షాక ఇ ఒవరి కక శ ఉర క షత) లి 
షి టి J 


యనెను. దేవభాషయందు డొ వనుతికి సఎంతటు! నావం ఇఫిచుపు. సిషేద 

hr అలీ Cn a 4] 
రెండు చేతు లొడ్డినను అవధాన చపల, బస మూనె హపూసికొగో మల్టుసవలె 
దుసికిలిపోగలడు. పాయళః వేతాస్తుత్మాత్మక కదలే 


పార్యతీపరిణ యము, సీతాకలాణము వంతి చేవతావవాహ వర్ణనాత్మక 
పద్యములు కొంచెము బరువగును అయినను అంగీకార ,ములే 


ఓక్‌ కల్పన యిచ్చి పద్యము కటు జ్‌ క్రిషము. ఆ రీతిగా పృచ్చకు 

టి క 
డడుగ గూడదు. ఆవధాని యొడబద గూడదు. స రే యక్నచో పృచ్చకు డొక 
హద్దులో నుండడు మహాభారతకథ భుంతయు పీసికి పిండము చేసి కందపద్య 
షన జొప్పించి చెప్పుమనును. మణీయు ఏలున్నచ నో నొక యలంకారము గీలింపు 
మనును. ఇది సాధ్యమా! యన్నచో “సరస్యతస్వ సరూప లగు మికు ఆసాధ్యమా?' 


అనును. కనుకనే పెద్దలు 'దేషతాస్తురి చాలునన్నారు. 


యు 
4 


కల్పనాత్మక పద్యము లడుగ గూడదు. అఆయినమ ఒకరకముగా నున్న 
(పశ్నములను [దోసిపుచ్చక, కొంద రవధానులు తలయొస్టదురు. ఆది వైయక్తి 
కౌదార్య మేకాని, నియతకార్యము కాదు, 


శో 


దేవతాస్తుతి సంబోధనాత్మకముగా చెప్పుట మిక్కిలి సులభము, 


“రావే! వేవే శ్రీశా!' ఇది కందమున మొదటి పాదము, 


148 అవధాన విద్య 


రెండవ యక్షరము 'వే' నిషేధించినచో 'రా' యనవచ్చు. పదము తెగినది. 
కనుక అవధాని యే యక్షరముతోనై న నారంభింపవచ్చు. కనుక తెలిసిన పృచ్ళ 
కుడు నిషేధము లేదు సాగిపొమ్మనును. “వే చెప్పిన గ నిషేధించును. తిరిగి 
“వే చెప్పిన పదము తెసను. విష్టుస్తుతియెశచో 'శ్రీ' తరువాత శ నిషేధించును. 
'శ్రీణ' అనదలచిన యవధాని “శ్రీశ యనును. ఈశళుడన్నను ఇనుడన్నను 
భర్తయే. 
దేవ తాస్తుతి పర్ణణాత్మక ముగా చెప్పుట యొప్పు. 
సర స్వతీ స్తుతి; 
కం, సృణి రోక సత్వర లస 
తృణిఫణ కుద్దియగు ధీశిఫ కడున్‌ వేణీ 
ఘృణీ సాగుగొక! మణీకిం 
కిణికగ బి తకాంచియెన గీస్సరి కరణన్‌, 


స్ఫణి = సూర్మునియొక్క, రోక=| పకాశముచే, ఎండే, సత్వరలసత్‌ = 
గప్పున మెజయుచున్న , ఫణిఫణకు = పాపపడగకు, ఉద్దియగు = సాటియగు, 
ధీశిఫ = బుద్ధియనెడి నది, వెణీఘృణి = జల సవాహరీలి, గీస్సతి కరుణన్‌ = 
సరస్వతి కృపచే, సాగుగాక = వర్థిలుగాక ! దాక్సతి మణి కింకిణిక్కణితకాంచి 
యనగా శ్రీసంపన్న. సృణి, ఫణి, ఘృణి, కిణి పాసవిన్యాసముతో పద్యమున 
కొక చక్కదన మెర్చడినది. (శతావధాన |పబంధము. ద్వితీయ ఖండము.) 


సీతాకల్యాణము: 

కం. ఎమ్క్ముడు మెల్‌గాగా గా 
ల్లక్కెన్‌ మన ఆప మా వధూవళతన్‌ దా 
రక్కసుల గొంగ చూపణు 
(మొక్కుచు నోలాడి రెల్హరు ముదంభోధిన్‌, 


కాల్టొరిక్కుట = పెండ్దాడుట, మనః ఆప = మన అప == మనోహర 


మైన, రక్కసులగొంగ = రొనుడు. (శతావధాన పబంధము, ద్వితీయఖండము ) 


తృతీయ (ప్రకరణము 149 
కలా ఎనాత్మక పద్యము: 


ధా 


కొన్నారు. కాలము మాటినది. ఈడు వచ్చిన పిల్లను (గొ త్తచోటికీయ నిశ్చ 


గ 


యించిరి. అపుడు బాల్యాడిగా (ప్రేమించిన వాని స్థితి యెట్టుండును? ఇదంతయు 
[పళ్నమే, 


పుట్టినప్పుడే పీల మేనమామ సొ తన్నారు. పిల, పిల్లవాడు కలిసి యాడు 
ట్‌ (23 eu థ్‌ 


కం, దిరైై- యయ్యక is స్వజన్‌ 
దిక్కరి నీబోమి నెమ్మదిన్‌ దల్హ్యాదుల్‌ 
ర్యుక్కల్‌ నా రాయన్‌ మేల్‌ 
దక్క వడె గమిత యిడ గన ద్వాస్టుల్‌ జాత్యుల్‌, 
(శ తావధాన పబంధము. ద్వితీయ ఖండము) 


ఆ - యక్క = ఆయ్యక్క = కజేష్ణ, దిక్కై== తనకు కనువెలుగై, 
'పెద్దదిక్కయి, దిక్కరిన్‌, స్వజన్‌ = నవయౌవనయైన తన కూతును, ఈబోమి, 
తత్‌ == ఆ కన్య యొక్క, లీ అదుల్‌ = ల్యాదుల్‌ == ఆలింగనాదులు. ర్యుక్కల్‌ 
నౌ కొయ్యదొలుచు పురుగు లనగా, నెమ్మదిన్‌, రాయన్‌ == రాయిడీ పెట్టగా, 
మేల్‌దక్కి = పెంపు సెడి, కమిత = (పియడ్రైన వరుడు, ద్యాస్ట్రుల్‌ జాత్కుల్‌ = 
వాకిట నున్న చుట్టాలు, కనన్‌ = దూడగా, ఇడన్‌ = ఇంన్‌, పుడమి, వడె=పడెన్‌. 
ఇది యతని స్థితి. 


విశేషములు: ఆక, అయ్యృక్కలో జేనది దిక్కరి డిగ్గజ భాంతి గొలపు 
శోబ్బము, “దిక్కరీ నవయౌవనా' ఆని హారావళి _ నెమ్మదిలోని “దీ నెమ్మదిగా 
యతి స్థానమున గూర్చున్నది 'దల్హ్యా'లో రెండు సంధులున్నవి. 'ర్యుక్క' 
అ పసిద్ధ పదము, “వడె డన. (క్రియాపదము రానీయగూడదని పృచ్ళకుడు 
వేయి కనులతో జూచుచుండుకు కథానాయకుడు వరుడు కనుక వి యన్నంతనే 
రేఫము నిషేధించెను. కమిక్ళ శబ్దమునందలి కకారము |దుత వశమున గకారమై 
'గమి' వరకు, సమూహార్థకమగు నాచ్చిక శబ్దమనెకి | భాంతి గలిగించు. 'ఇడన్‌ ' 
గూడ నిబ్జినే. ఈ యగా అశు నర్థముశే స్ఫురింపజేయును, 


150 


అవధాన విద్య 


(థ్రీ = శ్లేషజే చ చవరే- మేవనీ కోళను. 'కాముకః రమితా'- వైజయంతీ 


నిఘంటువు. 


WIT 
aero 


ర్త 
గి 
ర్‌ 


(ప్రత్యక్షర నిషేధ పద్యము లిట్టుండును : 
వర్గాక్షర నిషేధము, కపర్గ చవర్గ టవర్గ తవర్ష పవర్గములలో నేదో యొక 


నకు జెందిన యక్షగములు ని షేధించుట వర్గాక్షర నిషేధము. ఓక్కొక్క 
చరణమున ఒక్కొక్క యక్షరమునే ప్రత్యేకించి నిషేధించుట మరియొక పద్ధతి, 


అదెప్టనిన, మషీపాతమ్‌ (ఇంక్రిబుడ్డి) 
కకారః గకారః మకూరః చకారః యథ్యాకమం చతుర్చు షావేషు నిషిద్ధాః, 
మషీప్యాతం వర్గయామ సాధనం యద్భవే త్సునః 
వ్యవహారస్య సర్వస్య లేఖిన్యా ఉపయోగతః . 
(శ్రీ పీసపాటి చిదంబర కాస్తి గారు.) 


దీనిలో పృచ్ళకునకు నవధానికి నడుమ పెనగులాట యుండదు. నిషిద్ధవర్డ 


ములు మా 


లోనికి 


మా తము పరిహరించి నిర్నిరోధముగ నవధాని పద్యము జెప్పవచ్చు. 


మజీయొక పద్ధతి యున్నది వాకిలివద్ద కొవలివాడుండును. సభ్యులను 
బోనిచ్చుచుండును అనుమానించి యొకానొకని నడ్డగించును ఆ విధముగా 


నిషేద్భ పృచ్ళకుడు బెల్లము కొట్టిన జాయి వలె గూర్చుండియుండి తనకు తోచి 
నపుడు తోచిన యక్షరము నిషేధించును, 


గ్రీ తిరపతి వేంక టేశ్వరు శ్రీరామపట్టాభి షేక శార్జూలవి|కీడిత వృత్తము 


దీనికి తారకాణగొ [గ్రహింప వచ్చును. 


(శ్రీ జ్యాజాంకభువి | పభావరుచిరాః కె కేయికాగర్భజ 

(పష్టాః పార భువి పకృష్ణజనకాః కీశ్నాగగణ్యాః పురః 

అన్యే చాపి విభీషణ! పభ్ళతయ స్త కాపీ త తస్థి తాః 

ఢ్రీరామస్య తదా ముదా విజయతే పట్టాభి షేకోత్సవః | 
(శతావధాన సారము .) 


తృతీయ [పకరణము 151 


“దీనిలో సగము మాతమే నిషేధించినారు అని (వాయబడినది. సగ 
మనగా శ్లోకపూర్వార్థము. నిషిద్ధభాగమ న" కై కేయికాగర్భజ కీశ్ళాగగణ్యాది శబ్ద 
ములు నిన్నీబంధముగా స్థాన మేర్పజచికౌన్నవి.కనుక ఆ సగముగూడ |పత్యక్షర 
నిషేధ పద్ధతితో జరుగలేదని స్పష్టము. పదేపడే నిషేధించుచు వచ్చిన, శార్దూల 
వి కేడితాదివృ త్రనిర్మాణము దుర్షట మగును. 


సంస్కృతమున అనుష్షుభచ్చందము, తెనుగున కందము పక్కక్షర త్న 
ధము పాటించి చెప్పుటకు అనుకూలతనువులు. 


నిషేధాకరి పృచ్చకుడు 


అష్టా వధానమున నిషేధాకరికి పండితుడే కూర్చుండును.ఛందోలక్షణజ్ఞుడు, 
శబ్దవే త్త, నానాపురాణక థానిష్టాతుకు, ఆవులి౨చిన పేవు లెంచగలవాడునై యండును. 
(పత్యక్షరని షేధ పద్యమన నాలుగు చరణము లాంతము నిషేధ్రించు నధి 
కార మతని కుండును. కొందరు [పథమ చరణము మ్మాతమే నిషేధించి, యిక 
జాలునందురు. అది స్థాలీపులా కన్యాయము. వర్గ్యవాచక పదములు వచ్చి, వస్తువు 
రూపు కట్టినచో రెండు చరణములు నిషేధించి వదలుదురు. ఇది సాధారణము, 
మూడు చరణములు పట్టి చూచి, నాలుగవ చరణము వదలువారు కొందరుందురు. 
ఇదియు వర్ణ్యవిషయము స్పుట మగుటతో నాపుదురు. అప్పటికి దాని రేక లగు 
పడనచో నాలుగవ చరణము తుట్టతుది దాక నదలనివా రుందురు ఇది సరియైన 
పరీక్ష, 


త త్త్వజ్ఞుడెన పృచ్చకుడు [పత్యక్షరము నిషేధింపడు వస్తునిర్ణేశము చేసి, 
పద్యనిర్మాణము కానిమ్మనును అవధాని శ్రీకారముతో నారంభించునో, అచ్చుతో 
నారంభించునో, హల్టుతో నారంభించునో అవధానికే వదలును. స్పష్టముగా పదము 
తెగినది. ఆపై నవధాని యేయక్షరమైన జెప్పవచ్చు. ఆప్పుడు పృచృకుడు నిషే 
ధించుట వృథాపర్మిశమ సర్పమును వ్యాళమని, వ్యాడమనియ అనవచ్చును కనుక 
భకారము నిషేధించిన డకారము, డకారము నిషేధించిన ళకారము వేసి కొనవచ్చు. 
ఈ రహస్య మెటిగియు ని షేధించు చెందుకు? 


152 అవధాన విద్య 


సంశయాశువగు సృచ్చకుడు ఆలోచించి, ఆలోచించి, తనలోదాను తర్క 
వితర్కముల కగ్గమై యెంత సేపటికిని నిషేధాక్షరము నుడువలేడు. ఆతడు నోరు 
దెజిచి నుడువుదనుక అవధాని వేచియండక తప్పదు. అఆక్షరమునకు అక్షరము నకు 
యజ్ఞమే ఇట్టి పృచ్చకుడు తన యాలోచనమునకే మొత్తము మీద నొకగంటకాలము 
తీసికొనును. ఈ కాల మవధాని యుపమోగించికొనెడి కాలమున జేరి సభా 
కొలమును దీర్గీ కరించును, 


సౌమేధికుడగు పృచ్చకుడు నిషేధాక్షరి నిర్యహించునపుడే యవధాని 
కుల్దాసము. అవధాని యేచోక్షరము నిక్షేపించునో పృచ్చకునకు దెలిసినట్టుండును. 
పృచ్ళకు డేయక్షరము [బక్నేపించునో యవధానికి దెలిసినట్టుండును. నిషేధము 
జరుగుచుండును. పద్యము జరుగుచుండును. రామ రావణ యుద్ధము వలె 
నుండును. ఒక్కవిశేష మేమనగా సహృదయపృచ్చకు డొకొఠ్క వేళ నవధాని 
(పగల్భత కచ్చెరువడి సంతుష్షుడె మురియుచుండును. పృచ్భకుని మొగమున జిగు 
రొత్తెడి ఆ మురిప మవధానికి గొండంత బల మిచ్చును. గందపు చెక్క రాచీన 
కొలది పరిమళ మిచ్చును. పృచ్భకుడు ఒరపు పెట్టుకొలది ఆవధాని ముత్తెములు 
రతనములు రాసివోయును, 


సము స్య 


“సమస్యా తు సమాసార్థా' అని అమరసింహు డనెను. 


సమస్యలే సంక్షిష్యలే అనయ్యేకి సమస్యా. సంపూర్వ అనుస్నేపణ ఇతి 
ధాతుః అర్థోఒస్మాం సమాసార్థా. సమస్యా యథాం= 


“దామోదర కరాఘాత విహ్వలీకృత చేతసా 

దృష్టం చాణూరమలైన శతచం; దం నభస్థృలమ్‌. 
అత “శతచం దం నభస్థృల" మితి సమస్యా. 

అని లింగాభట్టీయము, 

ఈ సమస్య నెవరో. 

“చల తరంగరంగాయాం గంగాయాం (పతిబింబితమ్‌ 
సచందం శోభ తేఒత్యర్థం శతచం[ దం నభస్థృలమ్‌.' 
అనియు బూరించిరి, మొదటిదానికన్న నీది బాగున్నది. 


నభస్థృల మేకచం దమెకాని శతచం|[ దము కాదు. శతచంద మనుట 
యభూతము. ఈ చరణము చరణముగా నేమియు మార్చకుండ అగ్రేయంచి, 
యేదో యొక కథ యల్టి, తక్కిన మూడు చరణములు నించి, దీనితో జోడించి, 
సమర్ధింపవలెను. సచందమైన నళము కదలెడు తరగలతో (పతిబింబితమై కత 
చందమై శోభిలుచున్నదనుట యిందలి సమర్థ నము. 


మొదటి పూరణమున శ్రీకృష్ణుడు (గుద్దను. చాణూరుడు వెలికిలబడెను. 
వాని చిత్తము విక లమయ్యెను. అట్టీ స్థితియందు వానికి ఆకసము శతచం్యదముగా 
అగుపడెను= అని పురాణకథ చెప్పబడినది. 


ఈ సమస్యాపూరణవిద్య తెలుగు పొలములందు మెట్టపంటయై మూడు 
పూవు లాజుకాయలుగా వర్ధిల్లి నది, శివరా| త్రిజాగరణవేళ సమస్యా పూరణ హేల 


154 అవధాన విద్య 


కాలశ్నేపకారణమైనది. “శై పద మిచ్చువారలును |గక్కున బద్యము చెప్పువార 
లున్‌' (అనంతామాత్యుని భోజరాజీయము) ముందుకు రాగా, రచ్చ బయళ్ళలో, 
రాచ పందిళ్ళలో తిరునాళ్ళశోభ వెలసినది. 


పల్లెటూళ్ళలో భటా, రాజు లీవిద్యకు పట్టుగొమ్మ లైరి, కై పదములు పద్య 
ములు కూర్చి, శరన్న నరా తోత్సవమలందు, సంపన్న గృహస్థుల లోగిళ్ళలో 
బడిపిల్పలచేత పదర్శింపజేసి పసదనము లందుకొనుట, నిన్న మొన్నటిదాక 
మామూలుగానుండెను. చదువను [వాయను రానివారును పురాణ శవణఫలమైన 
సంస్కారము కలిమి ఛందోలయజ్ఞాన మెనసి, క్రైపదములు గొని పూరింపగడగిరి, 


“గుం డాతికి కాళ్లు వచ్చి గునగున నగిచెన్‌' 


అనెడి సమస్యను పూఠంపవలేననెడి సంబరము అవ్యుతృన్నులందును 
ఎట్టు దందడించినదో చూడుడు. 


గుం డౌతికి కాళ్ళు వచ్చుటయు, గునగున నకుచుటయు నసంభవ మే. కొబట్టి 
దీనికొక కథ తెచ్చి ముడి పెట్టవలెను, రామాయణమున గౌతమళ ప్రయెన అహల్య 
శిలయై పడియుండుట, శ్రీరామఫాదరజము సోకి సచేశనయగుట _ జగత్స్రిసిద్ధ 
విషయము. ఆ కథ దీనికి అనుసంధించి యీ పద్యము లెవరో చెప్పిరి. 


'ఉం|డా యోరి దురాత్మక 
యిం డా (పొసంబు కవుల కియ్యందగునా? 
యం డాము పదము సోకిన 
గుండాతీకి కాళ్ళు వచ్చి గునగున నడ్రిచెన్‌, ' 


'ఉం డాని యడవి లోపల 
గుం|డాయెయున్న మౌనికోమలిపై గో 
దం; డాము పదము సోకిన 
గుండాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్‌.' 
(తెలుగు సమస్యలు, వావిళ్ళ.) 


తృతీయ [ప్రకరణము 165 


సమస్యకు సరిపడు కల్పన స్పురించినంతనే పద్యరచనకు గడగిన రసికు 
నరు [ప్రాసము గళబంధ మైనది, బిందు పూర్యక రేఫయు క్ర డకారము కదా! 
అందుచేత సమస్య కూర్చిన వ్యక్తిని నోరార దిట్టినాడు. దేశ్యపడమల నెట్టు 
సంశ్లిష్టములు చేసినను జేయవచ్చు. తత్సమపదమలను జేయరాదు. 'యం|డా 
ముడు”, 'కోదండాముడు' అనుట తప్పు. అయినను ఈ 'పెద్దమనుష్యుడు సమస్య 
పూరింపగలిగితినని చంకలు గొట్టుకొనుచున్నాడు. కథలో అహల్య విశ్వామ్మిత 
పురస్కృతుడై న ్రీకాము నెదుట గునగున నడిచినదనుట ఆంత యదా త్తముగ 
లేదు. 


ఇట్టి పూరయితలు కవయితలు కారు. వీరికి శబ్దసంస్కారము మట్టు. వీర 
కల్పించెడి కె పదము లింకను ఎబ్బెట్టుగా నుండును, 


“ముట్టుడిన సతికి నొక్క. మొగశిక పుదెన్‌,' 


'మొగశిన' అనుట తప్పు “మగశికవు' అని దిద్దినచో యతిగణములు 
రెండును జెడును “పుంశిశువొదవెన్‌' అనవచ్చు. కాని, యిక్కడ సమస్యాదాతకు, 
పూరయితకు, నుభయులకు ఆ విచారము లేదు. 

ఆట్టయితే 'నవమాసము ముట్టుకిగిన సత్తికి నొక్క మొగశిన పువైన్‌.' 
అని యీడ్చీవేయబడినది. 

కాగా సమస్యా సస్యక్షేతముయొక్క యెల్లలు పండితలోకము నుండి 
. పామరలోకము దాక నిరాఘాటముగా వ్యాపించియుండెనని భావింపనగుచున్నది. 


తెలుగువారు సమస్య లీనిన చెవి కోసికొందురు. 
విద్యత్సభలయందు, అష్టావధాన శతావధాన సభలయందు సమస్య 
రాచగద్దియనెక్కి ళోభిల్రినది, 


సమస్యాపూరణ కళాచమ త్క్యతి 


ఒక సమస్య నిథ్లే పూరింపవలెననెడి కట్టకి లేదు, సమస్యను జూచినంతనే 
అడి యే చమత్క్భృతికి నొదిగివచ్చునో యోజించి, యవధాని దాని నాచమత్కృతితో 
బారించును, 


156 అవధాన విద్య 


ఓకచో పాత సమస్య వచ్చును. పూర్వక వు లెందరో దాని బూరించి 
యుందురు. చిక్కుండదు, తాను నదేదాని బోవచ్చునా 1 పోవచ్చును, అయినచో 
తానేమి సాధించినట్టు ? సౌవమైన శబ్ఞార్థ సంప త్రికో పద్యము కట్టినట్లు. ధీవరులగు 
నవధానులు దాని నంతకంటె రమ్యముగా, లేదా, భిన్నముగా బూరింసజూతురు* 
సాధ్యపడనపు డనుకరణము తప్పదు పృచ్చకులు దాని నంగీకరింపక తప్పదు. 


సమస్యాపూరణ కళాచమక్కృతు అనేకము లున్న వి, కనుక ఏ యవధా 
నియ “ఇది నాచేత గాదు' అనడు: ఏదోయొక చమత్కతితో దానిని బూరించి, 
కృతకృత్యు డగును, 


పద సమాస వాక చమత్కృతి 


సమసః; 'ససులన్‌ గొల్బెడీవారి రబ్బు టరుదే ? భ|దంబు లెల్లప్పుడున్‌.' 
పకవులను సేవించుట (శేయస్కర మని సమస్య. 


మ. వ్యసశ:బుల్‌ విడనాడి మేలిసుఖముల్‌ వర్ణించి, తగ్గించు స 
త్వ సమూహంగుల సాదుసేసి యెపుడున్‌ [బహ్మైక్యసంధాన స 
త్యసమాధిన్‌ | బళయాంతమన్‌ గదిసినన్‌ స్థాణు కియన్‌ నిల్చు తా 
పసులన్‌ గొల్బెడివారి కబ్బుటరుదే ? భదంబు లెల్జప్పుడున్‌, 
(అవధాన సారము.) 


పసులుపోయి తాపసులు వచ్చుటతో పద్యమునకు కళ వచ్చినది. పసులను 
నమ్ముకొని బీవించెడివారి కి భ దము లబ్బుట లేదా + ఉన్నదున్నట్టు చెప్పిన నేమి? 
చెప్పిన జెప్పవచ్చు గొని, దానిలో చమత్కృతి యుండదు. 


సమస్య: 'సతి సతీ గవయంగ పు త్రసంతతి కలిగెన్‌,' 
సతి పతి కాదు. సతి సతీ యనటి అబద్ధము గదా! 


కం, అతికుతుకం బలరారగ 
జతురత మెజయంగ మదనళాస్త్ర విధమునన్‌ 
వితతంబగు తన సౌధ వ 
సక, సకి గరయుగ బుక సంతతి కలిగెన్‌. (శతావధాన సారము) 


తృతీయ [ప్రకరణము 157 


కలవి, 


పౌధవసతియందు సతిని గూడగా సంగతి కలిగను. 
“మర లందున్న ది నాతీయోర్హు దివిషన్మాన్య [వభావమ్మునన్‌.. 
ఆధునిక కాలపు యం తములను మరలందుకు: మరలు కృతిమ థి 


ఆట్టి మరలందున్న నారికి దేవతా మాన్యత రాదు, కనుక మరలు 


తామరలు కావలెను. తామరలందు లక్ష్మి యున్నది, లక్షీ స్తుతిచే ఈ సమస్య 
మెనయును. 


మ, 


కం, 


కరుణాపూరము జిమ్ము కన్నుగవతో కస్తూరికారమ్మ భా 
సుర ఫాలస్థలరేఖతో కఠిన వక్షోజాత విస్పూ ర్రిత్‌ డితో 
హరికిం బట్టపురా ణియె మరున కమ్మ లోకము, (ల్పోవ తా 
మరలందున్నడి నాతిరహార్తు దివిషన్మాన్య (పభావమ్మునన్‌, 
(శతావధాన | | పబంధము. ద్వితీయ ఖండము.) 


'కోడమును | ;గహించి పి ల్లీ గొబ్బున బాటెన్‌.. సమస 
పందిని పటుకొని పిలి గ క్‌ పరుగె తి పోయెనట. 


వేడుక మీజగ గిచకిచ 
లాడుచు జీటికిని మాటి క వనిజథాఖన్‌ 
| గీడించుచుండ, అచి 
కోడమును [గ హించి, పిల్లీ గొబ్బున బాతెన్‌, 
(శతావధాన పబంధము. ద్వి శయ ఖండము.) 
చికోడము = ఉడుత. (మాకుల యెలుక. పిల్లికి ఆహారము. 
తన పౌొణమ్ములు గొన్న బిడ్డకు నిజ _స్తన్యంబిడెన్‌ దల్లియున్‌ క 
తన్ను జంపిన బిడ్డకు తల్లి తన _స్రన్యమిచ్చెనని సమస్య. ఆ తల్లి చచ్చి 


సృన్యమెటు తీయగ లదు? 


మః దనుజో తంసుడు కంసుడంప లలితోద్యన్మా నుషీమూ ్తి ప 


చ్చిన రక్షోఒంగన నుయ్యెలన్‌ మెలగుచున్‌ జిన్నారి కృష్ణుండు జూ 
చెను, లేచెన్‌ జను! దావె, [గిందపడ Ee బల్లిదుండొచు బూ 
తన |పాణమ్ము లు గొన్న ఓడ్డకు సి జ స్టే 25 దల్లియున్‌, 
(Fe. ధొన (ప్రబంధము. (ప, ఖం.) 


158 ఆవధాన విద్య 


తన (పాణములు కాదు, పూతన [పాణములు, 
“తర్టీ! రమ్మని పిల్చి భర్త నిజకాంతన్‌ మన్మథ కీడకున్‌ .' 


దా ఉల్లోలాం బుర్ఫురీస్ఫుర చృఫర జాలోన్మేష నేతాంత! భూ 
భృల్టీలా స్తనయుగ్మ! నీచతరనాభీసుందరావ ర్త! యో 
షిల్లోకపణుత పకాళ! లలనా! సీమంతినీజాతీ మ 
తల్లీ! రమ్మని పిల్చె భర్త నిజకాంతన్‌ మన్మథ క్రీడకున్‌, 
(శతావధాన, పబంధము. ద్వితీయ ఖండము.) 


తల్లికాదు. జొతిమ తల్లి. జాజిపువ్వులు గుబాళించు తరుణి. తల్లీ తరు 
ణ్యామ్‌' అని మేదినీ నిఘంటువు, తెలుగు తల్లి మాత, సంస్కృతమున తల్లి 
తరుణి. 

కనుగవ మిలమిలలాడుట, చనుగఎ పొంగుట, పొక్కిలిసుడి (కుంగుట వ 
యివి న్రీలయందు బుతుకాలమును సూచించు చిన్నెలు, 


“బొమ్మా! పీ కింత సిగ్గు పోలదు సుమ్మా!' 
జడవస్తువగు బొమ్మతో మాటాడుచున్నా డెవడో వెట్టివాడు, 


క్ర 


0 


a అమ్మరు డుత్తల పెబ్టెడీ 
నెమ్మది సిలుపంగ వశమే? నీవును నేనే 
యిమ్మేడ గలము, బంగరు 
బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా! (అవధానసారము.) 
వొమ్మకొదు. బంగడ బొమ్మ. (పియరాలు, 
“స్తనములు లేనిపూరుషుడు సం స్తవనీయుడు కాడు ధ్యాతిలో.' 
పురుషునకు పాలిండ్లా 2 
చం, అనువుగ సర ఎమున్‌ శికవునై న గరంచును గానవిద్య, భూ 
జనులకు గల్లుమూఢ కను సాహితీ మాన్ఫెడి, నివ్వి వాక్సతీ 
ఘనకుచసన్నిభంబు అనగా బుధు లెబెద, రట్టి శారదా 
స్తనములు లేని పూరుషుడు సం స్తపనీయుడు కాడు ధ్యాతిలో, 
(అవధాన సారము) 


తృతీయ [ప్రకరణము 159 


“సంగీత మపి సాహిత; నం సరస్వతా స్తన ద్యయమ్‌' అన్నారు పెద్దలు. 


ma స 


సంగీత సాహిత్యములు శారదా స్తనములు 


చం. 


ఇదే సమస్య శ్రీ చిదంబరళాన్త్రి గారిట్టు పూరించిరి. 

వినుము నరేంద నా మతము, వీనుల కింపులు నింప గంఠమం 
దును నవరత్న హారమును దోరపు మేన మనోజ్ఞమైన చం 
దనమును బొజ్జయంచు సుమనః పకరందును గేం గామినీ 
స్తనములు రేసిపూరుషులు సంస్తవనీయుబ గారు పృథ్విలోన్‌. 


బాలకృష్ణుని కేల ఎన్నముద్దల వలె, పురుషుల కేం కామినీ స్తనములుండ 


వలెనని కవిగారి మతమట. 


కం 


తండి, 


చ, 


“గరుడుడు గణపతికి తర్మడి గావలె జుమ్మీ.' 
గణపతి విఘ్ననాయకుడు గరుత్మంతుని కుమారుడబట. 


హరుడు గణపతికి బోలెన్‌ 

సర సీజాకుండు నాభీజన్ము నకు బలెన్‌ 

గురుకీర్తి గన్నయాసా 

గరు డుడుగణపతికి తండి గావలె జుమ్మీ, (కొప్పరపు సోదరకవులు ) 


ఉడుగణము = తారాగణము. తత్చతి చం దుడు. చం దునకు సాగరుడు 


“బకములు చూడ రెండు నొకభంగి జరిందుఏ కల్గదెప్పుడున్‌.' 
బకములు = కొంగలు, 


సకలజగ [తృపంచమున స్థావరజంగమమైన దాన బీ 
వకణము లుల్లసిల్ల నిజభానుసహ సము వి స్తరించుచున్‌ 
(బకటగతిన్‌ జరించు శశిభాస్కర బింబము లబ్బనే తు నం 
బకములు రెండు చూడ నొకభంగి జరించుట కల్గదెప్పుడున్‌, 
(శతావధాన పబంధము. ప, ఖం.) 


అంబరములు = కన్నులు, 


166. 


కం, 


కం, 


ఆవధాన విద | 


“వాణీపు తుడు మాధవాత్మజు డనన్‌ దై ఇమాతుగుండే గదా 


. ఏణీలోచన! ౩ వగాథలు జగర్ధెరాళ విజ్ఞాన క్ర 


ల్యాణాపాదక పూత హేతువులు నిత్యానందసంధానమల్‌ 
వీణా గేయములౌ శివాత్మజు డపహో ! విద్యాక రుం డట్టి లే 
ర్యాణీపు[తు, డుమాధ వాత్మజు డనన్‌ దై ఇమాతురుండే కదా, 
(అవధాన వాణి ) 


'భ్రగముల వార్చెదరు సంధ్య భవ్యచర్మి తుల్‌. 


జగ తీనిర్ణరు లొకచో 
భగీరథసుతాజలముల బం కేరుహ షం 
డ గళ న్మరందబిందు సు 
భగముల వార్చెదరు సంధ్య భవ్యచర్మి తుల్‌ 
(శతావధాన! పబంధము, (ప, ఖండము ) 
సుభగము = సుందరము, 


'పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్‌ క 
ముందే చెప్పితి గద, నా 
కుం దేవలే శాద్ధ వేళకు బనసకాయన్‌ 
సందేహ మేల? జాగో 
పందే నాకిష్ట మనుచు బాపడు పలికెన్‌,' 
(శతావధాన |పబంధ్రము. ద్వితీయ ఖండము.) 


“రావణు డాసీత మగడు రక్షించు మిమన్‌ + 

(క్రీవనజా ప్త కులాంబుధి 

జై వాతృకు డసురవీర సంహారకుడున్‌ 

బావన నాముడః నిర్డి త్ర 

రావణు డాసీత మగడు రక్షించు మిమున్‌, (అవధాన సారము.) 


నిర్ణిత రావణుడు == రాముడు, 


“అంగము లింగమును జూచి యలమట జెందెన్‌.' 
ఇక్కడ అంగము, లింగము ఆగి లార్థ ద్యోతకళబ్ధములు. 
అ ఖ$ a 


తృతీయ | పకరణము 161 


కం. సంగత ముసల[పాస వి 
భం గనుపట్టుచు మృకండుపట్టి యసురు వ్‌ 
యంగన్‌ వచ్చిన యము క్‌ 
నాంగము లింగమును జూచి యలమట జెందెన్‌, 
(శతావధాన |! , పబంధను. (ప్రథమ ఖండము ,) 


సేనా అంగము = సేనాంగము మార్కండేయుని [పాణములు దీయు 
టకు యముని సేనాంగము మసలాఏ సాధనములతో బయలుదేరి వచ్చి, ఆతనికి 
ఆ శయముగానున్న శివలింగమును జూచి అలమట పేందెను. అనగా చేతులు పిసికి 
కొనుచు యమదూతలు నింబడిరసి యర్థము, 


'కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్‌.” 


కుపఠి = భూపతి. కుపు తీ = భూప్పురి, కనుక సమస్యలో విశేష మేమియు 


జ 


లేదనవచ్చు. కాని సద్భస్ఫూర్తి విడు చెస్టవాడు, ఆమె మంచిది ఆని 


౮ 


కలుగుచున్నది. & కనుక, లోకరూ ఢినిబట్టి నలత; 


కం, విపులాశ్ని యిందుమతి ధా 
[తిపతుల గాదని గమించి, తీయని వలపుం 
గపురపు దృక్కుల నిశా 
కుపతిని గని మెచ్చె, సాధ్వి, కోర్కులు మించన్‌, 
(శతావధాన (పబంధము. డ్వితీయ ఖండము) 


“కరి లంఘించి నిళాతదంతపహతీి నుద్దాటీంచె హర్యక్షమున్‌,' 
ఏనుగు సింహమును జీల్చి వై చెను, 


మ. రురిణీకీర కుడుంగదేశమున ముస్తాభాదనవ్శ గ ఘు 
ధే రరావ పతిఘూ ర్థితాఖిలదిశా కోడాంత వీక్షించి దు 
రృరగర్జోక్రచ పెటమై పయికి బోవన్‌ ఘోణి కాయ, పభా 
కరి లంఘించి నిశాతదంత హతీ నుర్ధాటించె హర్యక్షమున్‌, 
(శతావధాన | ప్రబంధము. (పథమ ఖండము.) 


11) 


162 అవధాన విద్య 


సెలయేటి గట్టున నొకపొదరిల్లు అక్కడ సింహమున్నది. తుంగము స్తెలు 
దిను పంది ఘురుఘురుమని దిక్టులు పిక్క_టిల్లునట్టు రొద పెట్టుచు దూరినది. సింహము 
గర్జించుచు పంజాయె శ్రి పైకి దూకినది. ఆ పంది చిన్నదా? కాయ, పభాకరి. మేని 
చాయతో, ఆయతితో ఏనుగువంటిది. ఎగిరి వాడి కోజుతో చీల్చి వై చెను, 


'కపిని వివాహమాడినది గొరి యెజీంగి జగ్మత్పసిద్ధిగన్‌. 
కోతిని వివాహమాడుట మన దేశమున లేదు. 


చం. (తపగొని శంకరుం గొలిచి తాపసి మన్మథు డడ్డువచ్చి భ్‌ 
స్మపటల మౌట టీచ్చవడి శ్యామ తపోరత యయ్యె, (గమ్మజిన్‌ 
సుపరిచితస్థితిన్‌ మెలగి సుందరి పార్వతి ధూర్గటిన్‌ వ్శషా 
కపిని వివాహమాడినది గౌరి యెజింగి జగత్ప్రసిద్ధిగన్‌, 
(శతావధాన (ప్రబంధము. (ప ఖం ) 
వృషాకపి = శివుడు. “హర విష్ణూ వృషాకపీ' అని అమరము. 
'ప్పుతుని జంపి శంకరుడు పొందెను బెండిలి మన్మథార్తుడై . 
డ్‌, గో తవరేణ్యు ప్యుతీకను గూర్చు సురల్‌ సుమబాణు బంపీ, రా 
చి తధనుఃకశాకుళలి చేకడిమిన్‌ (బకటింప, నుగుడై 
న తవమన్మ హాగ్ని మయ నిష్టరకీలల నిస్సహాయు శ్రీ 
పుకుని జంపి శంకరుడు పొందెను పెండిలి మన్మథార్తు డె. 
(శ తొపధాన పబంధ ము, ద్వి. ఖం) 


(లీపు తుడు = మన్మథుడు. 
“ఖరపదము పరి [గహించి కననగు ము క్రిన్‌,' 
వసుదేవుడు గాడిద పాదము పట్టుకొని, జెలునుండి విముక్తి పొందెనని 
లోకమున వాడుక యున్నది: రః సమస్య పెకి అభ్రై కనబడును. 
కం. అరుణ జటాభర కుంజ 
స్ఫురచ్చకశి పసవగుచ్చ సురభిళ కకుబం 
తర భరక్తరక్త ౪9౫ 


ఖరపదము పరి గహించి కననగు ము క్రిన్‌, 
(శతావధాన (ప్రబంధము. (వ, ఖం) 


తృతీయ [ప్రకరణము 168 


కం, 


షా 


ఖరపదముశశిశేఖరపడమై ము క్రిదాయక మగుచున్నది. 
“సింగములన్‌ మష్టెై గంధసింధుర మయయో!' 
ఫొంగుచు గొందజు రాజులు 
సింగారము లొలుక వేట సేయంజని వే 
డం గెలన దిరుగ నా రా 
సింగములన్‌ మట్టె గంధసీంధుర మయో! 
(శతావధాన సారము.) 

'గర్భములోనున్న బిడ్డ గిక్కు.న తుమ్మెన్‌.' 
నిర్భయగతి నిదించుచు 
స్వర్భువనాధిపు విధాన సస్మిత ముఖసం 
దర్భుడు మందిరడోలా 
గర్భములోనున్న బిడ్డ గ9క్కున తుమ్మెన్‌. 

(శతావధాన |పబంఛము, [పే.ఖం ) 
డోలాగర్భము = ఊయెలి నడిమి చోటు, 


'రంభ (తికోణమధ్యమున రొబిలుచుండెకు రత్న మొక్కదే.' 
|తికోణశబ్దమునకు ఆడుగుణజి యను నర్థము తెనుగున రూఢము. 


. శంభ దధ్శికియన్‌ [దిపురసుందరిచకము నిల్చి, భక్తి వి 


సంభముతో ద్విజుండొకడు (బొతీ జపించుచునుండగా, దిగు 
ద్పుంభితశోభ దద్విమలదృక్సలమై నవకుంకుమాంక సం 
రంభ తికోణమధ్యమున రాజిలుచుండెను రత్న మొక్కటే, 

(శ తావధాన (ప్రబంధము, ద్వి, ఖం.) 
'రమతేఒస్మి న్నితి రత్నమ్‌.” 
“ముగ్గురు పంచపొండవులు మూడుజగంబుల వన్నె కక గారల 
ఆగ్గగనావలగ గ మధురాకృతి మాదీ) కనెన్‌ దనూజులన్‌ 
నిగ్గు లెలర్బ నిర్వురననింద్యచరి తుల, గుంతి మున్‌ కనెన్‌ 
దిగ్గజతుల్యులన్‌ ముగుర ద్రీ ప్రబలాథ్యుల, జూడ నిద్దరున్‌ 
ముగ్గురు పంచపాండవులు మూడుజగంబుల వన్నె కెక గారే! 

(శతావధాన (ప్రబంధము, (ప. ఖం) 


164 అవధాన విద్య 


“లంగోటను బాఖివై చి లక్ష్మీని గావెన్‌,' 
లంగోట = మళల్లులు ధరించెడి గోచి, 
ర 


0 


| అంగారకల్ప తేజుడు 
సంగర భీముడు శివాజి చన, యవను డొకం 
డంగద నుపాయ మది పో 
లంగోటను బొజివైచి లక్ష్మిని గొచెన్‌ 
సొగ | తాగసివాడు దున్న పోతె పుట్టున్‌ 
కం. భుగభుగమని ఫొగలెగయగ 
నగణితముగ నాజ్యధార లావుతి గాగా 
నిగమాది మం| తయుతముగ 
బొగ [దాగగివాడు దున్నపోళై పుట్టున్‌, (చాటుపద్య మణిమంజరి.) 
ణక గాది స్టొగ ఆజ్యహవిర్ధ్భత మైన యజ్ఞ ధూమము. బీడ్షీపొగ గాదు. 
దేవతార్చన చేయనివాడు పశువగునని దీని భావము, 
“'మంగలవాడు నీ మగడు మానిని శ్రీసరి సంతసింపుమీ.” 
ఊ. సంగత శంఖచకముఖసాధన థీషణమూ రి, యా ర్రిభి 
న్మంగళదాయి చారుకరుణాభభవీక్షణు డుష్ట్రాలాంచుక్ళ 
తుంగ విలాససంహననధూర్యహా డన్య్యయు డీ తిలోకి స 
మం గలవాడు నీ మగడు మానిని! శ్రీసతి! సంతసీంపుమీ! 

(శతావధాన పబంధము (ప, ఖం.) 
ఓమన్‌ - కలవాడు. ఓమం గలవాడు. రక్షకుడు. క్షురకుడు కొడు, 
“లలనా రమ్మనిపిల్చె సత్య పయి చేలంబూని ఖ్రీకృష్ణునిన్‌. 

మ. జలజొతాక్షుడు రుక్మిణీ గృహమునన్‌ సయ్యాటలన్‌ దేలుచున్‌ 
బులకింపం దిలకించి మానవతియై [భూభంగ విన్యాస రో 
మల లీలన్‌ జని, [పొద్దువుత్తు విట లెమ్మా! చాలుజాల్‌ దీని హే 
లలనా? రమ్మని సత్య పీల్చే బయి చేలంబూని గ్రీకృష్ణునిన్‌, 
(శతావధాన [పబంధము, (ప. ఖం.) 
లలనా యనెడి సంబోధనము, హే లలనా? యనెడి పళ్నార్థక కాకువై నది, 


తృతీయ | పకరణము 185 


“సనక మ్మయ్యెను విష్ణుదేవుడు స సురస్తోమమ్ము ] కీ ర్రింపగన్‌, ' 
విష్ణుదేవుడు ప్పీన న కూర్మ వరాహ సింహా ద్యాకృతులు ధరించెను. శునక 
మగుట పురాణములందెక్కడను లేదు. 


మ. ఖనటత్పూ స్త)యమున్‌ దహింపగా జనన్‌ వ్మాస్యందనంబయ్యె, [బా 
_క్తనముల్‌ గుజ్జములయ్యె విద్యలు, రథక్ష తృృత్వమున్‌బూనె [ది 
హ్మ, నగ! శేష్టము చాపమయ్యె నవిజిహ్మస్సూ ర్తి నవ్వేళ నీ 
శన కమ్మయ్యెను విష్ణుదేవుడు సురస్రోమమ్ము కీర్తింపగన్‌, 
(మదీయము) 
ఖ-(నటత్‌ - పూః త్రయము ఆకసమున విహరించుచున్న రక్కసుల 
పురములు మూడు [తిపురసంహారవేళ శ్రీమహావిష్ణువు ఈశునకు అమ్ముఆయ్యెను. 
'చాకలదాని పెందొడల సందున భీముడు చిక్కె నాజిలో,' 
చాకలిది = రజకి, 
&, వ. ముఖబింబమునన్‌ గనుపింప రుష్ట ద 
ర్వీకర భోగచండము ధర్తించి గదన్‌ రణభూమి నిల్చి, దు 


క సుయోధనున్‌ బొడిచి, రేగినవాని గదాహతిన్‌ బళా! 
భా కలదాని పెందొడల సందున భీముడు చిక్కె నాజిలోన్‌, 


(శతావధాన [ప్రబంధము (ప, ఖం.) 

చాక, అల, దాని. చాక =చానక, ఆల = పసిద్ధమెన, దాని = మద 
గజము. భీముడు ఏనుగు తొడల నడుమ ఛిక్కెను. 

'గణచతుర్ధినాడు ఫణిచతుర్ధి.' 

వినాయకుని చవిలినాడే నాగుల చవిలి యని సమస్య 
ఆ వె ఎగ్నెదినము లాయె నిట నన్ను డించి స 

వరిగి? యనిన బత్ని కనియె భర్త 

నేటి కెన్నగ బదినెంలాయెగా! నేడు 

గణచతుర్ధి, నాడు ఫణిచతుర్ధి. (శతావధాన సారము.) 

నేడు గణచతుర్ధి _ నాడు ఫజిచతుర్ధి అని వాక్యవిచ్చి త్తి. 


“అగ జానుజులై రనుజ్మాగజులుగ క 
అన్నతమ్ములు తమ్ముడు అన్న అయిరి అని సమస్య, 


166 అవధాన విద? 


తే, గీ. పుష్యమిన్‌ భరతాఖ్యుడు పుట్టినాడు 
మొనసి లక్ష్మణు డౌ శ్లేష బుట్టినాడు 
భరత లక్ష్మణ కమమిది యరసి చూడ 
నగ జానుజులై రనుజా గజులగ. (శతావధాన (ప్రబంధము. ద్వి. ఖం) 


భరతుడు లక్ష్మణునకు అన్న కావలయును. అయినను లోకము రామ 
లక్ష్మణభర ళశ తుఘులనుచున్నది, 


(భీష్ముని పెండ్లి కేగిరట పిన్నలు పెద్దలు బంధు లందరున్‌.' 


డ్‌, [గీష్మములోన లగ్న మరిగెన్‌ సమకూర్చెద నన్న భార్గవా 
ర్చిష్మ దనూనకోప మతిశీతలమయ్యె, (బిజి చూడగా 
భీష్మముగాగ మాటె, తల పెట్టని వన్నియు దాపురించె నా 
భీష్మ ని పెండ్లి, కేగిరట పిన్నలు పెద్దలు బంధు లందరున్‌. 
(చమత్కార కవిత్వము") 


భీష్ముని పెండ్లి జరుగునని ఆహూతులై వచ్చిన చుట్టము లందరు ఎక్కడివా 
రక్కకుడకు నేగిరి. కారణము - పరశరాముడు చల్పబడెను, భీష్ముడు లొంగలేదు. 


“గాంగేయుండు వివాహమయ్యె [దుపదక్మాభృ త్తనూజన్‌ వడిన్‌, 


కా, ప్రొంగెన్‌ దూర్యమహానినాదము నభోభూభాగముల్‌ నిండ, ను 
తుంగాభోనిధి భంగభంగి, జనసందోహమ్ము నిండెన్‌ సభన్‌ 
రంగ త్పాండుత నూజపంచకము శభఖ్యాతి దీవింపగా 
గాంగేయుండు, వివాహమయ్యె |దుపదక్మాభృ త్తనూజన్‌ వడిన్‌. 
(శతావధాన (ప్రబంధము. ద్వితీయ ఖండము 


గాంగేయ డిక్కడీ ఆీర్ణాత మాతమే, పెండ్ధాడినది పాండుతనూజ 
సంగకము, 


తృతీయ [ప్రకరణము 167 


'దుర్మతి రాజుగాగ బరితోషము గై కొని రెల్లవారలున్‌.' 
ఉ. నిర్మలచం దకాంతివలె స్నిగ్ధమ ఖస్మితరోచి పెకొనన్‌ 
నిర్మ థితారి సర్యర మణీయగు జోజ్జ్యలు డర్భవేత్త స 
ద్ధర్మవిధిజ్ఞు డంచు [జ త|దఘుస త్రము నెఫ్ట కోరుకొం 
దుర్మతి, రాజుగాగ బరితోషము గైకొని రెల్లవారోలున్‌, 
(శతావధాన | ప్రబంధము. [పథమ ఖండము) 


కోరుకొందుర్‌ = మతి అ చేదము. దుర్మతి నామసంవత్సరమున రాజు 
గాగ సంతసించిరనియు జెప్పవచ్చును, కొని విజుపునందువలె ఇంపు రాదు. 

“సంధ్యావందన మాచరింపవలదా? చౌశీతి బంధంబులన్‌.” 

సంధ్యావందనము దేవతాత్మకము చౌళీతి బంధములు కామిన్యాత్మ కములు, 
రెంటికి లంకె పొసగదు. 


థొ కంధ్యాడంబర మింత హౌచ్చె, దివి జుక్కల్‌ మొల్వగొజొచ్చె నం 
చాంధ్యంబొప్పగ దీవరింతు రతిశై, యంతర్చహిళ్ళద్ధతన్‌ 
సంధ్యావందనమాచరింపవలదా? చౌశీతిబంధంబులన్‌ 
వంధ్యత్వంబును దీర్తు వే జనికి? కాంతాచారుకేశీగతిన్‌. (అవధాన సారము) 


ఈ పద్యమున సమస్య తృతీయ చరణమున నిలుపబడీనది. సంధ్యా 
వందనము వలన జన్మమునకు సార్థక్య మేర్పడుననియు, కొంతా కేశీగతి వలన 
అధోగతి గలుగు ననియు ఆ యిల్లాలు మగనికి బుద్ధి చెప్పినది. 


“థీ మ సేనుడు గాంధారి పెద్దకొడుకు." 


తే. గీ కొలసమవ ర్థిమార్తులు గదలు పూని 
చూపలు భయంపడన్‌ రణకోోశి సిలిచి 
పోరు సలిపిరి భీషణస్ఫురణ మెజయ 
భీమసేనుడు, గాంధారి పెద్ద కొడుకు. (శతానధాన [ప్రబంధము ది. ఖం.) 


'ముది పూబోడిరొ ! చెంతజేర గదవే ! మోమెత్తి మాటాడవే !' 


మ. అదయుండ్రై చెలరేగి మన్మథుడు పుష్పాస్త్రమ్ములన్‌ జిమ్మెడున్‌ 
గదియన్‌వచ్చి సమీరభూతము కడున్‌ గారింప జొచ్చెన్‌, ముదా 
స్పదుడౌ చందుడు శ్యతుడయ్యె, గరమున్‌ బాధాకరంబయ్యె గౌ 
ముది, పూబోడిరొ ! చెంతజేరగదవే ! మోమెత్తి మాటాడవే ! 
(అవధాన సారము ) 


168 అవధాన విద్య 


కౌముది. వెన్నెల సంస్కృతమున “ముడి” యన్నను వెన్నెల యగును. 
బాధాకరంబయ్యెడున్‌ ముది అని పిలిచి. పూటోడిరొ అని సంబోధింపవచ్చు. 
ఆవకాశమున్న పుడు కౌముది యనుటయి లెస్స. 

పెండ మయ్యెను పార్వతి విష్ణువునకు. 
తే.గీ. వాణి సతియయ్యె (బహ్మకు, స్థాణునకును 

బెండ్ల మయ్యెను బార్వతి, విష్ణువునకు 

లక్ష్మీ వల్లభయయ్యె, నీలాగునన్‌ [ది 

మూర్తులు గృహస్థుల) విభుత్యమూని. 

(శతావధాన (ప్రబంధము. ద్వి ఖం.) 
“దృఢసత్వంబున చీమ తుమ్మె గదరా, దిగ్గంతు లల్హాడగన్‌.' 


మ, (దఢిమంబొ ప్పెడు మాకుమంచమ.న దీర్భంబై న మేనై్యచి, ము 
క్కు ఢమాన్నాదములీన న్మిదగను నాకుంభ| శవుండంత మ 
త్త ఢులీ కాంతిని ముక్కులో నరిగి యంతర్భాగమున్‌ గుట్టగన్‌ 
దృఢసత్యంబున జీమ, తుమ్మె గదరా దిగ్గంతు లల్హాడగన్‌, 
(అవధానసారము.) 


తుమ్మినది చీమ కాదు. కుంభకర్ణుడు. 
“తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్‌.' 


ఉ. భాలకిసాల చారుతనువల్లి, మనోభవవహ్నిత స్త చిం 
తాలస దాని జూడ దగదా! దురపిల్రెడు నిన్నుగూర్చి, రా 
రా! లలితాంగరాగమధు ! నెల | గాలెడు, మోద వారిధిం 
దేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్‌, 
(శతావధాన |పబంధము. [ప ఖం.) 
త్తే వృశ్చికము. దాని జుంబించనచో అవి కొండితో మీటక మానదు, 
చెలి నవ్వునా! ఎక్సునా? పండువెన్నెల చల్లని పొద్దు సలుపుట మిక్కుటను, 
దూతిక | పియునితో జెప్పుచున్న ది, చింతా --అలస, దాని మైదీగ లేజీ 
గురుటాకు. మదనాగ్నిచే కమలుచున్న ది. చెలి నిన్ను గుణించి యల్హాడుచున్నది. 
లభిత అంగరాగ మధురా = ధారా చందనాదుల పూతనే ఓప్పిద మైనవాడా రమ్ము, 


తృతీయ |పకరణము 169 


నెల |గాలెడు = చం,దుడు |పకాశించుచున్నాడు. నీవు వచ్చినచో మోదవారిధిన్‌ 
తేలును సంతోష సము దను.న దేలును, ఇక్కడి తేలు [కియ. 


“తురకలు సంధ్యవార్తురట తోయములన్‌ గొనితెమ్ము జానకీ," 


తురకలు = తుర్కీ దేశసులగు తురుష్కులు. వారి మతము వేలు, సంధ్య 
థి 


వార్చుట ఆనెడి ధర్మము వారికి లేదు. 


చం. పరమమునీశ్వరుల్‌ (గహణపర్యము నేడగుటన్‌ దమంత వ 


చ్చిరి శతవృద్ధు లందటు, నిశిన్‌ గడుదవ్వుగ గంగ కేగ జా 
లరు, మనయింటనుండి కనులన్‌ గని చందురు, రాహుదంమ్షి)కా . 
తురకళు, సంధ్యవార్తురట, తోయములన్‌గొనితెమ్ము, జానకీ! 

(అవధాన సారము.) 


రాహుదంమ్షి9కా -- ఆతుర -- కళు = రాహువు కోజలచే పీడించబడిన 


కళలుగల చం్యదుడు సంధ్యవార్సు వారు పరమమునీశ్వ రులు. 


“సీతాపతి యంత చం దశేఖరు డయ్యెన్‌.' 


కం. ఆతథి గిరిజా కన్యక 


కం, 


0 


యాతత తప మాచరింప నభవుడు వటుడై 
నాతీ బరీక్ష సలిపీ, ఓ 
సీతాపతీ! యంత జం్యదశఖరు డయ్యెన్‌. 
(పి, JOE [పసాదరావుగారు ) 


ఎవరో సీతాపతికి గౌరీపరిణయగాథ చెప్పుచున్నారు. 


నూతన కల్పనాచమత్మ్భతి 


'కరి నెత్తుకపోయి యెలుక కలుగున దినియెన్‌.' 
కరి = ఏనుగు, ఎలుక్‌ = మూషికము. కలుగు = బొటీయ,. 


కరులు చిలుక లెద్దులు శ 

ర్కరతో నొనరించి యార్చి, కడ బెద్దిడుచో 

గరి మజచె వర్తకుం డా 

కరి నెత్తుకపోయి యెలుక కలుగున దినియెన్‌. (అవధాన సారము.) 


170 అవధాన విద్య 


ఎలుక యేనుగు నెత్తుకొనిపోగలదా? అది దాని బొజీయలో పట్టునా? 
ఏనుగు చక్కెరబొమ్మ యని కల్పింపబడినది. 
“రవిక విప్పి కోడలు మామ రాక గోర 


ఇది ధర్మ విరుద్ధము. 


లే. గీ తా వృషస్యంకియొటను దాళలేక 
చందు డాకసమ్మున వెల్లు జాడ జూచి 
మగడులేని యద్దమ రేయి, నగడుకోర్చి 
రవిక విప్పి కోడలు మామ రాక గోరె. 


వృషస్యంతి = కాముకి. మామ రాక గోరెనని పూరింప వచ్చు. పూరణ 
మున వై రుద్ధ్యము తొలగ లేదు. స్థిరపడినది. కనుక ఇట్టి పూరణము తగదు. 
పెద్దలు మెచ్చరు 


తే, గీ, అల్ల పాంచాలకన్య శయ్యాగృహాంత 
రమున భీమసేనుని గూడి |పమదకేళి 
దేలి చెమ్మట దోగుచు, నోలి బట్టు 
రవిక విప్పి, కోడలు, మామ రాక గోరె. 


భీమసేనుని తండ్రి గాలి రతి శమక్టిన్నయెన |దౌపది కంచెల విప్పి, 
గాలి రాక గోరెను. వాయుదేవుడు వరుసకు మామ కదా! 

ఇది సరియైన పూరణము, సమస్మాదాతృహృదయ మీడియే *స్తనవ స్తం 
పరిత్యజ్య వదూ; శ్వశుర్‌ మిచృతి' అగి మూలసమస్య. 


“మూడును మూడుమూడు మజీమూడును మూడును మూడుమూడుగన్‌' 


డీ ఆడకు నాడకే జరగు' ట్టి యొకానొక జంగమయ్య పెం 
డ్దాడ [బయ ఇమన్‌ జలిపీ యయ్యెడ రంగపురంబులోన నే 
వాడల బోవ జూచినను వాని కెదుర్పడ జొచ్చి నామముల్‌ 
మూడును మూడుమూడు మజిమూడును మూడును మూడుమూడుగన్‌. 
(అవధాన సారము) 


తృతీయ | ప్రకరణము 171 


జంగ మునకు నామాలు గిట్టవు. శుభకార్య పయాణవేళ నామము లెదురు 
పడుట మంచిశకునము కాదందురు. ఆది రంగపురము. కనుక దొంతులుగా నెదు 
ర్పడుచున్న వి. 

“చందా! నీవొక రాతిగుట్టవు సుమా! బాల్బాలు సీ దంభముల్‌.' 

మానవుడు చం్యదలోకమున నడుగు పెట్టి అదొక జాతిగుక్టయని తెలిసీ 
కొన్నాడు, చం[దలోకమునుండి చూడగా భూలోక మొక యుజ్జ్యలనీలమణీవలె 
కనిపించినది. ఆ చూచినవాడు వచ్చి భూమిమీద అడుగు పెట్టిన నెట్టుండును? 
జాళష్ట గుట్టలే. ఆ లోకమునేకు చందు డధిపతి, 


రా ఇం|దున్‌ దిద్దెడి యొజ్జ యొజ్జయగునా కీవేమొ తద్భామ వే 

వుం | దాక్చుంబనశేశికిం డివిరె దబ్బో! చాలు, నాన్‌, నవ్వి ప 

ల్కెం (దస్తాత్మిక కాక తారయు నధిత్నేపించుచున్‌ జం్యదమున్‌ 

జం, దా! నీవొక జాతిగుట్టవు సుమా? బాల్చాలు నీ దంభముల్‌. 
(శతావధాన (ప్రబంధము, [ప ఖండము,) 
ఇందుభన్‌ దిద్దెడియొజ్జ బృహస్పతి. చం|దుడు విద్యార్థి. తార గురుపత్ని. 
ఇదెక్కడి నీతి? ముద్దాడుచున్నావు. అని చం[దుడన్నాడు. తార తగ్గలేదు. ఎగతా 
శిగా నవ్వి; చం దుడనగా సరసుడనుకొన్నాను. వట్టి జడుడు, చక్కిలిగింత 
పెట్టినను కదలడు. వట్టి జాకిగుట్ట అనెను. చం్యదుడు చలించలేదు. నాకు తెలి 
యును. నీవు నన్ను సరీక్షించుచున్నా వు. ఇక నీ దంభవృత్తి చాలించు అని 


పె బడెను. 

“సుందరి వక్షస్థృలంబు సున్నంబాయెన్‌.” 

కం, సందీపితాంగ జాగ్నిన్‌ 

డెందము [కాగన్‌ బెఠిలు పెళిలుమని ముత్తెం 

పుందండ మగ్గి చెమ్మట 

సుందరి వక్షస్థృలంబు సున్నంబాయెన్‌. 

(శతావధాన పజంధము పే.ఖిం.) 

మదనతాపమున నెద |కాగెను. ఆ కాకకు ముత్యాలదండ తట్టుకొనలేక 
పోదును. ముత్తెములు పొక్కి సున్న మయ్యెను. చెమట చిత్తడికి సుధారస 
మయ్యెను, 


172 అవధాన విద్య 


“పాజ్నగ మధ్యభాగమున భానుడు గం నదేమిచితమో' 
తూరుప్పుగొండనడుమ పొద్దు కుంకట చితమే. 


ఉ. దిజ్న యమమ్ము లెల్ల జెడె దేశములందు నకాలవాతముల్‌ 
ధిజ్నయ మొప్పగా విసరె దివ్యు లదివ్యులయెరి దేవతా 
వాజ్న తులున్‌ వృథాపడియె |బహ్మయు సాల్వడె నంత్యవేళలో 
(బొజ్నగమధ్యభాగ మున భానుడు గు9ంకె నదేమి చిత్రమో, 
(అవధాన భారతి.) 


ఈ చి తము సమర్థించుటకు అవధాని లోక పసళయము కల్పించెను. 
'రారా తమ్మడ రార యన్న యనియెన్‌ రాజాస్య |పాణేశ్యరున్‌,' 


శా సారా [తొవు టనర్థ హేతు వది లజ్ఞాజ్ఞానమర్యాదలన్‌ 
నీరుంజేంయుట నిక (మిద్ది విను డానసీకుం గ డుం|దావి దు 
రార బౌ కయిపెక, మైమటిచి నిర్యసాంగయె నవ్వుచున్‌ 
రారా తమ్ముడ రార యన్న యనియెన్‌ రాజాస్య (పాదేశ్ణరున్‌. . 
(కొప్పరపు సోదరక వులు.) 
సారాయి కై పులో వావివరుసలు వ్యత స్తములై నవని కల్పన, 
భంగ్యంతరపూరణను. 


థొ. గారాబర్జుకు నర్జునుండు శ్యశురాగారంబునందుండ గా 
నీరేజాస్య సుభ దవచ్చి. యతిని న్వీక్షించి పెన్సిగ్గునన్‌ 
బొజంవొచ్చిన, సత్య పట్టుకొని యింపారంగ నయ్యర్జును 
రారా తమ్ముడ రార యన్న యనియెన్‌ రాజాస్య పాణేశ్వరున్‌. 
(చాటుపద్య రత్నాకరము | 
తప్ప దావి, వావి మబచి (పేలిన దనెకి కల్పన కంది, సత్య వచ్చి 
సుభద్ర చేయిపట్టికౌని ఆ రాజాస్య పాణేశ్ణరుడై న అర్జును రారా తమ్ముడ రారా 
అన్న అని పిలిచెననెడి కల్పన రమ్మతరముగనున్న ది. 


తల్లికి తనయకు మగడయి తనరెను గీర్తిన్‌.' 
చాటుపద్య రత్నాకరమున నొక పద్యమున్నది. 


తృతీయ (ప్రకరణము 179 


'అల్లుడ వయ్యెదో మగడ సయ్మెదవో మనుమంచ వమ్యుదో' అని 
పృచ్చింపగా విటు డిట్లు సమాధానము చెప్పెను: 
ఇ రే ల 


డ్‌, మొల్లిసుగంధి కూతురిని ముంగిట గంజిని దాని మాన, ఏ 
బె థ్రివిధంబులన్‌ రతుల నేళిడుదానవు నిన్ను మాన, ను 
త్ఫుల్ణసరోజనే త వరప్పుతికపు తిక దాని మాన, స్‌ 
కల్పుడనయ్యెదన్‌ మగడ నయ్యెద, నీమనుమండనయ్యెదన్‌, 


తల్లికి తనయకే కాక, మనుమరాలికిని మగడై నవాడీవిటుడు* అట్టి వ్య కిని 
తనరెను కీ రిన్‌ అనలేము, 


పల్టీల విష్ణుదేవుడు 
తల్లికి దనయకు మగడయి తరెను గీర్రిన్‌. 
(4 తావధాన[ ప్రబంధము. (ప, ఖం.) 


వరాహావతారమ.న క్షితిపతి యయ్యెను, రామావతారమున సీత్రాపతియ 
య్యును. సీత క్షితిపు తి. జన్మాంతర మున దేహాంతరమున జరిగిన సంబంధ 
బొంధవ్యములివి, 


“దాని కుమారులున్‌ మువురు దాని రమించి రదేమి చితమో.' 


ఉ. దాని కుమారులున్‌ మువురు దాని రమించి రదేమి చిత మో 
యౌననుచున్‌ సమస్యయిడ నయ్యెడ నొక గాక వీళ రండు తొల్‌ 
దానికి గుంతియున్‌ లిదపదానికి (చే వొపదీయంచు నర్ధమున్‌ 
దానొనరించి వారణ మొనర్చెను దన్నిమిషంబునం దులన్‌. 
(అవధాన భారతి) 


సమస్యాచరణముతో నే పద్య మారంభింపబడినది. అది తుదియందే 
లగ్నమై యుండవలెనను పట్టింపు లేదు, నాలుగు చకణములలో నెక్కడనై న 
నుండవచ్చును. 


174 


కం, 


ఆ వె. 


చం. 


అనధాన విద్య 


“మదగజయానకున్‌ రవికమ్మాతము చాలును జీర యేటికిన్‌,' 


ఆదియిది తెచ్చి పెట్టుమని యంబరముల్‌ నిన మొన్న నాల్గుకొ 
న్నది నవవర్ణరమ్యము లనర్భము లిస్టు బజారు శేగినన్‌ 
బదపడి దుర్భ్యయంబు నవళ్యము మ్మితమ! నీవ తెమ్ము మా 
మదగజయానకున్‌ రవికమా తము చాలును జీర యేటికిన్‌, 
(శతావధాన (ప్రబంధము, (ప్ర, ఖం.) 


చీరలు మొన్ననే కొన్నాము. ఇపుడు రవిక నూత్రము కొన్న చాలును, 
“అమవస నిందుండు తోచె నదమరేయిన్‌.' 


కమలాక్షు డొఠ్కగోపీక 

యనువసయని జంక, నద్దమం దచ్చెలి ఫా 

లము జూపి యనియె, గను మెటు 

లమవస నిందుండు తొచె నదమరేయిన్‌ ? (శతావధాన సారము.) 


“పూలు సెగలు పొగలు పుక్కిలించె.' 


వల్లభుండు వచ్చు, సరిరంభమున (గుచ్చు 

నంచు జెలి యలంకరించుకొనియి, 

(పొద్దు పోవబోవ బూబోడి క్రొమ్ముడి 

పూలు సెగలు పొగలు పుక్కిలించె. (శ తావధానసారము ద్వి, ఖం.) 
'సరసునివై పు వీపు నలచాన మొగంబటు గోడవైపు | 


ఇది సమస్యకాని సమస్య, 


రసుని వై పు వీపు నలచానమొగంబటు గోడవె ప్ప వైపు, నా 

డు కేలు చాపు, నలచానయు జన్ను ల జేయిమోపు, నా 

సుడు కోర్కి జూపు, నలచాన తొడందొడలోన దోపు, నీ 

వరుసనె తెల్లవారె నొకవై ఖరి నొక్కనికొక గావ తోన్‌ (క తావధానము,) 


జ్ర ర 
నా 


ర్‌ 


దానితోనే యారంభించి, దానివలెనే తక్కిన చరణములు తీరు టిలో విశే 


మన్నది, మనోహరమైన కల్పన, 


తృతీయ | పకరణము 176 


“ఒకచో సూర్యుడును జందు డొప్పిరి జంటిన్‌.” 
కం, (పకట సుధాకలశము గొని 


చకచక వడ్డించు వేళ, సౌదామిని వం 
టి కలికి మోహిని జూచుచు 


నొకచో సూర్యుడును జందు డొప్పిరి జంటన్‌. 
(శతావధాన |పబంధము. ద్వి. ఖం.) 
అమృతకలశము బూని మోహిని వడ్డించుచుండగా, దేవతాపం క్రిలో సూర్య 
చందు లొక చోట గూర్చుండియుండిరి, 
'తన సతి పెండ్లి చూచుటకు తానును నెగెను సత్వరంబుగన్‌.' 


చం, ఘనగఠి నేమిఘోష మెసగన్‌ బుతుపర్జరథమ్ము దోలుచున్‌ 
మనమున నగ్నియె దరికొనన్‌ దమయంతి పునస్వ్వయంవరం 
బనియెడివార్త బాహుకసమాఖ్యుడు నెషధు డొ విదర్భకున్‌ 
దన సతిపెండ్లి చూచుటకు తానును నేగెను సత్వరంబుగన్‌. 
(శతావధాన [పబంధము. ద్వి. ఖం.) 
ఏగెను సత్వరంబుగన్‌ అన్నంతనే అశ్వ హృదయపరి జ్ఞాత యెన నలుడు 


విదర  కేగెనని స్ఫురించును. విదేశములలో నైనచో తమ సతీ పెండి చూచుటకు 
తామును నేగిరి సత్యరంబుగన్‌ అని బపువచనమే చెప్పవచ్చు. అట్టి కల్పనల 


కంటె పురాణక థాసంబంధిక ల్పనలు రమణీ యములు, 
'ముండను జూచి మగడెంతొ మోదము నొందెన్‌.' 


కం. చండియని వీగిపోవ, వి 
భుండు గతించెనని ముండమోసె సతి, విర 
కుండయి భిక్షించుచు, ఆ 
ముండను జూచి మగడెంతొ మోదము నొందెన్‌. 
(శతావధాన |పబంధము ది. ఖం.) 


సతీ [కూరురాలు. దానితో కాపురము చేయలేక, మగడు చెప్పకుండ వెడలి 
పోయి సన్నాాసులలో కలిసెను. వాడు చచ్చెనని ఆ చండి ముండమోసెను పిదప 
కొన్నాళ్ళకు భిషాప్మాత పట్టుకొని ఆ తోవ బోవుచు ఆ ముండను జూచి సంతో 


[70 అవధాన విద్య 


నీంచినోడు. అనగా సన్న్యసించినను ఏవిలో. శోకము చావలేదన్న మాట. గుండు 
గొటిగించుకొని, బూడిద పూసికొని, ఒక్క! పొద్దులతో శివశివ అని కాలక్షేపము 
చేయుచున్న ది ఈ శిక్ష దీనికి పడవంసినదే యని యతని యక్కసు. 


'కొమ్మల్‌ పుటైను జూడ కోమలి కిలన్‌ గూర్మిన్‌ బుధుల్‌ మెచ్చగన్‌.' 


శా, తమ్ముల్‌ కుంభికళోరకుంభములకున్‌ , దాయాదు లంభస్సర 
సృమ్మర్థమ్ములు తమ్మి మొగ్గలకు, వి స్రంభార్హమల్‌ (పాణ మి 
త్రమ్ముల్‌ తత్కులపర్వతమ్ములకు, స్నిగ్గమ్మల్‌ కుచ పఖ్యముల్‌ 
కొమ్ముల్‌ పుధిను జూడ కోమలి కిలన్‌ గూర్మిన్‌ బుధుల్‌ మెచ్చగన్‌, 
(శతావధాన (ప్రబంధము. ది, ఖం.) 
“ఒక్కటి పాలు దాల్బ మథఖీయొక్కటి మూత్రము దాల్ప నయ్యెడిన్‌, ' 
ఒకటి శ్షీరస్థానము. ఒకటి మూ[తస్థానము. 


డ్‌, చక్కని పెడి కుండలని చన్గవ. మారనిధానమంచు న 

య్యిక విమోహబుద్ధి గణియింతురు పండితులేమి చెప, కె 

పెక్కిన యౌొవనోద్ధతి ద్యజించి విచారము చేసీ చూడుడే 

యొకటి పాలుదాల్చ మజియొక్కటి మూూతము దాల్ప నయ్మెడిన్‌. 

(శతావధాన (ప్రబంధము. (ప, ఖం) 

యౌవనపుమబ్బు వస్తు విచారము చేయనీయదు, చదువుకొన్న వారే మోహ 
ముగ్గులై మాటాడుదురు. ఎద బంగారపు కలశములు, ఆ చోటు. మన్మథ నిధి 
యందురు. వట్టి (భాంతి, ఏమున్నది? ఇక్కడ పాలు, అక్కడ మూ|త్రము. 


[కమాలంకార చమత్కృతి 
యథాసంఖ్యముగా సమస్య బూరించుట [క మాలంకార చమత్కృరి. 
“యథా సంఖ్యం (కమెజైవ (కమికాణాం సమన్వ్యయః' (చం|దాలోకము.) 
సమస్య; "అనిరుద్ధుడు నెమలినెక్కి యంబుధి దా చెన్‌." 


అనిరుద్ధుడు [పద్యుమ్న సుతుడు. నెమలి నెక్కువాడు కుమారస్వామి. 
అంబుధి దొటీనవాడు ఆంజనేయుడు. ఇదెట్లు పొసగును? 


తృతీయ [ప్రకరణము 177 


కం. మనసిజ నందను డెవ్వడు! 
నని వణ్ముఖు డెద్దియెక్కి యరుల జయించెన్‌? 
హనుమంతుడేమి చేసెను? 
అనిరుద్ధుడు, నెమలినెక్కి, యంబుధి దాటెన్‌, 
(తెలుగు సమస్యలు* వావిళ్ళ) 


కీమముగా, మీది (ప్రశ్న ములకు [క్రింది పదములు సమాధానములు. 
'సంధ్యల్‌ వార్తురు గాదె సిర్ణరవరుల్‌ సంభోగ కాలంబునన్‌.” 


లా సంధ్యావేళ ల నేమి చేయుదురు నిషాయు క్రులై బాహ్మణుల్‌ ? 
వంధ్యత్వంబు ఘటింపజేయక య యెవ్యారిత్తు రిష్టార్ర మల్‌ ? 
ఏంధ్యా|దుల్‌ బలే కామినీ స్తనను లేవేళన్‌ విజృంభించెడిన్‌! 
సంధ్యల్‌ వార్తురుగాదె, నిర్జ్ణరవరుల్‌, సంభోగకాలంబుకగ్‌, 
(స్ట పిపపాటి చిదంబరశాన్ర్రీగారు ) 
సంభోగ కాలమున సంధ్యవార్బు నాచాకము స్యర్లోకవాసులకు లేదు, 
కనుక సమస్య లోకవిరుద్ధ్దము వైరుద్ధము పరిహరించుటకు అన్యధా గతి తోప 
నపుడు కవి క్రమాలంకార చమత్కృతి నాశయించును. ఇక్కడ సమస్యాపాదము 
(తీథా విభ క్రమైనది, 


“రావణు డన్న రామునకు, రామునకున్‌ నుమ తల్లి కోడలొ.' 


దశరథరామునకు దశకంఠుడు జ్యిష్ట[ భాత, మణీయు నతనిక్తి పార్వతి 
తల్చియైన మేనక కోడలు. లేదా తల్లియు కోడలును అగును. ఇది సమస్య, 


ఉ. భూవరు భార్య నె త్రికొనిపోయె నెవండు ? సురేందసూతి సు 
(గీవున శేమియయ్యె ? కలిగెన్‌ దగవేరికి * శంభురాణి యే 
పావని ? పూజ్య యెన్యతె? |పభావతి రుక్మిణి కేమి కావలెన్‌ ? 
రావణు, డన్న, రామునకు రామునకున్‌, నుమ, తల్లీ, కోడలొ, 
(శ కావధాన | పబంధము. (ప. ఖం.) 
సమస్య సోడా విభజింపబడినది. 1, జానకి నపహరించినవాడెవడు + 
రావణుడు, 2. వాలి స్ముగీవున కేమి యయ్యెను ? అన్న. శి. వివాద మెవరికి 
121 
లీ 


178 అవధాన విద్య 


గలిగెను? రామునకు రామునకు, అనగా రఘురామునకు, భృగురా మునకు. 
4, శీవుని పత్ని యెవతె? ఉమ. 5. పూజ్య యెవతె ! తల్లి 6, [పద్యుమ్నుని 
భార యగు [పభావతీ రుక్మిణి కేమి కావలెను ? కోడలు. 


కా దేనికి గుహుడు మజీయు గణపతి తమ్ముల్‌.' 


కో దేడు ళ్మళానపతి శివుడు, శివునకు షణ్ముఖ కరిముఖులు తనయులు. 
తమ్ములు కారు, 


క్ర, చ టాసుశ సతి యెవనికి ! 
వ్యటువళ క్రి కలడెవడు ? వటు డెవ్వడు 1 బల్‌ 
కుటలు సలుపుడు రెవ్వరు ? 
క్మాటేనికి గుహుడు, మణియు, గణపతి, తమ్ముల్‌. 
(శతావధాన (ప్రబంధము. ద్వి ఖం.) 
“కుంజర యూథంబు దోమ కుత్తుక జొర్చెన్‌.' 


ఏనుసల గుంపు మశకకంశ్ర శాళమున [బివేశించెనని సమస్య, 


క్ర 


o 


సంజకడ దోచు నెయ్యది ? 
పుంజుకొనగనీయ దెద్ది పొలుగగు నిదన్‌ ? 
మంజుఫలభక్ష్య మెక్కడ ? 
రుంజరయూథంబు, దోమ, కుత్తుక జొచ్చెన్‌, 

(శతావధాన (ప్రబంధము, ద్వి ఖం.) 
సంధ్యావేళ విహోరార్థము బయలు వెడలునది కుంజరయూథము. నిద 
చెజచునది దోమ. మధురపదార్థము |గ స్తము. 


శే షచమ తృ శ్రి 
“కొర విని కౌగిటను జేర్నికొనుము అతొంగీ!' 


కొరవి = ఎజ్జిగోరంటచెట్టు. Safe యన్నంతనే కోజవి = ఉల్క. యను 
కొని యుల్కి పడుదురు. నాయిక యెట్టి గోరంట చెట్టును గొగిలించుకొన్న చో 
ఆకాలమున పుష్బించునని చెప్పుదురు, ఇదొక దోహద) కియ. 


తృతీయ | పకరణము [70 


కం, తరువుల దోహద మెటుగక 
తీరిగద వొకమాట నేను దెలిపెద వినుమా! 
యరుదార బూలు పూచును 
గొరవిని గౌగిటను జేర్చికొనుము లతాంగీ! (అవధాన సారము.) 


“పగలుశశాంకు డంబరముపె విలసిల్లు గళాసమ్మగుడై .' 


చం, నగెనని | పక్కయింటిచెలి నన్‌గని మాయ మొగమ్ము పెట్టుచున్‌ 
వీగిసెద వయ్య! నా యెడల నిక్కము లేదొకదోస, మవ్యయం 
బగు నమృతమ్ముమాని యితరాసవ మెవ్యడు కోరు? నేల యీ 
పగలు? శశాంకు తంబరముపై విలసిల్లు గళాసమ గుడై. 
(శతావధాన (ప్రబంధము-ద్విలియ ఖండము) 


పండువెన్నెల కాయుచుండగా పతి సతిని బతిమాలుకొనుచున్నా డు. ఆమె 
కితనిపై తెగని యనుమానము - | పక్కింటి వాల్గంబేని చూచుచున్నాడని, 


పగలు = దినము పగలు = పగయొక్క బహువచన రూపము, విరో 
ధములు. 
“అమ్మా! రమ్మని పిల్చి భార్యను మగం డయ్యర్థర్మాతంబునన్‌.. 


రా (కమ్మెన్‌ మేఘము లీదతోడ జినుకుల్‌ రాలన్‌ దొడంగెన్‌ గడున్‌ 
నెమ్మెక్కెన్‌ శయనమ్ము, దుపష్పటియు, మన్నింపందగున్‌ దప్పులన్‌ 
వెమ్మున్‌ నెమ్మది, ముద్దుగుమ్మ! యలపహూవిల్రాని [కొందమ్మియౌొ 
నమ్మా! రమ్మని పిల్చె భార్యను మగం డయ్యర్థర్యాతంబునన్‌. 
(శ తావధ్ర్ధాన [పబంధము. ద్వితీయ ఖండము) 
అమ్ము = బాణము, పూవిల్కాని [కొందమ్మయా నమ్మా! ముద్దుగుమ్మా ! 
పుష్పచాపుని నవారవిందబాణమా! అని సంబుద్ద్ధి. 
సొరుగూరికిబోయి మగడింటికి వచ్చి, నడిరేయి, ముసుగు పెట్టికొని కుక్కి 
మంచమున నక్కి పడుకొని యుండిన యిల్లాలు తల్ది కాబోలునని, పొరపాటున 
'అమ్మా' యని పిలిచెనని కల్పించి పూరించినచో “అమ్మ'కు ఆర్థాంతరము చెప్ప 
వలసిన యవసరముండదు. సమస్య పొనగును, 


180 ఆవధాన విద్య 


“రాముడు ధర్మమున్‌ జెటీచె రాజులు యోగులు సంశసింపగన్‌.' 

రాముడు ధర్మ భంగ మునకు పాల్పడునా? దానికి రాజులు సంతసించిన 
సంతసింప వచ్చు. యోగులు సంతసింతురా? 

“ధర్మోఒహింసోపమాయోగోపనిషత్సు ధనుష్యపి' అని |తికాండ శేషము, 
ధర్మ శబ్దమునకు ధనుస్సు అనెడి అర్థము కూడ కలదు, ఇక్కడ రాముడు 
ధనుర్భంగము చేసెనని చెప్పవలెను. 


ఉ. ఆ ముసివెంట బైనమయి యాటవి దాటక గీటడంచి పో 
ద్దామత జన్న మున్‌ నడిపి దారి నహల్య బవ్మిత జేసీ, వె 
గా మహిజన్‌ వరింప శివకార్ముక వీక్షణ కేగుదెంచి, @ీ 
రాముడు ధర్మమున్‌ జెణిచె రాజులు యోగులు సంతసింపగన్‌. 
(చమత్కార కవిత్వము.) 


“ఎన్నిక కొసివారు (ప్రజ నేలుచునుండుట చితమయ్యెడిన్‌. 
ఎన్నిక = ఓట్టద్యార మున నగు ఎన్నిక, పరిగణన, 


డీ. చెన్నగు నాభిజాత్యమును శీలపటుత్వము సాధవృ త్రమున్‌ 
మన్నన పొందు నేమనుజమాన్యుని సట్ట నతండు లోక మం 
దెన్నిక గాంచుటొప్పు, (ప్రజ నేలుట యొప్పు, సీదేమికాలమో 
యెన్నిక కానివారు పజ నేలుచునుండుట చి తమయ్యెడిన్‌, 
(శతావధాన (పబంధము,. (ప్ర, ఖం.) 


'ఆక్షపా౦ఢిమ మీజ ఆ శకుని లంకాధీకుతో బోరెడిన్‌.' 
ఆక్షములు పాచికలు. శకుని ధృతరాష్ట్రని బావమరది. 


శా,. రక్షోవల్లభరర్షి త క్షితీసుతన్‌ రాజీవనే| కన్‌ దయా 
పక్షుండై విడిపింపనెంచి. పరితఃపక్షచ్చటాస్ఫోట తీ 
[వశ్నేసోద్ధతి ఖగ్గ ఘట్టనములన్‌ వారించుచున్‌ నిల్చి, హ్‌ 
ర్యక్ష| పౌఢిమ మీజ ఆ శకుని లంకాధీళుతో బోరెడిన్‌, 
(శతావధాన ప్రబంధము, ద్వి ఖం.) 


హర్యక్షము = సింహము. శకుని=పక్షి, జటాయువు. 


తృతీయ | ప్రకరణము 181 


శరమున్‌ గని జింకపిల్ణ సంతస మందెన్‌,' 
శరము బాణము. శరమునకు నీర మకు నర్థము కూడ కలదు, 
రో దధ్యాద్య గసారే బాదే కాండే తృణాంతరే శర మంబుని,' 
(నానార్థ రత్నమాల.) 
కం. ఖరకర తాపవ్యధ గ్ర 

మ్మరి వనభూమి నొకచోట మంజునికుంజ 
స్సుర దుజ్జ్యల కాసారపు 
శరమున్‌ గని జింకపిల్ల సంతస మందెన్‌, 

(శతావధాన [పబంధము-| ప, ఖండము) 
కాసారపు శరము = సరోజలము, 
“శంఖంబులు దివినుండి జాణీపడియెన్‌ జంబూఫల ష్మక్రియన్‌. 


శంఖములు తెళినివి. జంబూ ఫలములు నల్లనివి, జంబూ ఫలములవలె 
శంఖములు పడెననుట పొసగదు. శంఖమునకు రెండర్థములు. సంకు, ఒక సంఖ్య, 
1000000000009. ఈ సంఖ్య నాశ్రయించి పూరించుట లెస్స, 
శ్రా శ ంఖధ్యానము చేసి దేవపతి రక్షఃకాండ లక్ష్యమ్ముగా 
(టేంఖచ్చాపము దాల్చి జ్యారవము దిగ్వీధిన్‌ విడంబింపగా 
బుంఖమ్ముల్‌ మటీపుంఖముల్‌ వదలె నప్పున్‌ బాణముల్‌ బల్బిడిన్‌. 
శంఖమ్ముల్‌ దివినుండి జాజిపడియెన్‌ జంబూఫల| షు క్రియన్‌. 
(శతావధాన |పబంధము, ద్వి, ఖం.) 


సకంకప తములై న శిలీముఖములు నీలాకాశమునుండి జాజీపడుట జంబూ 
ఫలములు జాజీపడిన ఫ్రై యుండును. 


ఇవి శ్రేషచమత్కృతి కుదాహరణములు, 


పానచమరత్క శి 
“వ క్రంబుల్‌ పది కన్నులైదు కరముల్‌ వర్ణింపగా వెయ్యగున్‌,' 
తలలు పది, కన్నులెదు, కరములు వెయ్యి = ఇది సమస్య. క్రమాలం 
కార-చమత్క్యతితో దీనిని బూరించుట కష్టము కాదు. కాని, ప్రాసము దుష్క 
రము, అందుచేత ఇక్కడ (ప్రాసమునకే (ప్రాధాన్యము, 


182 అవధాన విద్య 


కా. ఈ క్ర పాసము ెడ్డదంచు విన మీరెంలేసివా రాడగా 

వాక్తాసంబది సత్కీళశ్వరులకున్‌ వర్ణింప న జెప్పెదన్‌ 

దికొగరాతికి బొర్యతీశ్వరులకున్‌ దిగ్మ పభారాశికిన్‌ 

వ క్ర౦ంబుల్‌ పది, కన్నులైదు, కరముల్‌ వర్ణింపగా వెయ్యగున్‌, 

(తెలుగు సమస్యలు. వాపి ) 

సమస్య పూరించుకొనుటకు నిశేపముగా మూడు చరణము లుండగా, కవి 
ఒకేయొక చరణ ముపయోగించుకొనెను. దిక్‌ -- త) - అరాతి=దిక్పాలళ తువు, 
వానికి పదిళలలు. అనగా వాడు రావణుడు, పార్వతి -- ఈశ్వరుడు, ఇద్దరికి 
2-[8=5 కన్నులు. తిగ్మ|పభారాశి = సూర్యుడు, సూర్యుడు సహస 
కరుడు, 


“తార్జ్యని జూచినంత రఘునాథుని పాములు వీడిపోయెగా.' 
. తృక్షస్య బుషే రపత్యం లార్జ్యః గరుత్మంతుడు, 


మేఘనాధుడు శ్రీరాముని నాగపాళబద్దుని జేసెను. 'గరుడదర్శనమా| తమున 
సర్పములు వీడిపోయె' నని సమస్య, సమస్యలో విపరీతార్థ మేమియు లేదు. 
ఉన్న చిక్కంతా | ప్రాసము గూర్చికొనుటలో నున్నది సమస్యాపాదమన యతి 
మైత్రి లేదు. మై తి కల్పించికొనెడి బాధ్యత యవధానిదే. తృతీయపాదాంతమున 
నకారపుబొల్లు కొట్టినచో అది తార [శిష్టమె నాథమైతి బొందును. 


డి, వార్ట్యవరుల్‌ విషజ్ఞులయి వందురుచుండగ నింగినుండి దై 
దా ర్ట్యముచేత వచ్చి తన దట్టపు టెక్కలు విచ్చి సర్పజై 
ఘా ర్టగ్గమునన్‌ ధరాస్థలికి (గక్కున డిగ్గగవచ్చు నాతని 
న్రాన్యుని జూచినంత రఘునాథుని పాములు వీడిపోయెగా. 
(అవధాన సారము.) 


_ వార్జ్య, దైదార్ట్య, జ్రైఘార్ష్య శబ్దములు వృక్ష, దిద్భశా, జిఘృత్షాళబ్ధిమల 
నుండి కవి _కల్పించకొన్న రూపములు తార్జ్యుడు, తృక్షళబ్దమునుంకి పుట్టిన 
రూపమే 


తృతీయ | ప్రకరణము 188 


“దుఃఖము గాదె చక్కని వధూటితరంబు విదగ్ధకోటికిన్‌,' 


విదగ్గుడనగా నాగరుడు, నిపుణుడు. వానికి జక్కని వధూటిరతము సుఖ 
దమ. దుఃఖమనుట పొసగదు. దానిని “నిర స్తధీదుఃఖము” అని పూరించుట 
కష్టము కాదు. కాని, [పాసనిర్వహణము కష్టము. 


ఊ. గీఃఖననంబు లేల? పరికించి వచించెద నొక గ్రామాట బా 
రాః ఖలు పాపినో యని తిరంబుగ జల్కె_డి ఛాందసో క్తులన్‌ 
భాఃఖచితో కులన్‌బలె మనంబున నెంచకుడీ, నిర స్ప ధీ 
దుఃఖము గాదె చక్కని వధూటిరతంబు విదగ్గకోటికిన్‌. 
(శ్రీ పిథుపాటి చిదంబరళాన్తి గారు.) 


అది లభింపకపోయెనే యని యేడ్చువారి కది లభించుట సుఖదమని 
భావము, 
'తుంక్వొ [పత్యయముల్‌ ర సజ్ఞమతి కెందుం దుష్షి జేకూర్చునే?' 
శా, రం క్ర్యారంతు మటంచు గౌముది | కీయల్‌ రాపాడు నాల్మేవతో 

మం క్యోష్టాప్సు హి కాలివాహనవిభో! మామాప్న యామోదకాన్‌ 

భంక్ర్యాస్యే యని భార్య కౌముది [కియల్‌ వాంఛింపదే వేజుగా 

దుం క్రా| పత్యయముల్‌ రసజ్ఞమతి కెందుం దువ్షి జేకూర్చునే! 
(అవధానవాణి) 


శాలివాహనుని భార్య మలయమకి గొప్ప విదుషి. ఆమె భర్త తానును 
విద్వాంసుడు కొవలెనని b మపడుచుండెళు. ఒకనాతు ఆలుమగలు జల కీడలాడు 
చుండిరి. శాలివాహనుడు పెద్ద పెట్టున నీళ్ళు మీదికి జిమ్మగా, నామె యుక్కిరిబిక్కీ- 
రియె “మోదక సాడయి' యనెను. ఆ మాటవిఏ యితడు తటాలున మోదకములు 
తీసికొని వానతో మోదెశు మోదకములు = ఉం గాళ్లు, అమె లబంబూడుచు, 
ఇదేమి చేష్టిత మనగా, నీవు చెప్పినల్రై చేసితిని. నా దోష మేమి యనెను. “మా 
ఉవకైః తాడయ' అని ఆమె వాక్కార్గము. (నీళ్లతో కొట్టవద్దు). ఇతడు (గహిం 
చిన యర్థము “మోదకైః = ఉం, డాళ్ళతో, తాడయ = కొట్టుము' అ. సందర్భ 
మునుబట్టి కొదా అర్థము [| గహింపవలెను! ఈ నాయికానాయకుల (పసిద్ధక థ 
నాభారము చేసికొని, కవి సమస్యను పూరించెను 


184 అవధాన విద్య 


రంజ్‌ ధాతురూపములు 'రోంక్కొ రంతుమ్‌' ఆను సిద్ధాంత కౌముదిలోని 
[క్రియలు వల్ణెవేయుచున్న భర్తతో మలయవతి వేడినీట స్నానమాడి, మోదక ములు 
భుబించి, కౌముదీ! కియలకు రమ్మని పిలిచినది. కౌముదీ! క్రియలు వెన్నె లయాటలు, 


'గొడాలికి కొడుకొరండు గొబ్బున బుటెన్‌.' 
టు 


కం. వ డొబి యలర దశరథ 
రాడత్నము మఖము చేసె, వతఫలముగ స 
(మాడ్రతిని జీరకాలపు 
గొడాలికి కొడుకొకండు గొబ్బున బుట్టైన్‌, (అవధాన సారము.) 
విట్‌ -- రాజి = విడౌబీ = జనస మూ హము. 
“గీష్మపుటెండ నెత్తి గొటీగెన్‌ హరి మంగళ భావపూర్ణడై .' 

ఉ. భెష్మకి గొంచు దానరుగ భగున మండుచు దత్సహోదరుం 
డిష్మనిరోధకుం డిషువు లేయుచు మార్కొన రుక్మి, సర్యత 
స్సుష్మపృషత్కజాలమున జొన్పి నిజాసిని దూసి, నవ్వుచున్‌ 
(్రీష్మపుచెండ నె త్తిగొజిగెన్‌ హరి మంగళభావపూర్ణుడై. 

(శతావధాన (ప్రబంధము. ద్వి, ఖం) 
భైష్మకి = రుక్మిణి, ఇష్మము = మార్గము, సర్వతస్నుష్మ = అంతట 
చుటివ వచ్చిన తాళ్లవంటి, సృషత్క = బాణములయొక జొలమున = వలలో, 


బి 


చొగిపీజా బద్దని బేసి, శ్రీకృష్ణుడు కిరోముండనము చేసెను, 

“మూర్జుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్‌ వేగవే' 

థ్‌ మీర్భ ద్యోతులు పీ ర్పతాపఖనులున్‌ మీ రై ్యభవోదారులున్‌ 
మీర్ధడ్డ పవిదారితారిజనులున్‌ మీర్గొప్పవారంచు ద 

ఖగ 4 గి 
న్నే రైలానుతి దేల్తు రట్టి జనులందే నమ్మికన్‌ బూను ఆ 
మూర్జుండొక్కడు రాజుగా నయినచో ముల్లోకముల్‌ వేగే. 
(శతావధాన ప్రబంధము. (ప, ఖం ) 

'బంగ్లామీదికి దారీ జూపగలవా? భామాశిరోరత్నమా!' ” 


దారి జూపెడి స్రీ చేటిక కాదు. భామాశిరోరత్న ము, య. పజ 
యొక తరుణి లేదు, కనుక బంగ్గా వర్గింపబడుచున్న ది, 


తృతీయ (పక రణను 186 


ధా ఆంగ్లేయల్‌ వసీయించు నంచితమహాహర్మ్యాంతరంబందు స 
లుం గ్లేదుచ్చ విజిష్టుప భతర వల్గుజ్యాలదీపమ్ము లేం 
దుం గ్లస్తాంధ్యము, లధ్యముల్‌ మయసభన్‌బోలెన్‌ గనన్‌రావిటన్‌ 
బంగ్గామీదికి దారి జూసగలవా? భామాశిరోర త్నమా! 
(శతావధాన (ప్రబంధము, (ప. ఖం.) 


“పం డంగిచ్చటి కెంతద వ్వు చెపుమా? పం కేజప| లేక్షణా!' 


కా. గుండా కావలెనంచు నేనడుగ నాకుం బల్లైవార ౦దజున్‌ 
బం|డ్లంగిన్‌ గలదంచు జేప్పిరదీ నా భావంబులోనెంచి య 
వ్యాం డన్‌ మెచ్చుచు, దాని గొంటకయి యీ, పాంతస్థలింజేరితిన్‌ 
బండం గిక్కడి కెంతదవ్వు చెపుమా? సంకేజప, తేక్షణా! 
(శతావధాన సారము) 


పం్మడంగి ఊరిపేరు దాని కొకు గుండా దెచ్చికొనవలసివచ్చెను. 
“రాప్రా డిచ్చటి కెంతదవ్వు చెపుమా, రాకేందుబింబాననా!' 


అనియు నొక సమస్య కలదు, పం|డంగి తెకువరి “పంకేజప్మ తేక్షణా' 
అనెను అది పగలు కాబోలు, _రాప్రాటి తెరునరి “రాశేందుబింబాననా' అనెను, 
అది రా|తి కాబోలు. 


'జగద్వ్యా ప్రములయ్యె నిరులు ఖరకరు డుండన్‌.' 


ఇది దుష్కర ప్రాసము. ముందుగా దీనిని కందమని గు_ర్జింపవలెను, 
ఒక్‌ యక్షరము తృతీయచరణమున నుండ వలసినదాని నిక్కడ జేర్చుట. వలన, 
వెంటనే గుర్తుకు రాదు. తరువాత సూర్యుడుండగా చీకట్లు లోకమున వ్యాపించుట 
యసహజము. ఇది చిన్నపద్యము. [పాసనిర్వహణమున కే పద్యమున సగపాలు 
కర్చగును. ఏదో కథ కల్పించినగాని సమస్య తీఅదు. ఉన్నంతలో సర్దకొన 
వలెను, 


కం, సద్వ్యాఘాతము నిండె, వి 
. యద్వ్యాషృకి శౌరి చక్ర మడ్డుపణుప, నా 
౫ పద్వ్యధితుడయ్యె గీడి, జి క 
గద్య్యా ప్రములయ్యె నిరులు ఖరకరు డుండన్‌. (అవధాన సారము.) 


'ఖాడ్యాగతాధిపుడు శేష కౌగిట జొచ్చెన్‌ 
ఇదియు నట్టిదే 
'సబ్మాజసే9టు మొగము చలగ నయ్యెన్‌,' 
రి ళా 
_ఇదియొక చితమైన సమస్య, 


కం రోబ్మొదలు గలిగె, కేసున 


తబ్మిలగయి లంచమందు, దాన కలెక్టర్‌ 

సాల్మీగుల గినిసీరా గని 

సబ్మాజస్టేటు మొగము చలగ నయన్‌, 
ట్‌/ య లి 


0 


(అవధాన సారము.) 


రబ్‌ అనెడి ఆంగ్ల పదమ తోబాటు తబ్‌ అనెడి హిందుస్తానీపదము గూడ 
నిరభ్యంతరమగ నుప గాహ్మమైనది. 


సొంశేతిక చమత్క్కతి 


. _ _'కనులును బం్యడెండు మజీయు గౌ నయిదయ్యెన్‌.' 
ఈ సమస్య జ్యాతిషిక సంకేతము చేతనే పూరింపబడవలెను. 


కం విను మేడులేని యారున 
కును జంఘలు పదియు ఐదునొకండు కుచంబుల్‌ 
. . కనుబొమలు తొమ్మిదై తగు 
గనులును బం డెండు మజియు గౌ నయిదయ్యెన్‌ (అవధాన సారము.) 


1. మేషము 2 వృషభము శీ మిథునము 4. కర్కాటకము 5 సింహము 
6. కన్మ 7, తుం 8. వృశ్చికము 9. ధశుస్సు 10. మకరము 11. కుంభము 
12, మీనము = ఇది ద్వాదళ రాశిచక్రము, దీనిబట్టి చూచిన, కనులు పం|డైెండు 
అనగా మీనములు కొను ఆమిదు అనగా సింహము ఎవరికి? అని ఆకాంక్షికొగి, 
ఏడులేని ఆజునకు అనగా తు౨లే? కన్యకు అన సరి పెట్టుకొనవలెను తుల సాటి, 
సమానము జ.ఘలు పది అనగా మకరములు. కుచములు పదునొకండు అనగా 
కుంభములు కనుబొమలు తొమ్మిది అనగా ధనుస్సులు = ఈ రీతిగా కవి సమ 
యానుసారము సమన్వయించుకొనవ లెను, 


తృతీయ [పకరణము 187 


ఏడులేని ఆరు = ఈడులేని కన్య = ఇది క ర్భృపదము. 
“మూడును మూడుమూడు మరిమూడును మూడుమూడుగన్‌.' 


ఊ. వాడిమగండు గండుమెమయి భార్గవరాముడు క్షత్రవంశమున్‌ 
బూడిద సేయగా శపథమన్‌గొని మైకొనునాడు త్మీవమల్‌ 
దాడులు చూడ (గొమ్మె జుగుతండము [గ మ్మినచాడ్పునందగెన్‌ 
మూడును మూడు మూడు మణి మూడును మూడును మూడు మూడఃగన్‌* 
(శతావధాన (ప్రబంధము, ద్వి. ఖం.) 


ఏడుమూళ్ళు = ఇరువడియొకడు. పరశురాము డేకవింశతి పర్యాయ 
నులు క్ష తియవధ చేసెనన్న సంఖ్యాసం కేతమునా శ యించి సమస్యు రూపొందినది, 


గణితసంబంధి మజీయొక్క సమస్య : 
“తల లొక్కే బదినాల్లు గానబడియెన్‌ దద్గొ రి వక్షంబునన్‌.' 
పార్వతీదేవి యక్కున చతువ్చంచాళచ్చిరస్సులు కనబడెనని సమస్య, ' 


మ. లలితాకారు గుమారు వణ్ముఖునిన్‌ లాలించి చన్నిచ్చుచో 
గళలగ్న[గహరత్నదీ ప్త కళకా గాంభీర్య హేమాంచితో 
జరి ర్‌ త్న (పతి బింబీతా ననములన్‌ శంభుండు వీక్షించినన్‌ 
దల లొక్కేబదినాల్లు గానబడియెన్‌ దద్గౌరి వక్షంబునన్‌, 
(తెలుగు సమస్యలు. వావిళ్ళ.) 


గౌరీవక్షస్థలమున నవర త్న పదకమున్నది. చనుబొలు దావుచున్న 
షణ్ముఖుని తలలు తొమ్మిది రత్నములలో [పతి ఫలించినవి. కాగా 6x9 =E4 
తలలు ఆమె యక్కున గనబకినవి. 


'ఏకిరాన్న బిడి పార్వతిన్‌ శివుడు తా బెండ్డాడె మోహాంధుడై .* 


వికిర మనగా పిండనిర్వాపము. అట్టి వికిరము వివాహ శభమున [పస 
క్తి ంపజేయుటయే సమస్యలోని అమంగళ వ్యాపార ను, 


188 అవధాన విద్య 


మ, వికట [భూకుటి బూడిదై పడిన పూవిల్కానిపె నల్కమై 
మకరాంకాయ రతి పియాయ భవతే మద్ద_త్త మేత త్రిలో 
దక మంచున్‌ శశిరూపపిండమిడి తత్రారాళి రూపమ్ముగా 
వికిరాన్నంబిడి పార్వతిన్‌ శివుడు దా బెండ్లాడె మోహోంధుడై. 
(చమత్కార కవిత్వము. 


“తనకు సంబంధించినవాడు గఠించినచో తానేదైన శుభకార్యము చేసుకొన 
వలసివచ్చినపుడు ఆ గతించినవానికి కర్మ చేయకుండ తాను భభకార కము చేసి 
కొనరాదని ధర్మశాస్త్రము.' ఈ సమస్య ధర్మశాస్త్ర సంకేత నిర్మితము. 


__ “ధవళకాకజుండు దశర థుండు,' 


దశరథుడు తెల్లని కాకికి బుట్టినవాడని యర్థము, తెల్లని కాకి లేదన్నచో 
దశరథుడును లేడనవలెను, 


ఆవె. ధవళకాకమనగ తగు వేదహంసిక 
' దళరథుండనంగ దగును విష్ణ 
వధ్యరముల [శ్రుతుల నత డుదయించుటి 
ధవళకాకజుండు దశర థుండు, (చమక్కారక విత్వము.) 


దశరథుడు పక్షిరథుడు. విష్ణువు. అధ్వరములయందు మంత క్రియలచే 
ఆతడు రామాద్య వతారములతో బుస్టైనని భావము. ఇది వై దిక సంకేతము, 


"తన్నిన థూత్కరించినను దాహము జెందక నవ్వుటొప్పనే?' 


+ ఉ కన్నె ప పసిండియందియలు గల్జురనంగ నశోఠవృక్షమున్‌ 
దన్నె మొగమ్మునందుమి సె దద్వకుళదువు జూచి, దాన బూ 
చెన్నగ వంకురింప ముఖసీమ | దుమంబులు రెండు మెండుగన్‌ 
దన్నిన ల దాపము జెందక నవ్వు బొప్పునే! 
(శతావధాన (ప్రబంధము. ద్వి. ఖం.) 


"న “అశోక శృరణాహత్మా', ''వకుళో ముఖసీధునా' అని దోహద శాస్త్రము, 
ఈ సమస్య తత్సంకేత నిర్మి తము, 


తృతీయ , సకరణము 189 


కం, 


అధిక్షేప చమత్కృతి 


“మారొండుం డుదయించె న స్తగిరిపై మధ్యాహ్నకొలంబునన్‌ వ 


, ఆర్తింజెంది విషజ్యరంబున నొకం డా పెని త|దోగ వి 


స్ఫూర్తిన్‌ [(థాంతియు సన్నిపాత మమరన్‌ బూర్యాపరజ్ఞాన స 

ద్వార్తాహన్యుడు పల్కెనిట్టని యసంబద్ధ పలాపంబుగ న్‌ 

మారాండుం డుదయించె న స్తగిరిపై మధ్యాహ్న కాలంయినన్‌, 
(అవధానసారము.) 

దత్తమైన సమస్యయే యసంబద్ధాపళాపమ౫ యధిక్షేపింపబడినది. 

“కొడుకా! రమియింపు మనుచు గూశుకు పలికెన్‌.” 

పడతుల పై మోహంబున 

సుకివడియెకి తండి జూచి, 'కు దలతో నై 

ప్పుడు గూడ నీటులె ముండా 


- కొడుకా! రమియింపు'మనుచు గూతురు పలికెన్‌. 


(శ్రీ పినపాటి చిదంబరళాన్త్రి గారు.) 


అపహాన్య చమత్క్యతి. 
'బల్టీకి జెక్క. లేర్చడియు వామును మింగే నెలుంగు వీపుపె.' 


కాం 


బల్లి = గృహగోధిక. దానికి జెక్కలు వచ్చి, భల్దూకపృష్టమున కెగిరి, 


అక్కడనొక సర్పమును (మింగినదట ఇది సమస్య, బల్లి కీ పక్షములు వచ్చుట, 
చక్షు శవమును భక్షించు రెండును గల్లలే. 


డీ, కల్ణలు పొల్టులాడు టనగా నది యిట్టిద, వేయి చిల్లులన్‌ 


జెల్లెడు కుండనిండ నిలిచెన్‌ జంపూరము, కుంటివాడు మో 
కాళ్ళనె సంచరించెను జగమ్మ ఖిలమ్ము నివేషమా| తలో 
బల్లికి జెక్క లేర్పడియు బామును |మి3గె నెలుంగు ఏప్పుపై. 
(అవధాన సారము.) 


సమస్యలోని కల్టలకు తోడుగా మజికొన్ని జేరి, యపహసించుటయే 


పూరణము, 


190 అవధాన విద్య 


కుంతికి గుంభకర్ణునకు గూతురుగా జనియించె సీశయున్‌.” 


ఉ. దంతిముఖుండు పవి నెలతన్‌ దమయంతిని వాలి గూడగన్‌ 
గంతుని తల్లి హర్పణఖ కన్న కుమారుడు భీష్మడే, హనూ 
మంతు నెబుంగమే యసురమం తి శరుంతలయందు దా గనెన్‌ 
గుంతికి గుంభకర్ణునకు గూతురుగా జియించె సీతయున్‌, 
(శతావధాన (ప్రబంధము. ద్వితీయ ఖండము) 


మృచ్చకటికనాటకమున శకారుని పద్యము లిట్టివే, 

'కింశె శక్కే వాలిపు తే మహిన్టే లమ్బాపు శ్రే కొలణేమీ కుబన్గూ 
లుద్దేలా ఆ దోణప్ప త్తే జడాఊ చాణ కే వా దుస్టూ మాలే తిశజ్కూ. 
దాణ క్కేణ జధా శీదా మారిదా భాలదే జుగే 


ఎవ్యంమే మోడయిళ్నామి జడాడఊః వి౪ దోవ్యదీమ్‌, ' 
(మృచ్చకటిక మ్‌. 8.84, 85.) 


(వాలి కొడుకు మహేందుడు. రంభ కొడుకు కాలనేమి. (దోణుని కొడుకు 
జటాయువు. భారతమున చాణక్యుడు సీతను జంపినట్టు, జటాయువు | దౌపదిని 
జంపినట్టు.) 


ఇవే చాలున వేణుగోపాల శతకమున నొక సీఫమున్నది. 


సీ. రామాండక కతలెల్ల మేమెలుంగనియవె? 
కాటమరొజుకు కర్టుడోడె, 
బోగతకత లంత పోల నెజుంగమె? 
యిగనేసు డర్జును నిరగబొడిసె, 
భారతకతలోన బాలరాజొక్క_ండు 
కుంభకర్ణుని బట్టి కుత్త సింలె, 
కందపురాణాల కత పీర్టి కోటేరీ 


యీర బ్మదుని యిషయించి సంపె 


అనుచు మూర్జులు పలుకుదు రవనియందు .... 


తృతీయ | పకరణము 101 


మూర్ధల పురాణ కథా పరిజ్ఞానము నపహసించుచు పూరించుట యిదొక 
చమత్కృతి. 


అర్జాంతరన్యాస చమత్కృతి 
'ఉక్రి రర్ధాంతరన్యాసస్సా్య త్సామాన్యవిశేషయో' 
సమస్యః'ఉష్టి షంబున గట్టవచ్చునె! మదవ్యూఢ్యోగ ఫుండాలమున్‌ ' 


శా. ఉష్ణాంప పరిమానలేజ! ధృతరాష్ట్రోర్వీళ! నీ సూను డీ 
కృష్ణున్‌ సర్వ జగత్ప౦పూర్జుడని యొక్కింతైన లోనెంచకే 
తృష్టాపాళవిసిర్గతాత్ముడయి బంధింపంగ దానెంచె హా! 
యుస్టీషంబున గట్టవచ్చునె! మదవ్యూశో గ శుండాలమున్‌ , 
(చమత్కార కవిత్వము.) 
ఉష్టషము = తలపాగ, 
'గొడ్డురాలికి దెలియునే బిడ్డబాధ. 


తే. గీ, తాను బృచ్చించును శతావధాని గూర్చి 
ధారణాశ క్తి పోవగ ధార యజగ 
నెందు గష్టము గూర్చును బృచ్చకుండు 
గొడ్డురాలికి దెలియునే బిడ్డబాధ? (అనధాన భారతి.) 
“కుట్టక యున్న వృశ్చికము కుమ్మరిపుర్వని యెంతురే కదా!" 

డీ కట్టడి సూర గనందనుడు కార్య మెకుంగక దుష్టబుద్ధియే 
చుట్టలు మితులున్‌ సుతులు సూరెల గొల్వ సుఖాననున్న వా 
డద్దె యికేల తామసిల నాతని తుళ్ళడగింపు లక్ష్మణా! 
కుట్టకయున్న వృశ్చికము కుమ్మరిపుర్వని యెంతురే కదా! 
(కొప్పరపు సోదరకవులు.) 


సూర రినందనుడు = సుగీవుడు 


192 అవధాన విద్య 


కాకున్వర చమత్కృతి 
'రాముడు హర్పణఖి నపుడు రహి బెండ్రాడెన్‌ ,' 


కం, కామించి చూడ బోడే 
భామిని, (శ్రీరాము డేకపళ్నీవ)తు డో 
స్వామి! యిదియేమి మా టే 
రాముడు హూర్పణఖి నప్పుడు రహి బెండ్రాడెన్‌? 
(శతావధాన (ప్రబంధము. ద్వి, ఖం) 


“పాఠ వత్యవిభంగ భీతి విటులన్‌ బై కొందు రబ్దాననల్‌ 


శా పొతి[వత్యము భారతక్షితి దగున్‌ బాశ్చా త్యదేశమ్ము లన్‌ 
జేతళ్ళుర్ధిగ దాని బూను టరుదై. చెల్లున్‌ యథేచ్చారతుల్‌ 
కాతర్యమ్మున కొగ్గి నిల్వ రొకచో గాలూని, పాటింతురే 
పాతి వత్యవిభంగ భీతి? విటులన్‌ బై.కొందు రబ్లాననల్‌ 
(శతావధాన [పబంధము. (ప. ఖం) 


'నాతికి మీసముల్‌ మొలవ నాథుడు (ప్రీతిని ముద్దు బెబ్టెడిన్‌." 


సతీ మూతిమీది మీసములు పతికి ముద్దుగూర్చునా? 


డి, చూత ఫల| పభాముముషిషృల్‌ చనుగుబ్బలు పోకఠలంతలై 
చేతులు కొయ్యబాణి, నునుసిగుతెరల్‌ మృగతృష్తవారియె 
లి గె ణ కుల 
(బాతిగ రూపు దిద్దికొని బౌంస్నగుణంబులు చూచి యేగతిన్‌ 
నాతికి మీసముల్‌ మొలవ నాథుడు (పీతిని ముద్దు బెపైడిన్‌? 
(శతావధాన (ప్రబంధము, ద్వి, ఖం.) 


స్రీయందు పుంధర్మ మేర్చడినచో మీసములు మొలుచును. తత్సరిణామ 
ఫలముగా, మామిడిపండ్లంత పెద్దపాలిండ్లు పోకలంత లగును. నృుణాళనాళ 
మసృణ బాహులతలు కొయ్యణాజును. లజ్జామాధుర్యము పంచబంగాళ మగును. 
ఇట్టి నాతీ నెవడు చుంబించును? 


తృతీయ | ప్రకరణము 108 


శబ్దగ తౌర్థ చమత్క్యతి 
“మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్‌?' 
ఉ. ఓ నవనీతచోర! దయయుంచి పటమ్ముల నిమ్ము వేగ మా 
మానము గావుమన్న, వజమానిని పల్కుల కెంతొ వింత న 
వ్యాననసీమ దోప గమలాక్షుడు తానిటు పల్కై, మానినీ! 
మానవతీలలామ కభిమానమె చాలును జీర యేటికిన్‌?(శ శతావధాన సారము) 


మానవరి యనగా మానము కలది. అదీ యుండిన జొలును, ఆన 
మెందుకు? చీర అన్యము, ఇది శబ్బగత మైన అర్థచమత గ్రాకి' 


'తటుకున స్వర్ణకారకుని దాపున జేరె నబద్ధ మిద్ధరన్‌, 


చం నటకుల చెంత, [గామకరణంబుల పొంత, వకీళ్ళయందు, [ది 
స్ఫుటశవయౌవనాఢ్యలగు బోగపుగాంతల పల్కులందు ని 
ల్చుట యిది భదమా యనుచు లోన దలంచుచు దూరదర్శియె 
తటుకున స్వర్ణకారకుని దాపున జేరె నబద్ధ మిద్ధరన్‌, (ఆవధాన సారము ) 


ఇదొక లోకో క్రి, ఈ పద్యమునకు మూలమగునేమో, యీ శ్లోకము 
[పచారమున నున్నది, 
లో, భూత్వా పౌల్కిసకా త్ప్రపద్య రజకా నాభాష్య పౌరాణీకాన్‌ 
గానస్థాన మ, చావు కరణా నాలింగ్య నత్వా కవిన్‌ 
వేళ్యాసద్మని స సం|పవిళ్యచ గతా వైద్యస్య పాణి (గ్రహం 
భూమో హంత |! సువర్ణకారసదనే సానంద మాసే స మృషా, 
(మంగ శేకరశాన్తిగారి చాటువు) 
“పట్టపగలు చుక్కలు పొడిచెన్‌.' 
కం, నిగమాగమపారగులౌ 
సుగుణుల బరిహాసమాడ జూచు మహాత్ముల్‌ 
జగతీ జనించిన కతనన్‌ 
సుగుణాకర ! పట్టపగలు చుక్కలు ఫొగిచెన్‌, 
(ఫ్రీ పీపొటి చిదంబరళా స్త్రి గారు) 
18) 


194 అవధాన విద్య 
లో కజ్ఞతా చమక్క్బృతి 
“కన్నె జీకము చెడక మునుసె గర్భంబాయెన్‌. 


ఈ సమస్య విన్నంతనే, అ, యమున్న ది? కుంతిక ధ్ర చెప్పినచో సరిపోవు 
ననుకొందురు. కుంతి సూర్యసమాగమముచే కన్యాత్వము చెడి గర్భిణి యయ్యెను. 
సీ కన్యాత్యము దూషితము కాకుండెడుమని సూర్యుడు వరమిచ్చెను, అది వేలు, 
ఇక్కడ కుంతి కథ పొసగదు. 


కం, చిన్నది పం! డెండేండ్లది 
యెన్నడు రతికేశి సుఖము నెజుగక మునుపే 
వెన్నున దామర పు'పైను 
గన్నెజీకము చెడక మునుపె గర్భంబాయిన్‌, (తెలుగుసమస్యలు. వావిళ్ల) 


వెళ్నున తామర పుట్టినచో చిన్నికన్నెలకు చూలేర్పడునని వై ద్యులందురు, 
ఆ చూలు వట్టి మాంస పేశి కావచ్చు. 


'వేకటి లేక బిత్తరియు బిడ్డ గనెన్‌ గగనస్థలంబునన్‌.' 


గగనస్థలము దేవతా విహారస్థలము కనుక దేవకామినులు సద్యోగర్భమన' 
బిడ్డలగనుట వింత కాదు. కాని, హంసలు గగనమున బోవుచు (గుడ్డుజెట్టుట, రవి 
కర స్పర్శచే తక్షణమే (గుడ్డు పిదిలి పిల్ణలగుట, ఆ పిల్లలు మట్టు ఆటీ తల్లి 
వెంట బోవుట-పక్షి జాతియందు హంసజాతి పరిజ్ఞానముగల కవి, బిత్తరిని పులుగు 
బిత్తరిని జేసి యిటు పూరించును. 


ఉ. మూకలు గట్టి |కౌంచములు ముందర బోవుచునుండ నొక్కటిం 
జోకగ (గుడ్డుబెట్ట నొక సూర్యకరంబది దాకి పిల్లల 
యీకలు వచ్చి తలికడ కేగ వడింజనె, నై దునాల్నె లల్‌ 


వేక్షటి, లేక, బిశ్తరియు బిడ్డ గనెన్‌ గగనస్థలంబునన్‌, 
| (తెలుగుసమస్యలు, వావిళ్ల) 


తృతీయ (ప్రకరణము 190 


“ఆకులు పోకలుంగలుగ నంతియ చాలును సున్న మేటికిన్‌.' 


ఊ శ్రీకర కీర్తిహార గుణశేఖర కౌమ్మనమంతి తిక్కనన్‌ 
రాకలు గోరి ముగ్గ యును రాగము జెందిన మన్మథాగ్నిచే 
[బాకటమైన ముత్యములు పాకములై నవి వేగ తేవయా 
యాకులు పొకలుంగలుగ నంతియ చాలును సున్న మేటికిన్‌ : 
(తెలుగు సమస్యలు, వావిళ్ల.) 
ము త్తియము లగ్గిసెగ తగిలినచో సున్న మగును, ఆ సున్నము తాంబూల 
దళములకు రాచి, పూగఖండములు కళిపి సేవించినచో రక్తిమ కలుగును, ఈ 
పద్యమున కబ్దకుద్ధి తక్కువ. అయినను ఆభి పాయము చక్కగ నున్నది, ఇది 
వస్తుగుణజ్ఞతా ఫలము, 


పొనరుక్ష్య చమత్కృతి 
“నిను నీను నిన్నునిన్ను నిను నిన్నును నిన్నును నిన్నునిన్నునున్‌. 


చం. అనిలజ! జాంబవంత! కమలా ప్రత నూభవ! వాయుప్పు త! యో 
పనస! సుషేణ! నీల! నల! భానుకులుండగు రాఘవేం[దు డ 
ద్దనుజపురం వే గెలువ దైత్ఫ్యుల జంపను వేగ రమ్మనెన్‌ 
నిను, నిను, నిన్ను, నిన్ను, నిను, నిన్నును, నిన్నును, నిన్ను నిన్నునున్‌. 
(తెలుగు సమస్యలు, వావిళ్ల.) 
శ్రీరాముని యాజ్ఞ వానర సేనలో నందబకి బేరుపేరున దెలియబజచుట 
జరిగినది. ఇందు తొమ్మిది నినులున్నవి. సంబోధనము లెనిమిది యున్నవి. 
మొదటివాడు అనిలజుడు. నాలుగవవాడు వాయుపు తుడు. ఇద్దరు నొకరే, కనుక 
మటియొకటి తగ్గును. ఆంజనేయుని రెండుమాజులు సంబోధించుట యతని [పాము 
ఖ్యము న్యా మేడించుటకు కొటోలు, 


“అందరు నందరే మజీయు నందరు నందరి యందరందరే.' 


కోందరు (పాక్కిటీళ గరుకు, కొందరు కాలుని యెక్కిరింతలున్‌ 
గొందరు భైరవాశ్యములు, కొందరు పార్టని తేరి 'టెక్కెముల్‌ 
. కొందరు కృష్ణజన్మమున గూసినవారలు నందరందరే 
యందరు నందరే మరియ నందరు నందరె యందరందరే. 
(శ్రీనాథ) 


198 ఆవధాన విద్య 


(పొక్కిటీశ్వరులు = ఆదివరా హస్వాములు, సందులు. కాలుని యెక్కి 
రింతలు = యముని వాహనములు, దున్నపోతులు. భె రవాళ్ళములు = భైరవుని 
వాహనములు, కుక్కలు పార్టుని తేరి చెక్కెములు = అర్జునరథ ధ్యజములు, 
కోతులు. కృష్ణజన్మ మున కూసినవారలు = గాడిదలు, 

'సారెకు సారెకున్‌ మటియు సారెకు సారెకు సారెసారెకున్‌,' 


ఉ గ్రీరమణీయ చారుఫర సీకుహలోచను డున్నతాంసు డౌ 

రా! రఘురాముడంచు మధుర తప జూడదలంచియున్‌ సభన్‌ 

రారుణిప్యుతి చూడ దభితస్స్రరదక్షుల, యత్న మూనెడున్‌ 

సారెకు సారెకున్‌ మజియు సారెప సారెకు సారెసారెకున్‌, 

(శతావధాన (ప్రబంధము. (ప్ర, ఖం.) 

ధారుణిపు తీ = సీత, రాముడు చూడదగిన యభిరామమూ ర్తి యని కుతూ 
హలముతో చూడదలుచును. అవి సభ. పెద్దలున్నారు. తాను [కొత్త పెండ్లి 
కూతురు, సిగ్గు ముంచికొని వచ్చుచున్నది. చూడదు మానదు అభితః స్ఫురత్‌ 
అక్షుల = అన్ని వైపుల దిరుగు చూడ్కులతో. అఆక్కడెవరున్నారు? ఇక్క. డెవ 
రున్నారు? వారు నావంక జూచుచున్నారా? అని, సందు దొరికినచో రాముని 
జూడవలెనని మాటిమాటికి యత్ని ంచుదున్న ది. 


బోగి [తి క చమ తృ త్రి 
“తల్టికి మగడౌట కంటె ధన్యత కలదే?” 


య 
ఈ సమస్మ కన్యాలోకమతల్లికి మగడొౌట కంటె ధన్యత గలదే యని 
పూరింప వచ్చును. కాని యిక్కడ వేఖుగా పూరింపబడినది, 


ర్‌ం, పల్టవపాణి రమాసమ 

సల్ల లితాంబుజవదన విశాలేక్షణ శో 

భిల్లు నల రెడ్డిసుత కని 

తల్లికి మగ డౌటకంచె ధన్యత కలదే? (శతావధాన (ప్రబంధము. స ఖ.0) 

ఆల రెడ్డిసుత = కొాటయవేమునీ సుత, అనితల్లి. అనితల్లిని పెండ్రాడిన 
ఆలయ వీరభదారెడ్డికి అధికార పీఠము లభించినది, అందుచేత అశితల్లికి మగ 
డగుట ధన్యత. ఇదీ చార్మితిక విషయము. 


తృతీయ [ప్రకరణము 197 


'కింగున కపజయము గూర్చి క్రీ రిం గనుమా!” 


కం. సాంగత్యదూరవృత్రి వె 
సం గౌల్బలము బరపించి శతుత నెలకొ 
ల్పం గన్నుకొట్టునట్టి పె 
కింగున కపజయము గూర్చి కీ రిం గనుమా! 
(శతావధాన (ప్రబంధము. (ప. ఖం.) 
ఒకరా యిద్దర మగ్గరా నలుగురా యూహింప నింకెందరో!' 


మ్‌, (పకటౌద్ధత్యముతోడ నీవై జనతాపార్టీ మహావాత్య, స 
భ్యక ందంబింబది వచ్చె కాం, గెసు (పతిద్వంద్విస్క్పురత్‌ స్థానదీ 
పకమై, పండిన యాకులై పడిరి భూభాగమ్మునన్‌ మేటులే 
యొకరా యిద్దర ముగ్గరా నలుగురా యూహింప నింకెందరో! 
(శతావధాన పబంధము. (ప, ఖం.) 


ఇది యెన్నికల ఫలితములు వెలువడునప్పటి పరిస్థితి, 


ఛందోనిగూఢ చమత్కృతి 
“ఉత్పలగంధిరో యిపుడు నీ వూహూయనన్‌ బాడియేగ 


ఈ సమస్య పూర్యార్థము చూచినంతనే ఉత్చలమాలికావృ త్తమనిపించును. 
ఉత్పలళబ్దమ్ముద కూడ అట్టి భాంతికి (బేరకము. ఉత్తరార్థము మ త్రేభశార్డూల 
ఏ కీడితవృ త్రముల కనుగుణముగ నడిచినది. ఏత్మదహస్య మెజిగి పాదాదియందు 
సగణము జేర్చి మ లేభముగ గాని, గగము జేర్చి శార్దూలముగ గాని మొత్తము 
పద్యమును దీర్చికొనవలెను. “ఊహూ' యతిస్థానమున నున్నది కనుక తన్మి|తా 
క్షరము పాదాదియందు గూర్చికొనవలెను. 


మ, కనుసన్నం గొలుపంగ నొప్పితి వలంకారమ్ము లంబంప వ 
డ్కను గ్రైకొంటివి, పూవు సెజ్జ దరియంగా రవ్మటంచున్‌ వయ 
స్యను బుత్తెంచితి నమ్మి వచ్చితి, గటాక్షంబింత లేనట్టి చె 
య్యుననో యుత ఎలగంధిరో ! యిపుడు నీ వూహూయనంబాడియే? 
(అవధాన సారము) 


108 ఆవధాన ఏద; 


ఇది మేళ ఏ కీడితవృ తము ఓక చరణమున గొన్ని యక్కరములు 
తగ్గించియేకాదు, పెంచియ సమస్య యీయవచ్చును. పెరిగిన యక గ్రారములు 
తత్పూర్వ చరణమునకు జేందినవియై యుండును. 

“యోషాక్టీ బులు గూడ బుట్టె జగ మెల్లన్‌ దాన్‌.” 

కంద పద్య పాదమున నొక గురు వదికముగ నున్నది. క్లపాసము. 

కం, అక్టీళము [బహ్మము # 

త్యక్తి బత్యంబు గలుగు త త్రము, తచ్భా 

యాక్తిన్న మాయ తదో 

షాకీబులు గూడ బుటె జగమెలన్‌ దాన్‌, (ఆవధాన సారము) 

౧ టి న్న. 
'నాటిరోజు లికరా వికరా వికరావు మ్మితమా!' 


దీనికి ముందు భగణము దేర్చినవో నుత్సలమాల యగును. నలము 
జేర్నినచో జంపకమాల యగును. 


చ. పరమ కవిత్వ మండితుల ఖండితవర్యుల సత్కరింపుచున్‌ 
గురుగతీ నగహారములు గూర్చుచు రత్న సువర్ణ భూషణాం 
బరము లొసంగు దాతలగు పార్థివముఖ్యులు పోవ, బోయె, ని 
ర్భరములు నాటిరోజు లికరా వికరా వికరావు మతమా! 
(శతావధాన [పబింధము. (ప ఖం) 
ఇది చంపకమాల, సమస్యయందు ముందుజేరిన నాలుగు లఘ్వక్షరము 
లలో నాద, ్యకరము యేకిమై ఠి గలిగియున్నది. 


'రాముని రాక్షసాంతకుని దాళరథిన్‌ వినుతించుదొప్పనే?' 
రః సమస్యలో యతిభంగ దోషమున్నది: పృచ్చకుడు కావలసీయే 
యిచ్చెను. అవధాని దానిని సమర్థించుకొనవలెకు. 
ఊఉ. ఏమి విఖీవణా! దనుజు లేమయినన్‌ మటీనీకు జీంత లే 
దా? మన చెల్టిలిం జెజచినాతనీ పెండ్డము దెచ్చినాడ ద 
పా 1 మనుజుంకు గొప్ప? పలు పల్కులు మానుము, సిగ్గులేక త్ర 
(దామనని రాక్షసాంతకుని దాళరథిన్‌ వినుతించుటొప్పునే? 
(శ తావధాన (ప్రబంధము. ది, ఖం:) 


“తృతీయ ( పకరణము 109 


రాముడు తత్సమ పదము కనుక 'త|దాము' డనుటకు వీలైనది. ఇదే 
సమస్య- 


1. రామని రాక్షసాంతకుని నాళకరున్‌ వినుతించుటొప్పనే! 

2. రాముని రాక్షసాంతకుని లంక నిటుల్‌ వినుతించుటొప్పునే? 

అని మార్చి యీాయవచ్చును. అప్పుడు 1. సిగ్గువీడుచునాముని, అని, 
2. ఇదేమి వాగుట్మలాముని, అని కూర్చికొన్నచో యతి కుదురును. 

“పుష్పిణి నంటె రాఘవుడు లోలమతిన్‌ సతి శౌచదూరుడై .' 


ఈ సమస్యను బూరించుట దుర్షటము. యత్యర్థము గ్ర మపడవలెను, 
తృతీయచరణము తుదియందు లకారమునకు మెడ విటీచిన గాని యతి పొసగదు. 
పువ్చిణి సతి. లోలమతియైన పతికి శౌచబుర్ధి లోపించుట ఏంత కాదు. కొని 
పరమ ధర్మిష్టుడ్రైెన (శ్రీరామునకు శౌచదూరత ఆంటగట్టుట |పాజ్ఞు లొప్పరు. 
పువ్చిణీపదము సమాసమున గుచ్చికొను నవకాశ మున్నచో ఈ తంటా 
యుండదు, 


4 బాష్పసమాకులేక్షణ మబంధురవ క్ర)ము వంచి రాము వా 
స్తోష్పతి టోలు గాధిజుడు చూచితె యీ శిలయంచు బల్కి తౌ 
దుష్పథవృ త్రి గౌతమవధూమణి పాదపరాగభూతి గల్‌ 
పుష్చిణి నంటె రాఘవుడు లోలమకిన్‌ సతి శౌచదూరుడై . 
| గౌరి పెద్ది రామసుబ్బశర్మ గారు) 


కల్లు, రలు = జాయి, కల్‌ పుష్బీణి = తహల్య సతీ = పతి[వత లోల 
మతి == సంభమముతో, శౌదదూరుడై == దూరమునుండి నడిచి వచ్చినవాడు 
కాళ్ళు మొగ మైన కడిగికొనలేదని చెప్పవలెను. ఇం దచరణరజమ.చే నపవి తమైన 
గౌతమూ క్రమము ఉ పేం దచరణర జముచే పవి తమయ్యెను, 


సమస్య ద్విచరణ (తిచరణరూసమున సీయబడుటయు క్వాచిత్కముగా 
గోచరించును. Ry 


లే00 అవధాన విద్య 


సీ. (నిల వుటద్ద మెదుట నిలిపి చూపితీ గాని 

సలుకెంపు లేమని పలికినాన? 

పసమీరు దుష్పటి పైన గప్పితి గాని 
పసపు రంగేమని పలికినాన? 

విరుల సురటి దెచ్చి విసరుచుంటిని గాని) 
చెమ టదేమని పృచ్చ చేసినాన ? 

పవళింప విరిపాన్సు సవరించితిని గాని 
యాయాస మేమని యడిగినాన ? 


తే. గీ, మొగము వెలవెల బోయిన మూలమేమి? 
యెరుపు కనులందు గలిగిన హేతువేమి? 
నాథ! నాయందు లోప మున్నను క్షమింప 
బాడియగుగాక, తప్పులు పట్టదర మె? (శతావధాన సారము.) 


పై పద్యమున రెండున్న చరణములు సమస్య, తక్కినది ఆవధానుల 
పూరణ. పూరణమున జిక్కేమియు లేదు. తదనుగుణముగ పద్యము కట్టుట 
మాత్రమే, 


(తిపాదసమస్యలిచ్చు సంపదాయము సంస్కృతమున గలదు, ఒకదాని 
కొకదానికి బొంకనలేని మూడు పాదము లీయబడును. వానిని గిందికి మీదికి 
అన్వ యానుకూలముగా మార్చి, చతుర్ధ పాదము కల్పించి శ్లోకము నొకళకొలిక్తి! 
దెచ్చి యర్ణము సాధింపవలెను, 


'ఆయంస తే తిస్టతి సంగ మోత్సుకః 
విభావరీ భాతి సదంబుజ్లేన. 
దుడ్డుద్వయం కుండలపండితానామ్‌. * 


వై మూడు చరణములు మూడు గంథములందలి క్లోకములనుండి ఒకొక్క 
చరణము చొప్పున నెత్తి యీయబడినవి. దేని [తోవ దానిదే. పరస్పర 
సంబంధము శూన్యము. పూరణము చూగుగ్లు, 


తృతీయ (పకరణము 201 


అయం స తే తిష్టతి సంగ మోత్సుకః విభావరీ భాతి సదంబుజేన 
దుడ్డుద్యయం కుండలపండితానా మ్మగేసరో దాతుమనా మృగాక్షీ! 
(దేవులపల్లి సోదరులు) 


గదా 85 (పవేళపరీక్షలో శ్రీ తిరుపతి వేంక టేళ గరకవుల కీమూడు పాదము 
లీయబడెను. 


“రామాయ రా మభదాయ' 
“తప స్సా్యధ్యాయ నిరతమ్‌.' 
“వేణీ సంహార నాటకమ్‌.! 
పూరణము. 

తప స్సాాధ్యాయనిరతం 
గురుం నత్వాఒకరోత్కవిః 


రామాయ రామభ [దయ 
వేణశీసంహార నాటకమ్‌. (నానారాజ సందర్శనము.) 


దత్తపది 


పృచ్చక ద త్త పదము లేపద్యమున పొసగింపబడియుండునో ఆ పద్యము 
దత్తపది. దీనినే కొందరు దతాక్షరి యందురు. 


పద్యము చతుష్పాదము కనుక పాదమున కొక పదము చొప్పున నాలుగు 
పదములు పృచ్చకు డిచ్చును. ఇచ్చి, వీని నాట పలానా లక 
పద్యము కట్టి చెప్పుమని కోరును. న్‌ 


ఉదాహరణమునకు = పద్యము, మద్యము, కాద్యము, 'హృద్యము = ఈ 
పదములతో ్రీకృష్ణుని బాల్య క్రీడ వర్ణీంపుమనును. పద్యము సరే, బాల్య క్రీడలో 
మద్య మెందుకని యడుగగూడదు. 


ఉ. పద్యములున్‌ రసార్జములు పాటలు పొడుచు వేణువూని శ్రీ" 
మద్యమునానదీపు లిన మంజు లవంజులపం క్రి నీడలన్‌ 
థాద్యము లారగించుచు సుఖస్థితి గోవుల గూడియాడు నా 
హృద్యమురారి బాల్యగతవృ త్రము శక్యమె [పస్తుతింపగన్‌ 


అని నడిపించినచో ధారా పవాహమున మద్యము కలిసిపోవును (శ్రీమత్‌ -[- 
యమున = (్రీమద కమున, 


ఈ రీతిగా ద త్రపదములు నాలుగు (పాయశః (ప్రాసస్థానము నలంకరించు 
లాగున నుండును. 


కల,కత ,మల,వల. ఎద్దు, వద్దు, ముద్దు, కద్దు. నవ్వులు, పువ్వులు, గవ్వలు, 
మువ్వలు. శంఖ, పుంఖ, రింఖ, (పేంఖ. స్నిగ్ధ ముగ్గ, డిగ్గ్‌, జగ్గ, చాపము, 
కోపము, పాపము, రూపము. ఇటువంటి పదాలు పాస సాంగత్యము గలిగి చెవి 
కీంపుగానుండును. కనుక ఈ పద్ధతియే (పచుర ముగా వాడుకకు వచ్చినది. ఇట్టు 
గాక్ష. ఆమ్మ బాబ్‌, నాసామిరంగ, నీకడుపు కుండ, రావోయిచంద = అని నాలుగు 


తృతీయ | ప్రకరణము 208 


మాటలిచ్చి భారతార్థమో రామాయణార్థమో వచ్చునట్లు పద్యము చెప్పుమని యడు 
గుటయు కద్దు. అపుడీపదములు [పాస స్థానమున గుదురవు. ఎక్కడ గుదిరిన 
నక్కడే వేసికొనవలెను, 


వర్గ్యవిషయము.లకు దత్ర్త్రపదములకు పొత్తు పొనగును; పొసగదు పొసగిన 
సందర్భమున పద్యము కట్టుట ఆవధానికి పప్పులు బెల్టము, పొసగని 
సందర్భమున పచ్చివెలగకాయ. దానిని పక్వము చేసి సేవ్యము గావించుటకు 
పాండిత్యవై యాత్యములు పుష్కలముగా నుండవలెను. 


పొసగుట-పొసగకపోవుట అను విషయము నిట్టు వింగడించి చెప్పవచ్చును. 
ఒక చి తలేఖకునకు ఒక కోడి గుడ్డు బొమ్మ గీచియిచ్చి, చెటుపకుండ దీనినే పక్షిగా 
తీర్చి చూపుమని కోరిన ఆతడు తత్షణమే దత్రమైన యావర్తులాకృతికి ముందు 
ముక్కు, వెనుక తోక, మీద జెక్కలు, కింద కాళ్ళు గీచి, పక్షిని జేసి చూప 
గలడు, కోతిని గీచి యిచ్చి, సింగముగా దీర్చుమనిన, మీసాలు, జూలు చేర్చి, 
సింగమును జేసి చూపగలడు. ఇది పొసగుట కుదాహృతి. 


కుక్కను [వాసి యిచ్చి సర్పముగా మార్చుమని కోరినచో సర్చాళ్ళతికి 
పనికి వచ్చున దొకతోకయే. మిగిలిన నాలుగు కాళ్ళు, కడుపు, తల అక్కజకు 
రావు. సరికదా, అడ్డు వచ్చును. యమధర్మరాజు చి తమునిచ్చి, పదునాజైండ్ల 
కన్యగా తీర్చు మన్నను కష్టమే. ఆ కోజులు, ఆ మీసాలు, ఆ (భూకుటి; గదాపాళ 
ఖడ్గాద్యాయధపరికరములు మార్పున కొదిగివచ్చునవి కావు, ఇది పొసగకపోవుట 
కుదాహృతి. 


ద త్తపద స్వరూప భేదములు 
1, అశ్టీలా మంగళపదములు, 
రండ, ముండ, బండ, కుండ. వర్ణము సీతాకల్యాణము. 


“భం పలకరా పెండ్డికొడుకా అంటే, పెండ్రికూతురు ముండ 'ఎక్కడున్న 
దన్నాడట' అని తెనుగు సామిత. శుభానకు ముండకు ఆంత దవ్వు. 'రండా 
ఫిఫవమయోవితీ' అని ఏశ్వకోళము, బండ శిలావిశ్రేషమే కాదు, ఖలళఠదుర్శనా దు 


204 ఆవధాన విద్మ 


లందును వర్తించు పదము. కుండ ఘటము. నూత్నఘటము (ొద్ధాదికర గలను 
సూచించును, ఇట్టి పదసామ గితో సీతవివాహ శుభము వర్ణింపవలిను. 


కృత హస్తుడై న యవధాని దాని నిట్టు నిర్వహించును. 


ఉ. రం డని స్వాగ కాంజలి సురర్షల బిల్చుచు, బెండ్రియాడు రా 
ముండని సీత జూచి కడ బొంగుచు జుట్టల బల్కరించుచున్‌ 
బండగు జ్ఞానవృద్ధుడు సభన్‌ జనకుండు రవంత లోటు రా 
కుండ నొనర్చి బంక్రిరథు డుత్సవమంద వివాహకార్యమున్‌. 
(శ తావధాన (ప్రబంధము. ద్వి. ఖం.) 


రండు -[ అన, రండని, రాముండు -- ఆని, రొముండని, పండు = వగ్గు, 
దు్రతవళమున పరుషము సరళమైనది. ఐండు ఆగు, బండగు, రాక -- ఉండ = రా 
కుండ. పద్యమున రండ ముండ బండ కుండలు లేవు లేవనగా శ బ్రకః ఉన్నను 
ఆర్థతః లేవని యర్థము. 


“గోలకొండ, మాలముండ, పూలదండ, కొ త్రకుండ'భార తార్థమున, 


తే. గీ. ఓయి కురురాజ ! నీకొడు కుత్త గోల 
కొండవలెనుండు, క్షణ మాలముండ దికను 
భండనంబున గెల్లురు పాండుసుతులు 
నుదరమున బూలదండ రేకొ త్తకుండ (చాటుపద్య మణిమంజరి) 


రామాయణార్థ మున = 


తే॥గీ॥ ఏటికీగోల కొండపై నేల డాగ 
చొక్కమెొగిగాగ సత మాల మండబోదు 
దనుజనాయక నీపూలదండ వాడు 
కొడుకు చేతికి వచ్చులే కొత్తక్షుండ, (శతావధాన సారము.) 


తృతీయ | పకరణము 206 


కుక్కు, నక్క, తిక్క; బొక్క, రామాయణార్థమున- 
కం. కుక,_యును బోలె వెజిపున 

నక్కమలాసనుని పాతు డటె వలపు మదిన్‌ 

దిక్కు గొలుపన్‌ గుటీరం 


బొక్కడు గనకుండె దూర నుక్కివు డయ్యున్‌ 
(ఫ్రీ అవధానము చం, దశేఖరశర్మగారు.) 


సా+రతా౫గ పదములు 
శారి ఓ 


ఈ సదములు స్వార్థమున పయోగింపగూడదని చెప్పి యిత్తురు, 


కన్ను; చన్ను, పన్ను; మన్ను _ ఈ పదములతో భారతకథాపరముగ 
నొక పద్యము కట్టవలెనన్న సులభముగ కట్టవచ్చును. 

కన్ను న్యేతము కొదని, చన్ను స్తనము కాదని, పన్ను దంతము కాదని, 
మన్ను మృత్తు కాదని స్వార్థము నిషేధించి పద్యము కట్టుమన్న పుడు బగువగును, 


ఉ. కన్నుల [మోత దిగర్భముగా హరి, స్యందనమెక్కీ నిల్వ మున్‌ 
“చ న్నునుమూక జెండుచు మిష త ఎఖ రెషుతటిత ఎరంపరన్‌ 
పన్నుచు గాండివంబుగొని పార్థడు భారతయుద్ధభూమి సీ 
మన్నుతిభాగ్గ పార్గ)రుచిమంతము జేసె [బచండబాహండై 
(శ తావధాన (ప్రబంధము (ప. ఖం.) 
కన్ను == బండికన్ను; నేమి. మున్‌ =ముందు. చన్‌ = చనుచున్న, 
నునుమూక == నున్నగా బలిసిన కాల్బలము. సీమన్‌ = మేర. నుతిభాక్‌ 4- జపా 
-- ఆర్డ రుచిమంతము = పొగడదగిన దాసాని |క్రొంజిగిగలదిగా జేసెను. 
“కన్ను' పదమునకు నే తము, చూపు, జాడ, వెదురు లోనగువాని గనుపు 
కింది గుంటి, బండిచ కము, వంతెన ద్వారము, నెమలిపురిక న్ను, మృదంగాది 
వాద్యభాండముఖమునం దేర ఎయపబడిన వృ తనీలమండలము, వలయమందలి 
రం| ధము, [(వణాదిరంధము అని శబ్దరత్నాకరము పది యర్థము లిచ్చినది. 


'అనుము, జనుము, సెనగ, మునగ = భార తార్థమున, ఇందలి అనుము, 
జనుము, సెనగ సస్యవిశేషములు. మునగ = శీ గువృక్షము. 


అవధాన విద /| 


ఉత్సాహవృ త్రము, 

అనుము దుష్టక త్య మియ్యదంచు గౌర వేయుతో 

జనుము వేగ నటకు నీవు, సంజయాదులేన్న జే 

సె, నగడొందక హరి యంచు జెందు గీరి నిన్ను న 

మ్శు, నగధారి! యంచు జెప్పె ముందు ధర్మ జాతుడున్‌ (అనధానభారతి) 


పాలు గాని పాలు సభావర్ణనము, 


ఉ. పాలుగొనన్‌ సభన్‌ సఖులు పల్వురు వచ్చిరి మాన్యులున్‌ మహీ 
పాలురు రాజనీతి పరిపక్యమనస్సు.లు వచ్చి రెందు లో 
పాలు ఘటిల్టకుండ గురువర్యుల దీవన లుండ, వాక్స్యరూ 
పొలుకులారా! నాకు బరువౌనె? వధానకలాప మియ్యెడన్‌. 
(శ తావధాన [పబంధము. ద్వి. ఖం.) 
అలుకః = శేషనాగే అని నిఘంటువు, వాక్స్వరూపాలుకులు = కబ్దకాస్త్ర 
సండీతులు, 
'భారి, భేరి, మోరి, జారి'_ఒక స్యాతం త్ర యోధుని పోరాటము వర్ల 
ణు 
విషయము, 
రా 


భారింగ ద్ధనురుద్దతాభగచయ స వృద్ధ రిప్యటి రో 
భే రిక్తాస్యసికాస్యమండలికి నాయెన్‌ సతరామయ్య, లే 
మో రిక్కల్‌ వలె మెము నా నడరి మృత్యుపాయ, డాదందడిన్‌ 
జా రిందుల్‌ పగదీజిడైన భరతా బొందె గీ ర్రీందిరన్‌, 
(శ తావధాన [పబింధము, ద్వి, ఖం / 


ఆనాడు అల్టూరి జయంతి. కనుక తద్విషయము చెప్పబడినది. భా= 


కాంతి చేత. రింగత్‌ - ధనురుద్గత = (చేతిలో పామువలె) |ప్రాకుచున్న ధనువు 
నుండి వెల్వడు నాపగచయ పక్షుద్ధి రిపు అద్ది సీతారామరాజు. నితాస్యమండలి 
యెట్టిది? శోభా ఈ - రిక్షాస్యము. శేజోంట్షీ హీను. అనగా దర్శిదపు 
మొగము, చారు [ఇం దుల్‌ = జారిం| దుల్‌, ఇందుల సకాస్యరే క్రవర్త రులు, 


చార: 


వావరు, 


తృతీయ | ప్రకరణము 207 


హొనరు క్ర్య పదములు 


పదిపదిపదిపది. రంగరంగరంగరంగ, వనము వనము వనము వనము, 
రణము రణము రణము రణము* మీసము మీసము మీసము మీసము. 


ఈ రీతిగా నొకేపదము నాలుగు పాదములందు అర్థ భేద ముతో ఫొసగించి 
పద్యము నిర్మింపవలెను, 


“పది, పది, పది, పది" భార తార్థమున- 


కం* పదిలముగ గోర్కిదృతి బెం 
ప దిగిచి పార్థండు యం తమతళ్స్యము నేసెన్‌ 
పదిమంది యౌననన్‌ [దౌ 
పది గొనె, బొంచాలరాట్సభాభాగ మునన్‌. 
(శతావధాన (పబంధము. (ప. థం.) 


[దౌపదిలో నొకపది, సంఖ్యావాచక మగు పది యొకపది, పదిలములో 
నొకపది, పెంప_తిగివి లో నొక వది = అర్థ భేదముతో నాలుగు పదులు వచ్చినవి. 


విపరీత పదములు 
దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని నామములు సంగ తములు చేసి రామా 
యణకథా పరముగ పద్యము కట్టుట, రామలక్ష్మణ భరత శ|తుఘ్ననామములు 
సంగతములు చేసి, భారతకథా పరముగ పద్యము కట్టుట విపరీతపద దత్తపది 
యనబడును 


భారతయోధనామధేయయు క్ర రామాయణకథా పద్యనిర్మాణము: 


మ. చన దుర్యోధ నరాదులెల్ల దనువుల్‌ చాలించి, మాటేడొన 
ర్చిన దు్శాసన మిట్టులుండెనని మారీచుండు వో లక్ష్మణ 
ధ్వని ఘార్డ ద్యనవీథి విడిచెన్‌ (బాణమ్ము రామేషు వ 
హ్ని నిశాదేకడు దక్షిణాళకు నిషిద్ధేచ్చన్‌ దెరల్బెన్‌ సతిన్‌, 
(శతావధాన |పబంధము, ద్వి. ఖం.) 


208 అవధాన విద్య 


సరిగమల పద్యము; 
కం, మాపని నీపని గాదా? 
పాపమ + మాపాపగారిపని నీపనిగా 
సీపని దాపని పని గద 
పాపని పశి మాని దానిపని గానిమ్మా! (చాటుపద్య రత్నాకరము.) 


కం, సరిసరిగా మా మానిని 
గరిమగ మరి మరిని దాని గద మగ పదమా 
సరిగానిదాని సమమని 
సరిగద్దా గసరి దానిదారి గమారీ! (చాటుపద్య రత్నాకరము) 


అన్యభాషా పదములు 
సన్‌, రన్‌, గన్‌, బన్‌= కీచకవధ, 


తే. గీ సన్‌నుతన్‌ గృష్ట బిలిచె గీచకుడు శ్రీవ 
రన్‌, నిశీథిని నట మందిరంబు జేర 
గన్‌ను గలిగి భీముడు వెంటగదలి వచ్చె 
ఐన్‌నుగడ ఫలింప వధించె (బబలు నలుక, 
(శతావధాన [పబంధము. ద్వి ఖం.) 


ఆంగ్లపదములు సన్నుతలో సన్‌, శ్రీవరన్‌ ద్వితీయలో ర్‌న్‌, కన్నులో 
గన్‌, పన్నుగడలో బన్‌ కలిసిపోయినవి. 


హాకు, బేకు, సాకు, మేకు. నాలుగు కన్నడ పదములు. వీని నుపయో 
గించి రామాయణకథా సంబంధి వర్ణణము: 


ఊఉ హా కుతలాధినాథ! భవ దంతికవ ర్రినినై న నన్ను [దా 
బే కుటిలుండో యెత్తికొని యేగునె వ్యోమపథమ్మునన్‌ రిరం 
సా కులుడై, ధనుష్మదధిపా! రఘువంశ పయోధిచందద! లే 
మే కులభూష దాని దగవే? విడజూచుట, రావె, కావవే! 
(శతావధాన ప్రబంధము. [ప ఖం.) 


తృతీయ | ప్రకరణము 209 
రావణాపహృతయయిన సీతయొక్క విలాపము చెప్పబడెను. 


(దొబ = అధముడు. [దొబి యా ఏ కుటిలుండో, రిరంసా “౧ ఆకులుడు, 
లేమ--ఏ =లేమే. లేమయే. 


నిరోధ్‌, లూపు, వా సెక్టమీ, టూబెక్టమిం ఇవి కుటుంబ నియం తణ 
కార్య కమమున ఆలోపతివై ద్యులు విధించు పద్ధతులు. 


వర్ణము - భారత కథలోని భగవర్గీతా [ప్రబోధము 


మ. తగునె యిట్టి నిరోధ మంచడలి పార్థా! క ర్భృతాహంకృతీన్‌ 
వగవంబోకుము, గాపులాకవసలై |పాణుల్‌ మృతిన్‌గం[డు, త్రే 
ర్లిగుటల్‌ వాసె? క్లమిక్ట మిస సిత మౌర్విన్‌ [దుష గర్జండు, మా 
ఖు గతుల్‌, కవ్యడి యిచ్చోటూబె? క్టమిరుగోపం బడంగింపవే! 

(శతావధాన |పబంధము. ద్వి ఖం.) 


పులాకవపలు = సంహారక రయైన రుదుని యొ శ్రిడికి తలయొగ్గి 
పాణులు చత్తురు. క్టమిక్టమి = వింటినారి ధ్వని. కవ్వడి = సవ్యసాచి. 
ఇచ్చోట -- ఊబె=ఇచ్చొటూబె! రణరంగమున పేడియా? క్టమి శబ్దముతోడి యెత్తి 
కోలు ఉపళమింపజేయుము. ఇది శ్రీకృష్ణ నుపదేశము. 


కరోమి, కవయామి, నయామి, _యామి-ఇవి సంస్కృత క్రియలు, 
విష్ణు స్తవరూసమైన తెనుగుపద్యమున నిమిడింపవలెను, 


మ, గరిమన్‌ నిల్బక రోమిటారివలె గుల్కన్‌ సాగె దుర్మేధ ధీ 
వర హృత్సాంకవయామికుండు నిశ | బోవంజూచినర్లే యబో 
ధ రహింపంగను దేవ యామిడిని బొందంజేయకే యెందు శ్రీ 
ధర యామిన్యధిపాన్యయేశ సురవంద్యా కృష్ణభ క్రావనా! 
(కొప్పరపు సోదరక వులు.) 
14) 


210 అవధాన విద్య 
పుర (గామ పసిద్ధవ్య కి నామములు, 


ఆగా, మ,దాసు, డిల్రి, మైసూరు మహానగరనామములు. వీనిని జోడించి 
భారతకథాసంబంధి పద్యము చెప్పుట. 


శా, ఆ [గామపట గాచుపొం టె, బిశితన్యస్తాస్థిమ దాసు లెం 
తే (గాలన్‌ బకుడున్న చోటి కరిగెన్‌ భీముండు. వా డిల్లీదే 
వ్యగాస్మత్‌ కుధ దీర్చ రమ్మన |గుధాహంకారతన్‌ దైత్యువ 
వ్షో౬[గమ్మెక్కి వధించె బాండవుల దామై సూరు లగ్గింపగన్‌. 
(శతానధాన ప్రబంధము, (ప, ఖం.) 


కధ బకభ్రయానకదై త్యవధ. పిశత 4 వ్యస్త ~|- అస్థిమత్‌ రాసులు == 
మాంసము నుండి వేయిపడీన యెముకలుగల రాసులు, మదాసు. వాడు -- ఇట్ట 4 
ఇదే = వా డిల్లీదే, డిల్లి. తొమై-[- సూరులు = మైసూరు. ఆ-|గామ= అగా, 
(పజ ఏక చ| కప్పురవాసులు. 


ఆళాఫరేఖ్‌, హేమమాలిని, జయ, పద, రోజాగమణి-సు, పసిద్ధ నట్రీ 
మణులు, విషయము జనతా పభుత్యపతనము. 


మ. ఆనిదంపూర్వ తమః పధర్షిరుచియై ఆశాఫరేఖం దగెన్‌ 
జనతావై భవ హేమమాలి, నిభిలల్టాఘాదృతిన్‌, సత్సథం 
బు సిరోధీంచి, జయ, పదర్శనమతిన్‌ మూర్భారి వింధ్యంబు ని 


క్కినరో జార మణీ యరీతి చెడి (బుంగెన్‌ గాలదోషమ్మునన్‌ : 
(శతావధాన (ప్రబంధము, ద్వి, ఖం.) 


అకా ఫ రేఖ = ఆశను విస్తరించు రేఖ, 
'స్ఫారే పరోక్నేచ ఫ శ్షబ్దో' అని నానార్థరత్న మాలి. 


హేమమాలి = సూర్యుడు. (సూర్యరాయాంధ్ర నిఘంటువు ) 


తృతీయ [పకరణము రీ 1 


కం. 


అర్థరహిత పదములు 


నునునూ, నెనెనే, నినినీ, నననా = రాధ మధురభక్తి వర్ణము. 


. నునునూల్బుట్టిన పూలదండ లిడలేనో! మోవి గోర్వెచ్చ లే 


నెనె నేనీయగ లేనొ ! పొంది పొసగన్‌ నిన్‌ జేరగా లేనొ! మా 
నిని నీదానను గానొ! జాగు సలుపన్‌ నీకేలరా! సస్మితా 
నన! నా భక్తి గణింపరా! వినర! కృష్ణా! రక్తి నన్నేలరా! 
(శ తావధాన (పబంధము. [పథమ ఖండము.) 


ధ్వన్యునుకరణ పదములు 


గ రని, తు రని, బు రని, సరని-ఆగ స్తక్షి వాతాపీర్యలుల పీనమణచుట, 


: గర్రని (లేన్చుచున్‌ దగరు కండలు మెడుగ మెక్కి (వొహ్మణుల్‌ 


తు రని సోన కుండ, నడధూ ర్తమృషాకృతి బిల్చు సోదరున్‌ 
బ్యురని పొట్ట చించుకొని పొడ్మగ నిల్వలు డట్టి కష్టులన్‌ 
సరని న్మిగహించె ఘటసంభ వు డుగతపస్సమ।గుడై. 
(శతావధాన (పబంధము. ద్వితీయ ఖండము) 
ఇల్లే రుసరుస, పుసపుస, కసకస, నసనస పదములు- 


లొటలొట, పటపట, చటచట, పుటపుట పదములు దత్తము లగును, 


సుకర పథములు 
రామ, సోమ, గామ, భీమ - శ్రీరామ స్తవము, 


రామ ! రఘువంశవారిధి 

సోమ ! దనుజగణవిరామ ! త్లోణీతనయా 
కామ! కృపాధామ ! సమిద్‌ 

భీమ ! ననున్‌ (బోవుకూ ! కవిస్తుతనామా ! 


212 అవధాన ఏద్య 


ఆడెను, పాడెను, వేడెను, కూడెకు - భాగనతార్భమున పద్యము, 
ఉ. ఆడెను గోపికానికర మంగవిలాసము |ప్రస్ఫురింపగా 
పాడెను నందనందనుడు పాదపజాలము పల్టవింపగా 
వేడెను పాదధూళి హరి వేల్పుల శ్రేడు తలన్‌ ధరింపగా 
కూడెను నారదాది మునికోటీ సభస్థ్సలి వేడ్కజూడగా, 
పర్యతము, చిందము, దీసనాళము, సౌదామిని, కుటిలత, నల్లంద నము a 
ఇవి వచ్చునటులు స్త్రీ)వర్ణము. సీసము, 
సీ, కుదురుమీటీన మేరి గుబ్బపాలిండ్డలో 
పర గతంబుల (పౌఢి పాదుకొల్సి, 
కర మక్కజంబునో కంఠంబునందున 
చిందంబు నందంబు సొందుపఅచి, 
పదనుగా దోమిన బాహుయుగ్మంబులో 
విసనోళ సౌభాగ్య మెసగజేసి, 
అస్తికాస్తి విచికిత్సా ప్తీ మధ్యంబులో 
సొదామినీరీరి సంతరించి 
కుంతలంబుల యందున కుటిలతలును 
.అవణి వేనలియందు నల్లందనంబు 
తనువునందెల్లెడన్‌ మృదుత్వంబు నించి 
నలువ నిర్మింపబోలు నీనాతి మిన్న, (అవధాన భారతి) 


నగరు, తగరు, తొగరు, వగరు = ఈ పదములు రామాయణ, భారత, 
భాగవతపరముగ రాధామాధవ కవిచే పూరింపబడెను. ఇతడు సదములను 
తారుమారు చేసి, యభావకాశమున (పయోగించెను. 


రామాయణసరముగా = 


చం. నగరు పగాయె నింక విపినంబుల కేగుడు రాజ్యకొంక్షకున్‌ 
దగరు కుమారులార! యని తల్లి వగల్మిగులంగ దోపగా 
దొగరున రక్ష కట్టి మది దోపక గద్గద ఖిన్నకంఠయె 
వగరుచునున్న జూచి ర ఘవంశవ రేణ్యుడు తల్లి కీట్టనున్‌ . 


“తృతీయ స ప్రకరణము 218 


భారతపరనుగా. 


చం. తొగరుచి కన్నుదోయి గడు దోపగ గర్జుడు భీమ సేనుపె 
దగరు ధరాధరంబునను దాకిన భంగిని దాకి నొచ్చు, తా 
వగరుచుచున్‌ వెసన్‌ బరుగువారిన నచ్చటి రాజలోకముల్‌ 
నగరు సుయోధనాజ్ఞ మది నాటుటజేసి, ధరాతలేశ్వరా ! 
భాగవతపరముగా-- 

చం. వగరుపు మ్యాతమే వరుడు వళ్యుడు గాడు సఖీ సఖత్వ మె 
న్న గరుడవాహనుండు మము నాడటు డించుటయెల్టి నుద్ధవా! | 
తగరని కాక మోహపు లకాతనులై న విడంగ బూతురే? 


తొగరుచి యోషధీకవకు దోపగ జేయనె వీడనాడగన్‌. 
(రాధామాధవకవి చాటువులు.) 


దుష్కర పదములు 
| ఉష్ట్రము, (భాష్ట్రము, రాష్ట్రము; లోస్ట్రము ష్ట్ర నవవధూ(పథ మకేళి 
వర్ణము. 


ఇట పాస దౌష్కర్యమే కొదు, వర్థవిషయ।గ్రథ నదొష్క-ర్యమును 
గలదు, ఉష్ణము = ఒంటె, | భాష్ట్రము = మంగలము, ఇనుప వేపుడు. చట్టి, 
రాష్ట్రము = దేశము. లోస్ట్రము = మట్టిగడ్డ ఈ పదసామ గికి నవవధూ పథమ 
'శ్రే?కి చుట్టిటీక మెతకలదో తెలుపనక్కర లేదు, కొంచెము కథ యల్లీకొందమన్న 
పనికిరాని | పాస పదములు నోరుదెజిచికొని అడ్డు దవులును ముందు వాని దనుప 
వలెను, 


ఊఉ. ఉష్ష్రము మాడ్కి నోర్చి చెలి నొయ్యన శయ్యకు దార్చి చీకటిన్‌ 
(భాష్ట్రిము బోలు మందిరమునన్‌ రహి దేర్చి. వధూమణిన్‌ రతీడ్‌ 
రాష్ట్రము నేలె నవ్యరుడు, డాయక మౌగ్ధ్యము నెంత చూపినన్‌ 
లోష్ట్రమునం దనర్శపు మణుల్‌ [గహియింతుకు గాదె నేర్పరుల్‌ ! 
(శ తావధాన (ప్రబంధము ద్వి ఖం.) 
నేర రులు మట్టినుండి మాణిక్యము [గ హింతుర. పెంకెతనము జూపు 
ముద్దరాలి నంకెకు దెచ్చికొని, వరుడు మళ్మథరాజ్యము నేలెను. 


214 అవధాన విద్య 
కందమున నవ గహనామములు వచ్చునట్లు ద్రీ వర్ణనము 


కం. గురుకుచ, రాహుకచ, నిశా 
కరాస్య, సితనయన, మందగమన, బుధమనో 
హర మంగ ళాకృతి, యనం 


గ రథధ్యజ రమ్య శొటిక, యదె కను నినున్‌, 
(శతావధాన [పబంధము. ద్వి. ఖం.) 


కందము కడుపు చిన్నది. తొమ్మిది |/గహముల నామములు దానిలో 
నిమిడించవలెను. అంతేకాదు, న్రీవర్గనము సమకూర్చవలెను, గురుడు బృహస్పతి. 
స్రీవర్దనమున గురు నెక్కడ గూర్చుండబెట్టవలెన? గురుశబ్దమునకు గొప్పది యను 
నర్థము కూడ కలదు కనుక, కుచవిశేషణముగా గూర్పవచ్చును, కుజకు కళ నులను 
యఖాస్థితముగా నిలుపుటకు వీలు లేదు. 'కుజారమంగళాంగారా లోహితొంగో ధరా 
సుతః, “వకో భృగో ర్భృగుసుత _స్వప్పుజశ్చ నితశ్చ సః", 'కోణో మంద 
శనిః కృష్ణ సూర్యపుత్రో యమళ్చ సః" అని (గహనిఘంటువు. కుజక క్రశనులు 
మంగళ సిత మందళబ్దరూఢ వ్యక్తులు, ఈ శబ్దములు విశేషణముగా ఎక్క డనై న 
(ప్రకాశించును. కనక బ్దము సూర్యునకు, స్వామికి చెల్లును, రాహు స్త్వమః కేతుళ్నిఖీ 
ధ్వజః ఇంతమ్మాతపు నిఘంటుపరి చితి యున్న జాలు. పద్యము నిర్మింపవచ్చు. 


అట్టే నవరత్నములు కలిపి పద్యము జెప్పగోరుటయు గలదు, 


వరనము 


“లోకోత్తర వర్ణనానిపుణః కవిః'. వర్ణించుట సామాన్య వ్యక్తియు చేయ 
గలడు. దానిని లోకో త్తరముగా జేయగలవాడు కవియొక్కడే. కవియైనవాడే 
అవధాని యగుచున్నాడు. కనుక ఆవధాని పృచ్చకు లడిగిన విషయము లోకో త్ర 
రముగా వర్జించి అహ్హాదక రుడగుచున్నాడు. 


వర్ణనము ఛందో నిబద్ధము, ఛందము బహువృత్తము, వృత్తము రస్యాళ 
యము జొచిత్థవే త్తలు. 


“కావ్యే రసాకసారేణ వర్ణనానుగుణేన చ 
కుర్వీత సర్యవృత్తానాం వినియోగో విభాగవిత్‌ ” 
(సువృత్త తిలకము: లిం) 


అన్నారు, స్‌ వృ త్రబంధము ఏ రసమున వర్ణించుట కనుగుణముగనుండునో 
త త్తు మెటీగిన కవి సరిగా వినియోగించుకొనును. కొని, ఆవధానము కవికి 
రసానుగుణవృ త్రము నెన్ని కొని చెప్పుటకు స్వాతం్యత్యము తక్కువ. 


అవధానము కవికి పరీక్షా స్థానము. ఈ పరీక్ష వర్గ్యముతోబాటు వృత్తము 
నిర్దేశించుటతో మొదలగును, 


రామరావణసంగామము నాటవెలదిలో చెప్పుమని కోరినచో అవధాని నీళ్ళు 
నమలవలసివచ్చును. తగదని పెడమొగము పెట్టుటకందె ఏదోయొకలాగున 
నీడ్సివేయుట లెస్స. రౌతునుబట్టి కదా గుజ్జము నడుచును! సమర్ధుడైన యవ 
ధాని సీళ్ళు నమలక ఆటవెలది రే యోజస్యంత ముగా నడిపించి క్ఞాఘాపాతుడగును, 
శ్నేమేందు డీసామర్థ ్థము గూడ నంగీకరించినాడు, 


'నానావృ త్తవిశేషాస్తు కవే క స్తస్య కాసనార్‌ 
యాంతి (పభో రివాత్యంత మయోగ్యా ఆపీ యోగ్యతామ్‌.' 
(సువృ త్ర తీలకము, 8.10) 


216 అవధాన విద్య 


వర్ణమ నకు అమె గ్యములగు వృత్తములు పృళ్ళకు డడిగినపుడు వాని 
నుపయోగ్యములుగా మలచికోను సామర్థ్య మకధాని కవసరము. 


వృత్త మనుమాట వృ త్రములకే కాక, జాతులకు నుపజాతులకును నుప 
లక్షకమగా [గహింపవలెను. “వృత్త మక్షరసంఖ్యాతం జాతి ర్మా తాకృతా 
భవేశ్‌' అనియున్నను, (ఛందోమంజరి, 1-4) ఉభయాత్మక మయిన తన [గ్రంథ 
మును శేదారభట్టు “వృ త్రరత్నాకర' మనెను గదా! 


ఫ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు “వృత్తములు కొన్ని వందలు కలవు, 
నన్నయగారి సం|పదాయముబట్టి చంపకమాల, ఉత్పలమాల, మ త్తేభ శార్దూల 
ములు, కందము, సీసము, గీతము ఇవి పథానముగా ఆం, ధభాషోపయోగిచ్ళంద 
ములుగా స్వీకరింపబడినవి' అనిరి. (జయంతి. నవంబరు = 1959) 


ఇది ఆం ధకవుల సం్యపదాయము. పృచ్ళకు లవధానమున చంపకాదులై న 
పె వృత్తము లడుగ వచ్చును. ఇవిగాక ఆంధ పబంధముఠఅందు అపురూపముగా 
చోటు చేసికొన్న మటికొన్ని వృత్తములు కలవ, అవి = మ తకోకిల, తరళ, 
మానిని, కవిరాజ విరాజితము, స్రగ్ధర, మహో సగ్గర, భుజంగప్రయాతము, 
పంచచామరము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, లయ, గాహి వంటివి. వీనిని గూడ 
అడిగిన నడుగ వచ్చును, 


“కవికి కంసాలికి సీసము తేలిక అన్నారు. సీస మవధానములో అనాయా 
సముగా సాగింపనగును, ఒడుపు తెలిసీనవాక్షికి కందము తేలిక ఇక ఆటవెలది, 
తే: గితుల మాట చెప్పనక్కజ లేదు. 


చంపకోత్పలమాలలు, మ త్రేథ శార్జూల ములు, సీసము, కందము, ఆట 
వెలది, తేటగీరి = కావ్య పబంధములందు వలెనే ఆవధానములందును సర్వ 
సాధారణములు, 


రసపరాయణులను పుణ్యపృచ్ళకులు కొందరు వృత్త మెన్నికొను నధికార 
మవధానికే యన్నుగహింతుకు. అప్పు డవధాని పనిమిచ్చయిన భృత్యుని వలె, 
ఆల్బవ్భ త్రము (గ్రహించి తప్పించికొనిపోవుట తగదు, బల| పదర్శనము గావింప 


తృతీయ | పకరణము 211 


వచ్చిన జెట్టి వలె నిల్చి, వర్ణ్యమునకు అనుగుణమగు వ్య త్రము |గహించి తన నేర్పు 
పకటించి సభ్యుల మెప్పుబడయజూడ వలెను, దీనికొక తార్కాణ జూడుడు: 


“కర్ణుడు కూలిన తరువాత కౌర వేళ్వని స్థితి మీకు తోచిన పద్యమున 
వర్ణింపు' డని (పళ్న, దీని కవధాని = 


కదనభూమిలోన కర్ణుండు కూలిన 

వార్త వినుచు కౌరవవిభు డధి 

కుప్ప గూలిపోయి గొబ్బున నేడ్చెను 

కర్ణ కర్ణ యనుచు గళము వణక. 
అని ఆటవెలది చెప్పవచ్చు. 


కవ్వడి కర్ణుని శీర్ణము 

(తెవ్వగ నేసిన పదపడి ధృతరాష్ట్రసుతుం 

డెవ్విధము పాలువోవక 

నెవ్యగ శల్యు దెస జూచె, నిభృతావంండై 
అని కందము చెప్పవచ్చు. 


ధర్మంబెక్కడ డాగెనో కలియుగౌద్ధత్యమ్మ కన్బట్టు దు 
ష్కర్ముల్‌ పొండవు ల|క మంబున హితున్‌ గర్జన్‌ బడన్‌ దోసి రం 
తర్మర్మచ్చిద మీవియోగ మనుచున్‌ శల్చున్‌ గనెన్‌ వేడు, బా 
హూర్మి (పొఢులు పౌరు'షెశ మతు లుద్యోగింపరే గౌల్విగన్‌ ! 


అసి శారూలము చెప్పవచ్చు 


పె మూడింటిలోను కౌరవేశ్వరుని స్థితి వర్ణింపబడినది. ఆటవెలదిలో కౌరవ 
విభుడు గుండె చెదరి యేడ్చుచు న్నాడు. అట్టివాక్షిక నిల్చి యుద్ధము కొనసాగించుట 
దుర్భటము. కందములో “ఎవ్విధము పాలువోవక' శల్యు దెస జూచినాడు ఆ 
చూచుటలో.. “మామా! ఇక నీవే నా సేన కాపాడవలె'నను వేడికోలున్నది. నెవ్వ 
గకు వ్యంజక ముగ కన్నీరున్నది. 'ధృతంాష్ట్రసుతుడు' అనుటలో 'నతడపటు వను 
నభి పా శుకున్నది. కష్టని శ్రీకము తెవ్వగ నేసినవాడు కవ్వడి, కవ --వడి = 


218 ఆవధాన విద్య 


సవ్యసాచి. అందుచేత నెజి+- వగ. అంత దుఃఖమున మునిగియున్నను కసి దీరి 
కొనవలెనను పటుదల సడల లేదు. 


కార్దూలములో కౌరవేళ్యరుడు తన బహిః పాణమైన కర్ణుడు పడుటచే 
(గుంగియు, పాండవుల సాధింప నుంకించుచు న్నాడు దీనుడై శల్యు నర్థించుట 
లేదు. ధర్మము నుద్ధరించుటకు కంకణము కట్టికొమ్మని పురికొల్పుచున్నాడు. 
కార్దూల వి కీడితవృ తము దీర్జాక్షర నిర్మిత మగణములతోగాక, సంయోగపర 
(హస్వాకరనిర్మిత మగణములతో నోజస్వియై శిరస్సమీపదేశమున దగిలిన 
దెబ్బతో సుడివడి [కోధఘూర్జిత వృ త్రియె పడగ విప్పి లేచిన తొచువలె గాఢ 
బంధమై [పకాశించుచున్న ది. చతుర్ధ చర ణమునంద లి యర్థాంతరన్యాసాలంకార ము 
సుయోధనుని కడక సమర్థింపజాలియన్న డి. 


బృహత్కు క్షులగు మత్తేభ శార్దూలాదులు చెప్పుటయు, ధారణ పట్టి తరు 
వాత వాని నప్పజెప్పటయు రెండును బరువే యకకొని గీతమో కందమో చెప్పీ 
తప్పికొన జూచుట చాలమంది యవధానులకు బరిపొటి. చిన్న పద్యములలో రసభా 
వానుకూ లశీల్పము కలిసిరాదని కాదు నా యభిపాయము. ఏవో నాలుగు బల్చజ 
శబ్దములను వేసి, ఆల్బశరీరపద్యము నీడ్చి వేయుట తగదనియే., సద్యమ రస 
భావానుగణశిల్ప రమృముగ నుండవలెను, 


అవధాన పద్య లక్షణములు, 
అవధాన పద్యములు ము క్రక కల్పములు. 
'ముక్తమ్‌ అన్యేన నాలింగితమ్‌.' 'స్యార్థే కన్‌. 


' కియాసమా ప్రికై పద్యాంతర ములతో నెట్టి సంబంధము లేక రసభావా 
దులు గల యేకపద్యము' ము క్రకము, (కావ్యాలంకార సం గహ వివృతి ) 


ఈ పద్యము జూడుడు, 


ఉ. గంగ కపర్ణవీధి దుముకన్‌ శీవు డాగెడు భంగి జూచి ప 

ల్కెం గిరికన్య దాని నవలీల భరింతువొ నీవు? నాగ ను 

త్తుంగపయోధరన్‌ గిరిజ దూగని పూనిక పిన్ననవ్వు తొ 

ల్కంగను మేళమాడు హరు గౌఢపటిష్టత కంజలించెదన్‌. 
(శతావధాన (ప్రబంధము, (వ. ఖం,) 


తృతీయ (పకరణము 219 


గంగ శివుని శిరస్సుపై గుభిల్దమని దూకుచున్నది. ఆది చూచి పార్వతి 
గుండె గుబుక్కుమన్నది. ఆ దుడుకుపోకిళ్ళదాని మోయగలవా? అని మగనినడిగి 
నది.తత్సమయమున గిరికన్య ఉత్తుంగపయోధర.గర్యముచే నుబ్బిన గుబ్బలు కలది, 
పెగా కొండకూతురు. తానే గొప్ప అనుకొనెడిది. శివుడు పిన్న నవ్వు తొలకించినాడు. 
తాను తొణక లేదు. మేళమాడుచున్నాడు. కాని, అవధానము నేమజ లేదు. 


ఇది యవధాన పద్యము. అవతారిక లేకయే పద్యగతవిషయ మవగత 
మగుచున్నది. 


మణియొక పద్యము. 


ఆ వె? (కొత్త పెండ్రికొడుకు కొమరుండు చంపకు 
వీని రామ! నిన్ను వేడికొందు, 
కాళ్యపీపలందు గనలుట ధర్మువె ? 
తల్లి జూడు సొమ్మసిల్లి కూలె (శతావధాన పబంధము, ద్వి, ఖం) 


ఈ పద్యమున జిఘాంసువై న రాము డెవడు! పద్య మవతారికా సాపేక్ష 
మనిపించును. కాని, సూక్ష్మముగా విచారించినచో 'కాశ్ళపీకులందు కనలుట 
ధర్మువె?' అను చరణమునందే రాముడు రై ణుశేయడని స్ఫురించును. అది 
యెట్టన-కొళ్యపి = భూమి. "తీస ప్తకృత్వః పృథివీం కృత్యా నిఃక్షతియాం తతః 
దక్షిణా మక్ళమేధాంతే కశ్ణపాయా డగా త్ప౦భుః. తాను సాధించిన భూమి 
యజ్ఞదక్షిణగా కశ్యప రికి సమర్పించి. శస్త్ర సన్న్యాసము చేసినవాడు జామ 
దగ్ను్యుడు. ఆ భూమి కాళ )వీయైనవి. అట్టి కొళ్యపి నేలుచున్న భూపులందు 
రోషము తగదు. కాళ్యపీళబ్దము. సాభ్మిపాయ విశేషణమై యింత యర్థము 
వ్యంజించుచున్న ది, 


తిరుపతి వేంక టేశ్వరులు కాకినాడ సభలో సీతా వివాహము వర్ణి ంపగోరగా 
నిషేధాక్షరియం దీశ్లోకము జెప్పిరి, 


“ఏకా మానాశ్చతిభాస మానాఎ మళ్పు[తికాం తే (పదదే హి జాయామ్‌ 
త శాన కించిక్తు వదామి సంజ్ఞా శాస్త్రం శ్యయెషా విఫినేవ కూకూ. 


220 


ఆవధాన విద్య 


(ఈ నా పు|తిక నొసగెన న 

నూనాకృతి భానమాన నొగి భార్యగ, ని 

దాని దగ నేలుకొమ్మని 

దీనికి నర్ధంబు తేటతె ల్హము గాగన్‌.) (జాతకచర్య పూర్వార్థము.) 


వర్ష్యము సీతాకల్యాణ మనుటకు తద్చోధకపద మీ శ్లోకమున నొకటియ 


లేదని పృచ్చకుల ఆశ్నేపణము రాగా తిరుపతి వేంఠ టే గరు లిట్లు వివరించిరి: 


కం 


సట సీన్‌ మున నర్థము 


విశుడింక, నకారమునకు విష్ణు 'విన' యనం 
గను భర్త సమాసము చే 
సిన లక్ష్మీ వాచకత్వసిద్ధియ గలుగున్‌, 


౪ -F ఇన నా ఏన = లక్ష్మీ. (బహ్న వీహి) 


సీ 


, అల్ప లక్ష్మికి దం|డియగు సము దు డాపె 


నీయక మున్న తానెనసె విష్ణు 


నా మీద రుక్మిణి యగునప్టు రాక్షస 


విధిచేత గృష్టుండు పెండ్రియాడె 
నుభయ్యత విహితమై యొప్పు కన్యాదాన 

మనుఘటింపకయుండు టభిమతంబు 
(పకృతపద్యమ్మున “పదదే' యను పదంబు 

దానవాచకమయి తనరు కతన 


నెపుడుకాని లచ్చిని దాన మెవ్వడిచ్చె 
నయ్యదియ దీని కగు లక్ష్య మదియు గేవ 


లము లభింపక యున్మి నా. లక్ష్మీ (పక శీ 


గో గలు సీత 'యకు నర్షగత్రి లభించు. 


తృతీయ [ప్రకరణము 29| 


కం, సీతను రామున కొనగిన 
దాత జనకు డగుట నిది యతని వాక్యం వీ 
సీతయు రుక్మిణి దక్క మ 
ఖే తరుణిగ బుధి లచ్చి యేర్పడ జెప్పుడా! (జాతకచర్య పూర్యార్గము) 


“రాఘవత్వేఒభవ త్సీతా రుక్మిణీ కృష్ణ జన్మని” ఆని విష్ణుపురాణము, 


తిరుపతి వేంక టేశ్వరులు ఇంతయు సాధించి వివరించి చెప్పగా పృచ్చకుడు 
“ఇది చాల క్రిష్టము. నేనొప్పుకొనినన్నాడు. ఆపకవితలో క్రిష్టతాదోషము దోషము 
కాదని సభ్యులు సరిది చెప్పిరి. విషయము నిండుగా వివరించి చెప్పుటకు వీలుపడని 
ని షేదాక్షరి యందును, తలతోకలేని వర్ణనము పెళ్ట లొప్పుకొనలేదనిన, సాధారణ 
వర్ణన విషయమున నెట్టి పట్టుదల చూపుదురో యూహింపవచ్చును. 


కం. అంత నతండును దద్భృ 
త్రాంతము విని సంతసంబు త త్తజజుపన్‌ 
గంతులు వై చెను జూపటి 
వింతగ దనచుట్టు జేరి వీక్షింపంగన్‌. 


ఈ పద్యము 'ఆంత' తో మొదలింపబడినది తత్పూర్యకథ తెలియదు. 
అతండు ఎనండో తెలియదు. తద్భృతాంత మేదో తెలియదు. కథను గాని 
వ్య క్తినిగాని సూచించు పదము లిందు లేవు. ఇట్టే పద్యము లవధానమున జెప్ప 
గూడదు. 


రేవతీబలరాములో నెవరు |ప్రాయమున పెద్ద? అని |పశ్నము. దీనికి 
సమాధానము 


ఉ. ఏరికి నేరితోడ విధియించెనొ పొత్తు సరోజసూతి య 
వ్యారికి వారి తోడన వివాహ శుళంబది సంఘటిల్లు, న 
వ్వారిజపతన్నేత దలపన్‌ గడు బెద్ద వయోనిరూఢి న 
ప్పూరుషు డెన్న జిన్నయగుబో! వివరింపగ బృచ్చకో త్రమా! 


222 అవధాన విద? 


ఈ పద్యమున అవ్వారిజ స శ్రనేత యెవ్యతె? అప్పూరుషుడెవ్వడు! 
పద్యమున ముక్త కలక్షణము లేదు. సమాధాన మిట్టుండవలెను: 


శా ఓహో! పృచ్చక సార్వభౌమ! యిది యెంతో నవ్యమైయొప్ప ను 
తృాహమ్మున్‌ ఘటియించు, (బళ్నమనినన్‌ దానిట్టిదే (పళ మౌ 
నూహింపన్‌ బలరాముడే వయసుచే నూనుండగున్‌ రేవతీ 
స్రీహీరంబ గణింప వృద్ధయగు ధాత పోత సంబంధమై. 
(శతావధాన | పబంధము. ద్వి. ఖం) 


పద్య పూర్వార్థమంతయు వృథా పస్తావోక్తులతో నిండియున్నది. ఉత్త 
రార్థమున “బలరాముడు చిన్నవాడు. రేవతి పెద్దది. ఇది నలువ కూర్చిన కూర్చు. 
ఆని మాతేమే చెప్పబడినది. చాలు. సృచ్ళకుని పేరు వగైరాలతో మూడు 
పాదములు పూరించి వర్ణ్యవు నొక, పాదమున జెప్పినను జెప్పవచ్చును. అది 
యొక హేల, 


అవధానవర్ణన పద్యములను పది పం; డెండు రకాలుగా వర్గీకరించవచ్చును. 


—-_ 


* దై వస్తుతి పద్యములు 

. పురూణకథా (పబంధ సంబంధి పద్యములు. 

1 చితకవిత్వ పద్యములు. 

. భాషాంతరీరణ పద్యములు. 

. అన్మాపదేశ పద్యములు: 

. పతి పద్యములు. 

ఆల్బవిషయ బృహత్సద్యములు, బృహద్విషయాల్చ పద్యములు, 
: అచ్చతెనుగు పద్యములు, సంస్కృత శ్లో శ్లోకములు. 
, తత్కాల రాజకీయ విషయ పద్యములు. 

10. శాస్త్రీయ పద్యములు. 

ll. ఆశీళ్వోద పద్యములు" 

12, సంకీర్ణ పద్యములు, 


తన షస షన 


తృతీయ (ప్రకరణము 228 
దై వస్తుతి పద బ్రములు 
దై వస్తుతి పద్యములు దగులని యవధాన మరుదు, శ్రేషలు, శబ్బచిత్రములు, 


విలక్షణవృ త్తములు సాధించుటకు స్తుతి పద్యము లనుకూల భూములు, సాధారణ 
సుతి పద్యము లిటుండును; 


సూర్యుడు. కందము. 

జగమునకు లోచనంబె 

ఖగ రాజత్యంబు గాంచి కడు వెల్లిడు సూ 

రు గడున్‌ భ కిన్‌ గొల్లున 

పగమిత సకలామయున్‌ | బభాసంపూర్డున్‌. (శతావధాన సారము.) 


సూర్యుడు జగచ్చమువు, [గహరాట్టు, ఆరోగ్యదాత, 
లక్ష్మీ. కందము. 
సరసిజగేహనివాసిని 
గురుదార్శి ద్యమ్ము బగులగొ పెడు దానిన్‌ 
A) 
హరి యురము శయ్యగా గా 
పుర మొనరుచు సిరిని [మొక i బోలదె యేరున్‌. (శ తావధాన సారము.) 


దారి ద్య మనునదొక కొండ. దాని భేదింపగలకశ క్రి లక్ష్మికి గలదు. 
అర్దనారీశ్వరుడు: 
థి 


ఊఉ, ఏ శతప తనే తకును నెట్టి మగండు నొసంగనట్టి బల్‌ 
పేశలమైన దేహమును (బ్రేయసి కిచ్చిన దేవదేవు, వా 
గీ ర మేశసన్నుతు నహీనవిభూషితగా తు నర్ధ నా 
రీశు నుతీంతు (మొక్కుదు నతీం దియసౌఖ్యముగోరి నిచ్చలున్‌. 
(శతావధాన సారము) 


పాదపూరణార్థము వచ్చిన 'అతీం దియసొఖ్యము గోరి నిచ్చలున్‌ అను 
వాక్యము తెచ్చిన శోభ యీ పద్మమున కహీనభూషణము,. 


924 అవధాన విద్య 
ఆన్న పూర్ణ ; 


ఊఉ, పేరిన కిన గాశిని శపీంపగ బూను కవీశు వ్యాస భ్‌ 
ట్టారకు బిల్చి శీశలక టాక్షమునన్‌ గరుణించి షడ్రసొ 
హారము బెట్టి స ప్తదివసాశ నలో పము దీర్చినట్టి శం 
పారుచి యన్న పూర్ణ గిరివలశజ మాకు [బశన్నయయ్యెడున్‌. 


(శతావధాన (ప్రబంధము. (ప్ర, ఖం.) 


అన్నపూర్ణాదేవి కవికల్పవల్లి. వ్యాసభట్టారకుడు భారతకవి. 


సీ. దరహాసరుచులతో బరియాచికము లాడి 
పుల్హాస్యముల్‌ మల్లెపూ వులగుచు, 
కర్ణకుండల రత్నకాంతులతో వసం 
తములాడి జిగిమీటు తలిరు లగుచు, 
గాటుక్‌ రేకల దాటుచో నసలంటి 
లాలిత నీలోత్సలమ్ము లగుచు 
గ్రీగంధకుంకుమస్ని గ్గ కుచా[దుల 
(గీడించి నె తమ్మి జేకు లగుచు 


నిజ సలీలస్ఫుర దపాంగ నిభృతధార 
చిత సుమమాలికాకృతి జెలగ సృష్టి 
కర్త గ్ల సేయ శారదాకమలగంధి 
బంధురో క్రివై చితి తోడ్పడెడు మాకు. 
(శతావధాన (ప్రబంధము. (ప్ర. ఖం.) 


సరస్వతి చూడ్కులు మల్లెలు, _పవాళ ములు, ఊత్సలములు, పద్మములు 
పొదిగిన చి తవర్ణపుష్పమాలయై సర మెన్స్‌ నలంకరించుచున్న వి, 


త తీయ [పకరణము 225 


హరిహర స్తుతి: 
సీ, కొండకాపరి నీమగం డటంచు నొకరు 

వబ్టి నీమగడుండు నంచు నోర్తు 

తొలి బిచ్చగాడుగా దోచు నీమగడంచు 
బలిబీిచ్చమె త్తి నీపతి యటంచు 

పశుపతి నీమనఃపద్మ| పియుండంచు 
ఐసులకాపరి నీదుపతి యటంచు 

బేసిచూపులవాడె యోసి నీమగడంచు 
బిల్రిచూపరి నీదు పెళ్ళిటంచు 


లచ్చియును గౌరి యిట్టు మేలంబులాడ 
వినుచు మోముల బిజునవ్వు వెలయుచుండ 
స్త్రీల చాంచల్యపద్దతి పప్పుకొనెడు 
థి 
హరిహరులు మమ్ము [బోచెద రమితదయకు (బందరు శతానధానము) 


పురాణ కథా నంబంఛి పద్యములు 


సంస్కృతమున నావికావ్యము రామాయణము. తెనుగున నాదికొవ్యము 
మహాభారతము. రామాయణ భారతకథలు మానవజీవితముతో బెనవై చికొన్న కల్ప 
లతిలు. ఆవధానమున వీని [పస క్తి యనివార్యము. కథలు పురాతనములై నను 
తతృంబంధి పశ సములు మన (బతుకునందలి యేదోయొక యందును స్పృశించు 
చుండును. కనుక వానికి పురాతనతా దోషము పటదు. 


పాచేతసుడు రామాయణకథ షట్టాండవి స్తరముగా _పపంచించి పలికెను, 
ఆదేకథ మూడుమాటలతో మనము నేడు చెప్పగలుగుచున్నాము, కథ్ధె, కొవై, తెచ్చె 
ఆని, కట్టినది శతయోజనవిస్తారమైన పారావారమునకు అడ్డముగా సేతువు, 
కొట్టినది |తిలోకకంటకుడై న దళకంఠుని తల. తెచ్చినది ఆగ్ని శద్ధయగు సీతను. 
కథ జగత్సిసిర్ధము కనుక (పథాన విషయములు దిజ్మాతముగా సూచించిన 
జాలు. తక్కినకథ నధ్యాహరించికొనగలము, 


[ర్‌ ! 


228 ఆవధాన విద్య 


శ్రీ తిరుపతి వేంక టేశ్వరు అవధాన సభలో రామకథ చెప్పినచొప్పు 
పరికింతము, 


తేటగీతిలో- 

శివుని విల్‌ (దుంచి జనకుని చెల్మిగాంచి 
సీత బెండ్రాడి వనికి వేంచేసి పిదప 
రావణుని దున్మి శ్రీరఘురాము డతివ 
తోడ బట్టాభిషిక్తు డైనాడు నాడు. 


చంపకమాలలో.- 

ఇనకులమందు బుట్టి జన కేచ్చ వనమ్మున కేగి యచ టన్‌ 

దన సతి దొంగిలించిన కుదానవు సంహృతుగా నొనర్చి సీ 
తను గొని సర్వవానరులు తన్‌ గొలువంగ నయోధ్యశేగి పొ 
లన మొనరించు రాముని విలాసములన్‌ వినుతింతు నిచ్చలున్‌, 


శార్టూలవి కీడితవృ త్రములో జ 

నీరేజుప్తకులంబునం బొడమి యెంతే యోగ్యయొ జానక్రిన్‌ 

దొరంగా గొని, తండియానతి నరణ్యానం (బవేశించి, భూ 
' భారంబెల్లను మాన్స రక్కసుల దర్చంబూడ్చి సాకేత మం 

దేరాముండు సుఖమ్ములన్‌ గొనియె నేనీక్షింతు నర్ధేవునిన్‌, 


మ త్తకోకిలలో- 
సారసా ప్రకులంినందు వెసన్‌ జనించి, యరణ్యమున్‌ 
జేరి మీటి విరాధముఖ్యుల జీరి వాలిని మారి వి 
స్పారశ క్రి యలర్చ జాలను వార్థ గట్టి చలంబుమై 

.. (గూరు రావణు జంపీ సీతనుగొన్న రాము దలంచెదన్‌. 


సీసములో- 
దశరథేశ్వరు నపత్యంబయి జనియించి 
యవనిపుతికను బెండ్రాడి మించి 
పరశురాముని విల్ణు భగ్నంబు గావించి 
యటు పిమ్మట నయోధ్య కరుగుదెంచి 


తృతీయ [ప్రకరణము £97 


తం, డియానతీని గాంతారమ్ము నకు నేగి 
ఖర రూషణాదిరాక్షసుల జంపి 
యయ్మెడ భార్యాపహర్తయొ రావణు 
జెనక సు గీవుతో జెలిమి చేసి 
కొని, వనధి గట్టి యవ్యాని దునిమి పిదప 
సీతతో దన పురికి విచ్చేసి పట్ట 
భదుడ్రైయొప్ప శ్రీరామభదు చరిత 
మెవ్యరికి నేని వభ్రముల నీయకున్నె? (శతావధానసారము) 


తేటగీతీలో శివధనుర్భింగము, సీతాపాణి గహణము, వనవాసము, రావణ 
సంహారము, పట్టాభిషేకము చెప్పబడినవి, 


చంపకమాలలో రవివంశమున బుట్టుట, పి రృవాక్యము పాటించి వనమున 
కేగుట, భార్య నపహరించిన దుష్టుని సంహరించి వానర వాహినీ సేవితుడై సీతను 
గొని యయోధ్యకేగి రాజ్యమేళుట చెప్పబడినవి. 


కార్దూలములో సూర వంశమున బుట్టి జానకిని జేపట్టి, ఆరణ్యము మెట్టి, 
రక్కసుల గొట్టి, సాకేతమున సుఖించుట చెప్పబడినరి. 


మ త్తకోకిలలో రవికుల జననము, వన గమనము, విరాధ వధ, వాలి వధ, 
వార్జి బంధనము, రావణ కథ, సీతాపరిగహణము చెప్పబడినవి, 


సీసములో దశరథుని పుతుడై పుట్టి, భూపుతిని పెండ్రాడి, సరవరాముని 
భంగపఅచి, తండి యానతితో ఆడవిశేగి, ఖరదూషణాదులను జంపి, సుగీవుని 
చెల్మితో సేతువు గట్టి, యిల్లాలి | ముచ్చిలిన దళగీవుని బరిమార్చి, సీతాస మేళుడై 
ఆయోధ్యకరిగి పట్టాభిషిక్తుడగుట చెప్పబడినది, 


తేటగీతి అల్పకుక్షి, శార్జూలము బృహత్కుక్షి. రామకథ తేటగీతీలో కంటె 
శార్దూలమున నెప్కువగా కలిసివచ్చిన దేమియులేదు. శవధనుర్భంగ (పస్తావన, 
ఆక్కడున్నది. ఇక్కడ లేదు. “ఎంతే యోగ్యయౌ జానకిన్‌ దారన్‌గా గొని' 
యనుటకు బదులు, 'కేంఠకాలు ఏల్‌ దుంచి. సీఠా రామన్‌ గొని యనియుండినను 


228 అవధాన విద్య 


అనియండవచ్చు. ఆపని చేయలేదు. పృచ్ళకుడు కోరిన వృత్తము జెప్పుటయే 
(ప్రధానము. సంహతముగా కథను కుదించి, అగ్గిపెట్టెలో పదిమూరల చీరను మడిచి 
యిమిడించు సాలీని వలె, చిన్న వృశ్తమున నంతయు జొప్పించుట కాదు. 


వసంత ర్తువు, వసంతతిలకవృ త్రము. 
సన్నాాసినోఒపి హృదయం భవస క్ర మాసీ 
ద్వర్జీ వివాహవిషయే యతమాన ఆసీత్‌ 
వేశ్యా నీరంతరం రతాభిరతా బభూవుః 


(పాప్తే పసంతతిలకే సుమనో౬భిరామే, | 
(శతావధాన సాధ ము.) 


సుమశళ్ళబ్దము శిష్టము. సుమనోఒభిరామమైన వసంతము సుమనో౭భీ 


మ తకోకిల. 
మత్తకోకిల లోకమెల్టెడ మానవాళుల కెంతయున్‌ 
టీ తరంజనమున్‌ నొనర్‌ ఎగ జేరి తుమ్మె దగుంపులున్‌ 
ద త్రరింపగ మొల్తతీగలు దౌరు మీజగ జూచు న 
త్యుత్తమంబు వసంత మీధర నొప్పుచుండగ భూవరా! 
(వేంకట రామక ్రప్షక వులు) 


ఈ వృ త్తమునందు వృ _తనామముద ఆలంకార విశేషము. 


గ్రీవ్మర్తువు 
చం, తొలకరి వానలేదె యని తొందర గాపులు నింగి జూడ, ని 
ప్ప లుమియు నెండయుం బవనమున్‌ భయదాకృతి గానుపింప, నీ 
ఫల కమృత త్య్వకీ ర దగ, లోకము తీవ విధాన వాడగా 
వెలసేను (నీవ శ మందయిను బిట్టు తపించుచునుండ నీయెడన్‌, 
(అనధాన సారము.) 


తృతీయ ,పకరణము 229 


eal 


ఈ యెండలకు స్థూలకాయుని స్థితి: 


i తై లస్నానము చేయ చందమున నత్యంతంబు దేహంబునన్‌ 


జాలున్‌ వాటిగ జెమ్మటల్‌ పయిన (గిందన్‌ జెర్వులో దున్న నా 
(గాలంగా దగ నూపిరిం గొనుటశే కష్టమ్ముగా నెండ లు 
ద్వేలంబై తగువేళ సూలతను డెంతే దాసమున్‌ బొందెడున్‌. 

(శతావధాన సారము.) 


వేసగిలో మల్లెపూవు: 


. తళుకొత్తు నెతావి నలరారు రేకుల 


పూ దుమారముచేత బొసగియుంట 
వేజుపూవులకన్న దీరుగా జంట ము 
క్కాలిరౌతులు సాల [గాలియంట 
అన్నిపూవుల కంటె నతిసితకాంతులు 
సర్వాంగ మనయందు జాలియుంట 
తరుణుల వరిగింజ నొరయు దంతమ్ముల 
నెనయునంచును గవు లెంచుచుంట 


అన్ని లతీకలు వేసగియందు మాడి 

పోవ దానొక కు విచ్చి ఫొలుపుదెలుపు 

తావి చేత జమాయింప దగును గవ్వలు 

మల్లెపూవు చళింతురు మాన్మమనచు (అవధాన భారతి.) 


వర్గ ర్తువుః 


PA 


పచ్చిక: 


పచ్చని పచ్చిక లొలయ భ దతరంబగు కొంతినొప్ప సి 


ప్పచ్చరమైన నేలయును వానలచే జగమెల్ట నిండుచో 
ఐచ్చని నింటి జోదున కుపాయనముల్‌ ఘటియింపనెంచి భూ 
భృచ్చరురాజు కంబళము వేసినటుల్‌ కనుపట్టుచుండెడిన్‌ | 

(శతావధాన సారము ) 


కం, 


చం. 


కం, 


అనధాన విద్య 


పిడుగులు వాన; మణిగణనికరవృ త్రము! 

దడదడ పీడుగులు దగ బడునపుడున్‌ 

బెడీదపు జినుకులు పిడిపిడి శిలలున్‌ 

బడ నెడనెడ దగు పథమున నడువన్‌ 

జడిసీరి మనుజులు జడి యురవడికిన్‌. (శతవధాన సారము.) 


మహావృప్టి: 


యుగవిగమకాల పాథో 
ద గభీరాసార ఘోర దళదిక్కుడ్య 
సగిత తమః, పబలసితీ 
థ Lt గ? 
యగునే వర్ణింప మాకు నాన సో కిన్‌, 
(శ తావధాన (పబంధము, (ప. ఖం ) 


శరదృతువు: 
స్థిరతర నిర్మల (పకటజీవనయు క్రి జగత్చఏసిద్ధమై 
® pan yan 
సరసులకెల్ప నుల్లసిలె సద్భటభూతీయు జూడనొప్పె బె 
క్ర గార సెను రాజహంస గమనాగమనంబులు నీగతిన్‌ సభాం 
తరజలదాగమాంతము ముదంబొనగూరిచె నెలవారికిన్‌ | 
(శీ మాడభూని వేంక టాచార్యుల వారు. ) 


సర సీజమ్ము లపాలి పంట కడువిసారంపు కాల్యోఘముల్‌ 
పరిణామమ్మును గాంచు పండుగ చలిన్‌ (బాకించు చేయూత ను 
స్థిర కాళ పసవ ప్రకాశలహరీ దేదీహ్యమానంబునై. 
శర దుద,త్సమయంబు భాసీలె విరాజచ్బీత రుక్కోభియె. 
(శతావధాన సార ము 


ఆలరల [పోవుల పోలిక 

దెలికపపు గుష్పలట్లు దీధితి వెలయన్‌ 

విలసత్కొార్రిక చందిక 

లొలసె జగ న్మోహనముగ నుదధులు పొంగన్‌. (శతావధాన |పబంధము.) 


తృతీయ (పకరణము 281 


హేమంతర్పువు: 
మ. పసుపుంగుమ్మడిపువ్వునం దరళశోభన్‌ బొట్టుబొట్లై హీమం 
బెఫగన్‌ సూర్యుడు కోష్టరశ్మిచయుడై యింపార గేదార స 
స్య సమ(గేందిర తెల్లుముంగిళుల (బోవై రంగవల్లీ మనో 
జ్ఞ సభావ్యంజిత పూర్ణకాంతి వెలయున్‌ సం కాంతి పర్వంబిలన్‌. 
(శతావధాన | ప్రబంధము. (స. ఖం.) 


శీశీరర్తువు; 
శా, వాలాయంబుగ నెళ్ళవారలును స్వవ్యాపార జాలంబులం 
[బాలేయంబున జేయజాలమిని భాస్వద్దీధితుల్‌ మింటిపై " 
జాలం |గాలిన దాక గేహములలో సౌరొప్పగా నుండి రా 
వీలుంగై కొని పెకి వచ్చెదరు పృథ్వీన్‌ శె శరాహంబులన్‌. 
(శ్రీ వేంకట రామకృష్ణ కవులు.) 


చం. తొగల కొలంకులుం జెజకుదోటలు పొంపీరివోయి, రా తులం 
దగరువిశేష ధూపితములౌ కురులొప్ప, నిశావలేపన 
స్థగిత తనూలతల్‌ చలికి శయ్యల నక్కిరి తియ్యనూర్పులై 
మగువలు కాంతులం గదిసి, మంచిదగున్‌ శిశిర ర్తు పెంచగన్‌. 
(శతావధాన |పబంధము. ద్వి. ఖం.) 


సూర్యోదయము: 
మ, కమలమ్ముల్‌ వికసింప గోకవితతుల్‌ కాంతిన్‌ జెలంగన్‌ దగన్‌ ' 
విమలాకాశమహాంతరాళమున దీప్తిజ్యాల లింపార గా 
గమలాపుం డదయంప తూర్పుమల పై గౌంతిచ్చటల్‌ తారకా 
సముదాయమ్ముల జాటె దెల్వి గనియెన్‌ సర్వ_పపంచమ్ములున్‌. 
(శతావధాన సారము.) 


చం దోదయము; 
సీ, ఐరానతంబు దివ్యాపగాంబులనుండి 
పెకి నెత్రిన సీ తాబ్దింబనంగ 
గవ్వపుగొండ పాల్కడలిలో దరువంగ 
బుట్టీన నునువెన్నముద్ద యనగ 


289 


అవధాన విద్య 


వై జయంతోపరిభాగంబు నందుండి 
కొమరారు తెల్లని గొడు గనంగ 
గగన హర్మ్యాాగథాగమున గట్టగ నెత్తు 
దీటైన పెను గ్యాసులై టనంగ 
నుదయగిరి శృంగభాగంబు నుండి వెడలి 
యెల్లేడల దన కాంతుల వెల్లి గొలిపె 
గలువపూవుల విందు చ|కముల కుందు 
క్కదనముల సీమ యా చందమామ. (ఆవధాన సారము.) 


పురవరన: కొకీపటణము: 
ణ్‌ టి 


సీ, సంజవేళల మౌనిస ప్తకంబు నుతింప 


పంచాస్త్రవై రి నర్తించుచోటు 
మధ్యాహ్న ముల ధరామరరాజీ కన్నంబు 
బంచాస్యు రాణి వడ్డించుచోటు 
మాధవ (పభృతు లాత్మాభిధానంబులు 
మించ లింగములు స్థాపీంచుచోటు 
కలుషకర్ముల సుకర్ములజేయు సురగంగ 
యంచితస్థితి [బవపొంచుచోటు 
ఆరయ బంచత్య మొందిన యట్టి జంతు 
వెట్టిదై నను లింగమై పుట్టుచోటు 
కాశీ యది వుణ్యరాశి దుష్కలుష వలీ 
కా సికాసీ భజింతు నిక్కముగ నెంతు. (కొప్పరపు సోదర కవులు) 


కాంచీపురావధాన సభ; 
మ్‌. సకలామ్నాయః థార హస్యచయచర్చాయాజ్ఞవల్కుుల్‌ నీఠం 


త కళాభ్యాసులు రత్న కుండ ఎచలద్భవ్య శ వళశ్శష్క్లలుల్‌ 
మకరాంకద్విడభిన్న మూర్తులు బుధుల్‌ పౌరుల్‌ రసజ్ఞుల్‌ సము 
ట్స్‌కతన్‌ జే3న కొంచికాప్పగసభా శోభన్‌ [బంసించెదన్‌. 
(శతావధాన (ప్రబంధము (ప ఖం.) 


తృతీయ పకరణము 288 


కన్యాంగ సౌందర్య కథనము; 
సీ, నీరజాతము బోలు నెమ్మొగమ్మున మేలు 

కస్తూరి నామమ్ము కళలు గులుక 

రంగార గట్టిన బంగారు సరిగంచు 
చీర పాదములపై చిందులాడ 

వలలో బడిన జక్కవల బోలి కుచపా? 
కంచెల ఖండించు కరణి నిగుడ 

నిగువంక గువలయ సరమలు దాపి న 
ట్లతిసీల నే తాంతగతులు సెలగ 


చెలియొక తె వచ్చుచున్నది చెలుల గూడి 

యలరు విల్లుని మేల్పూవు టమ్మనంగ 

దాని గూడంగ గల్గిన మానవులకు 

వేజె నాకాబలారతుల్‌ గోరనేల? (శతావధాన సారము) 


ఆంగ్టన్రీ వరనము : 
(op) ళు 
సీ, పలుచనై యెజుపుడా లలరు గులాబిపూ 
వటు లుండెడు చెక్కు టద్దములును 
ట్‌ a 
సృటికపు శివోలె బాండర (వభలతో 
బొదలెడు వెడద నెన్నుదురు కుదురు 
పగడంబు కాంతితో జగడించి యార్జ్రమై 
తగు తరుణారుణాధరము సొంపు 
పంచాస్యరాజంబు పరిహసింపగ జాలు 
పిడికిట నడగు నెన్నడుము బెడగు 


వజల దనుకాంతితో సరస్వతిని మీజు 

తెల్ల దొరసాని యందగ త్రియయె కాని 

కనుల నలుపు మోమున బొట్టు కాళ్ళసొమ్ము 

లేమి బేసని మెచ్చగా లేము మేము. (ఆవధాన సారము.) 


బశ అవధాన విద్య 


కన్యా పదానము ; 
మ, (పిదులంబాజని ఫౌరుసీకు నదిలో రెండొడ్డులం దబ్జి రెం 
డు దెసల్‌ పూతము సేయు చందము, ననున్‌బూతంబు గావించు రెం 
డు దెసల్‌బొల్బు కొలంబువారలకు నెందుంబుణ్యదంబౌను భో 


గదమౌ యోగదమౌను రాగదమునె గన్యా|పదానం వీలన్‌. 
(ఆవధాన భారతి 


ముగ్ధ : ప్రథమ శ్రే? ; 
శా, ఆకృష్టాపి వశం నయాతి బలవ న్నో వీక్షలే లజ్జయా 
వొక (ః [పేమపురస్క్యృతై ః పరిచితా నోవా దదాళ్యు తరమ్‌ 
ఆంకారోహణ చుంబనాదికకళా స్వత్యంత మూర్జా పరం 


ముగ్గా కస్య మనో నరంజయతి సా నూత్నైస్స్వ కై శ్నేషితైః. 
(అవధాన సారము.) 


ఈ శ్లోకమునకు ఈ శ్లోకమే సాటి, ఆంత బాగున్నది. 


మగ సేత: 
సీ, గోమునోమెడు ముద్దుమోము జాబిల్లి పై 

జెమట బిందువులు మొత్తములు గాగ 

బిగువులై గొనబగు |వీగు బాలిండ్లపై 
దారహారమ్ము లుత్తల పడంగ 

టికిలి [కొమ్మెగులు గుత్తకు బట్టు ధమ్మిల్ల 
భారమ్ము శయ్య వ్యా్పత ఘటింప 

నెర్తమ్మి జేకుల నెణీమించు గైదోయి 
దుసికిలు మిసిమి దుపెసలు గూయ 

ఆడలి తూగాడు తొడలలో బడలిపోవ 

నలత్రీ జవ్యాడు నడుముతో బొలతి యోర్త 


- బూరుషాయితమున దన పురుషు గెలిచి 
పండుకొనె బొరడు మల్లేల పాన్సునందు. (ఆనధాన భారతి) 


తృతీయ [పకరణము 2865 


జల కేశి: 


మ, తటిదాకారలు గోపభామలు స్వవస్త్రమ్ముల్‌ విసర్జించి త 
త్తటదేళమ్మునబెట్టి కోశపరిము క్రశ్రీజ కౌ శ్షేయకో 
దృటరేఖన్‌ వివరించి మించిరి సరోఒంబః పూర మధ్యంబునన్‌ 
స్ఫుటపద్మమ్ములు సుళ్లు ంఖములు నాచుల్‌ తాజుమాటై చనన్‌. 
(శతావధాన (ప్రబంధము. ద్యి.ఖం ) 


స్త్రీ వర్గనమునకు (ప్రబంధ క్రవులది ఆందెవేసిన చెయ్యి. ఒకరికం టె 
నొకరు మధురముగా వర్గింతురు. (పాబంధిక శయ్య ఫోషించిన యవధానులలో 
శ్రీ తిరపతి శాస్త్రిగారు |పథములు. శ్రీ గడియారం వేంకట శేషాస్త్రిగారు ద్వితీ 
యులు, (శ్రీ చళ్ల వీళ వారి చెయ్యి “పెళసు ఈ లక్షణము భ్రీ వేలూరి వారిలోను 
కొంతకలదు, 


(క్రీ మాడభాషివారికొక శైలియ, శయ్యయు లేవు. సమయోచితమగా 
అన్ని రకముల పల్పటీలు [పదర్శింపగలరు. 


గౌతమీనది : మత్తకోకిల వృత్తము: 
గొతమాహృతయె సమస్తజగత్ప్రసిద్ధ చరిత సం 
స్పీశయై యవగాహ నిష్కలుషీకృతాఖిల పాప సం 
ఘాతయై సరమేన్గిప్ప త ముఖర్షీ రాజ మహో శ్రమో 
పేతయె తగి గౌతమీనడి పేరుగాంచె ఘనంబుగాన్‌, 
(ఆగిరిపల్లి  తావధానము మాడభూవి) 


ఆవధాని పితామహుడు శ్రీ మాడభూషి వేంకటార్యులవారి పద్యమిది. 
గౌతమీనది సమ స్తజగ| తృసిద్ధ చరి త్రసంస్ఫీత యనిరి. గౌతముడు పరమేశ్వర 
జట తెచ్చి మృతగోవుపై పీండి, త్మ త్సుతజలధారచే (బతికించెనని, ఆ ధారయే 
గోదావరియయ్యెనని, వరాహపురాణకథ కలదు. పురాణశయ్యతో పద్యము రమ్య 
ముగా నున్నది. ; 


“288 అవధాన విద 


నలచరిత ; చంపకమాల: 


నలు డల యంచకారణమునన్‌ దమయంతిని బెండ్లి యాడీ, సె 

స్లలుములనంది జూదమున గాగల కార్యము లొంది, మీద గా 

నల బలుకష్టముల్వడీ యనంతర మాబుతుపర్డు జేరి వే 

డ్క-లు చెలువార నాసయి సుఖమ్మున నుండెను దాను బత్నియున్‌, 
(శతావధాన సారము ) 


హంస దౌత్యము, దమయంతీ వివాహము, ద్యూతము, వనవాసము, బుతు 
పద్డని కొలువు, తదనంతరము సతీసహితుడై సుఖించుట చెప్పబడినది. కర్కోట 
కుని కాటు, దమయంతిని డగ్గరి పులిందుడు బుగియగుట, పున స యంవర (పకట 
నము, ఆశ్వహృదయవిద్య, పాకళాస్త్రపాండిత్యము చెప్పబడలేదు. చెప్పియుండిన 
గథాపున్టిచే చంపక మింకను బరిమళించెడీది, “జూదమున గాగల కార్యము లొంది' 
యనుమాటలో చమత్కారమున్నది. జూదమాడి బాగుపడినవాడు లేడని యందలి 
విశేషము. తుదియందు “తాను పత్నియున్‌ సుఖమ్మున నుండె'ననుట తత్ఫూర్యము 
వారు విడిపోయి యుండిరనుట దేటపజచును. 


కర్ణశాపములు: 
న పుడమిన్‌[గుంగు రథంబటంచు నొకవి పుండాడె నీయస్త్రముల్‌ 
చెక్షి పాడౌ ననుచున్‌ గురుండు శపీయించెం గాక యిం, దుండు బో 
పడు తానౌచును వర్మకుంగలములన్‌ దార్థించె నాపైన శ 
ల్యుడు సారథ్య మొనర్చె దాన రవిజుండోడెన్‌ మృతుండై యనిన్‌. 
(బందరు శకావధానము.) 


.. విపగురుళప్తుడు, వాసవవంచితుడు, శ ల్యజుగుప్పితుడు నయి కర్ణుడు 
పడుదీ యిట సమ్యగ్రముగ జెప్పబకినది. కర్టుడు దైవోపహతుడేకాని, అర్జనోపహ 
తుడు కాడు. థ్రీ కాశీ కృష్ణాబార్యులవారి యీ పద్యనిర్మితి ప్రొఢి పేర్కొనదగిన. 


మత్స్యయం తము నేసిన [బాహ్మణుని జూచిన చె వొవదీమనోభావముః 
మ. చెలువంబొప్పగ మత్స్యయం) తమును విచ్చేడించి, వైవాహ దో 
హలభావమ్మున బొల్బు నర్జును సుధాహాసోజ్ఞ్యల న్‌ |బాహ్మణా 
వళి మధ్యస్థితు జూడ |దౌపది మనోభావమ్ము పొంగారె క్ష 
[త లతాంతాయుధరూపధేయు డనుభుద్యద్విస్మ యో పేత మై. 
(శతావధాన [పబంధము. (ప. ఖం.) 


(దె వొపదిమనస్సు ఆఅమెఫు దెలియకుండ ముదిత మయి ను, తరువాత ద్విజు 
లలో క్షత్రియ డున్నాడే యని వెజగసుపొటు వొందెకు. ఆమె యంతఃకరణమున 
స్ఫురించిన భావము యథార్థము, సజ్జనుల యంతఃకగణ పవృ త్తి యిట్లుండును. 


సూతపుతుడు భ భర్త యగుట కంటె [బాహ్మణుడు భర్తయగుట మేలు 
కదా యనుకొన్న దని కాని 'అయ్యో! పంచాంగపుబాపని చెట్టపట్టవలసి వచ్చెగదా!' 
యని వగచినదనికాని చెప్పవచ్చును, కాని ఆ తీర్చ ఇంత యుదాత్తముగ నుండదు. 


ఆంజనేయుని చర్య: 12 వీరరసము: 


శా. అక్షుంజంపి తదీయవక్షమున (బోద్యత్కోంధవిస్తార సం 
రూవ్షాక్షి (ప్రభ నొప్పి యెంతయును బోరుంగోరి పె పెవచ్చు నా 
రక్షస్ఫెన్మము నెల్టి మాపి తను ఏర|వాతముల్‌ మెచ్చ బల్‌ 
దక్షుండై దశకంధరాత్మజుని (మోరిన్‌ నిల్చె గీశేశుడున్‌, 
(శతావధాన సారము.) 


క్షకార పాసముతో పద్య మె త్తికొన్నను ఆల్బంతలో వాక్యము (దుంచుచు, 
ఆరభటియై రౌదమున బడకుండ పదములు నించుచు, తిరుపతి వేంక దేశ్వరులు- 
అందును వేంకటశాస్త్రి గారు = వీర రసమును బోషించిరి. బల్‌ దక్షుండై ' యను 
మాట కీశేప డొకచోటనుండి యొకచోటికి లాఘవమును సూచించుచున్నది. కీశేళుడు 
కథలో సు గీవుడే, హనుమంతుడు సు గీవుని మం, రీ, నూరురి కీశేక్వడుగా గా స్తోత 
(పసిద్ధుడు. 


988 అవధాన విద్య 


చితాంగి: మత్తకోకిల; 
జాలియించుక లేక పుతుని జంపబం పెనొ దుర్మతిన్‌ 
బాలు రాజనరేం దు డెవ్వతే పొడుమాటలు వించునా 
వాలుగంటీ వివేకహీనపు వ ర్రనంబుల నెప్పుడున్‌ 
స్రీలు స్వప్న ములోననై నను జెందకుందురు గావుతన్‌, 
(శ్రీ వేంకఓరామక ప్లే [గంథమాల) 


పద్యమున చిత్రాంగి పేరు లేదు. ఆమె పినతల్చియయి యుండి సారంగ 
ధరుని గామించి, తమకము పట్టజాలక తెగించి యతని మీదబడుట చెప్పలేదు, 
ఆమె పేరు, ఆమె నడత అవాచ్యములు. వానిని జెస్పకున్నను కథ రూపు కట్టినది 
ఈ పద్యమునందు బాలశ బ్దము 'మూర్గశాబకయో ర్భాలః' అను నర్ధద్వ యమున 
గక, పుతుడను నర్భమున (బయుక్రము _చతుర్థచరమునందలి కవులు చేసిన, 
హెచ్చరిక లోకమునకు శిరోధార్యము, 


తిన్నని భక్తి: 
క్క గండూషోదకధార వోసీ, యఖి షేకంబారి ఎ బాహాధనుః 
కాండచ్చిన్న మృగామిషంబొసగి శై 0కర్యంబు చెల్లించు త్రి 
న్నం డక్షీసవద్నసు సీష్షగనీ యన్నా! చెప్పకాల్వెట్టి, యం 
ధుండై న్నేతము లిచ్చె, వానికి (దిన్నేతుండిచ్చె సాయుజ్యమున్‌. 
(శతావధాన (ప్రబంధము. (ప, ఖం.) 


ఈ పద్యమున తిన్నని పూజా విశేషము భక్తితో తన రెండు కన్నులిచ్చి, 
మూడు కన్నులవాఏలో జేరుట చెప్పబడినది. 


దుర్యోధన శవసన్నిధి గాంధారీ [దౌపదులు : 
మ. కనీయుం దత్త్యము జన్మ మృత్యు విధముల్‌ గాంధారరాట్ను శీ నం 
దను పీనుంగును జూచి యేడ్చె ముఖమున్‌ దాడించుకొంచున్‌ సుయో 
ధనుడా? వీడని కృష్ణ నవ్వె నపు డంతః క్రోధ దుర్గాంత చే 
తనయై క్ష కియభామిసీగతులు వింతల్‌ గావె, తర్కింపగన్‌, 
(శతావధాన |పబంధము, (ప, ఖం.) 


తృతీయ |పకరణ ము 289 


పొల్రిక లనబడిన దుర్యోధను శవమును జూచి గాంధారి మొగము బాదు 
కొనుచు దుఃఖించినది. తత్త మెటిగిన వ్యక్తికి గూడ కన్నకడుపుతీపు కలవర 
పాటు కల్లించినది. ఇక [దౌపది నవ్వుట. నల్బనిది కనుక | దౌపదికి కృష్ణ యని 
పేరు. మయసభలో దికమకపడు దుర్యోధనుని జూచి |దౌపది నవ్వెను. అది 
మనసులో బెట్టికొని, దుర్యోధనుడు |ద్రౌపది చీర లొలిపించి సభలో నవ్వెను. 
అంతటితో నాగక, తొడ మీద గూర్చుండ రమ్మని సంజ్ఞ చేసెను. అట్టి వాని 
తొడలు విణుగ గొట్టించి, నేలబడిన వాని పీన్లుకు జూచి దౌపది నవ్వెను. ఆది 
నవ్వేనా? అంతః్యకోధదుర్దాంత చేతనయైనవ్వెను. లోపల ఆణపరాని [కోధ 
మున్నది: ఆ కోధ మిటు లావిషకత మయ్యెను, క్ష తియ స్త్రీల చి తవృత్తులు 
చి తముగానుండును, 


లక్ష్మీ పార్యతుల అన్ఫ్యోన్యపరి హాస వచనములు : 
సీ, గంగాధరుడు నీ మగండని నవ్యంగ 

వేషధరుండు నీ పెన్మిటనియె, 

నెద్దునెక్కును నీదు నెమ్మెకాడని నవ్వ 
గద్దనెక్కును సీ మగం డటనియె 
Ks 

వలకాడిలు నీ వలభున కనంగ 

౮ (se) య 

నడిసం ద మిల్లు నీనాథున కనె 

నాట్యంబు సేయు నీనాయకుండన నంగు 
గావించు వెన్క నీ కాంతు డనియె 


ముష్టి కెక్కడి కేగి నీ యిష్టు డనిన 

బలి మఖింబున కేగె నో లలన యనియె 

నిట్లు లన్యోన్య మర్మంబు లెంచుకొనెడు 

పర్వతాంభో ధికన్యల (బస్తుతింతు. (శతావధాన సార ము.) 


సీసము నాలుగు పాదములందును ఉ క్తి పత్యుకులు సమముగా సాగినవి. 
ఎత్తుగీతిలో |శుతిమించి | తిప్పికొట్టు స్థితికి వచ్చెను. దానితో వాదము ముగిసెను. 
ఇంత పద్యములో సంబోధన మెత్తుగీతిలోనే కలదు, పార్వతి లక్ష్మిని “లలన! 
యనెను, సిరిచే మిడిసిపడుదానా! యని దాని యర్థము, ఈ సీసము స్త్రీ పకృతికి 
దర్పణాయమానమై ముచ్చట గొలుపుచున్న ది. న 


240 అవధాన విద్య 


తీమ్మన సత్యః 
ఉ పువ్వును గొప్పునం దుటిమి పోడిమి దాని బహూకరించి లే 
నవ్వులు చిల్కరించు యదునందన! బాలునటంచు బల్కుచుం 
జివ్వున లేచి లోచన రుచిన్‌ బెదిరింపుచు నింపునిం పెడున్‌ 
జవ్వని, మానినీ! ప్రజయసం భమ మేరికి విందుగొల్పదే? 
(శతావధాన పబంధము. ప ఖం.) 


ఈ పద్యము అత్యాళూక్రము పద్యమున సత్య పేరు లేదు. చివ్వునలేచి, 
లోచన రుచిన్‌ బెదరించెడి జవ్వని వల్కెడి మాటలరినుబట్టి పువ్వు పారిజాతమని, 
బహూకృత రుక్మిణి యని, నవ్వులు చిల్క రించు యదునందనుండు కృష్ణుడని, 
మానిని సత్యయని విస్పష్టముగా తెలియుచున్నది. 


రామాయణము యొక్క ఆత్మార్థము: 
చం, |పకృతియె సీతయై తనర రాముడె యీశ్యరుడై. రహింపగా 
వికృతి యొకింతలేక సుకవి పవరుల్‌ తమకావ్యరాశిలో 
సుకృతి పొసంగ (వాయుదురు సుస్థిరమై తగు జ్ఞానలన్ధీకె 
[పకృత మెజుంగువారి కది పథ్యముగా దనరారకుండునే? 
(కొప్పరపు సోదరకవులు) 


“సీత పకృతి. రాముడు ఈశ్వరుడు" అని యొక చరణమున జెప్పి, 
తక్కిన మూడు చరణములు ఊరక లాగికొనిపోయిరి. ఆవధానమున కీమా తము 
దొలును, మాడభూషివారు, కాశీవారు, తిరుపతి వేంక టెళ్వరులు ఇట్టి సందర్భము 
లందు లోతుకుదిగి కూలంకషముగ వివరించుచు బోయిరి. 


చితక విత్వ పద్యములు 


ఆవధానమున జ్మీతకవిత్య | పదర్శనము దుర్భ టము, శ్రేషలు, సామాన్య 
శ బ్ఞారింకార ములు నిరోస్ట్యములు, ద్వి పాస (త్మిపాసపద్మములు, సర్వ్యగురువులు, 
సర్వలఘువులు - ఇట్టీవి క్యాచిత్కముగా గొందరు చెవ్పుదురు. ఈ చెప్పుట 
నిక్భంధమునకు లోగి కాదు, ఉల్లాసముతో, 


తృతీయ [ప్రకరణము £41 
చెజకు, భారతము, చందుడు: 


కం. చెజికును భారత కథయును 
సరసీజరిపుబింబ మొక్క. చందమయగు ని 
ద్ధరలో (బతిపర్వ రస 
స్ఫురణంబును బొంది మూడు పొసగుట కతనన్‌. (అవధాన సారము.) 


“పర్వ (గంథా పంచదళ్యా ముత వే. 

చెజకు (పతిపర్య రస స్ఫురణము గలిగియుండును. ఇక్కడ పర్వము 
గణుపు. భారతము ఆదిసభారణ, విరాటోద్యోగాది పర్వగీరతము, చంద్రబింబము 
[పతిపర్య రస స్ఫురణము బొరిదునది. ఇక్కడ పర్వము పౌర్ణమి, పర్యశోబ్ద గత 
శ్రేషచే పద్యము చమత్కృృతమైనది. 


కీచకశ్లేష: 


ఉ. పాచకుడైన భీముడు సెబాసని సజ్జను లెల్బ మెచ్చగా 
గీచక మట్టుగా |బబలు కీచకునిన్‌ వితీచెన్‌ దటాలునన్‌ 
'నీచకృ్ళతుల్‌ పొనర్ను నవినీతుల కెల్టర కిట్టీ శాస్తి సం 
కోచము లేదు కలు సిదిగో గనుగొం'డని తెల్వుకె వడిన్‌. 
(శతావధాన సారము.) 


“కీచక్రః పవనాపూరధ్యనద్వే ణ్వసురాంశ జే” 


కీచకము = వెదురుబొంగు. కీచకుడు విరాటుని క్యాలకుడు. ఈ పద్యమున 
విణీచెన్‌ అను క్రియలో స్వారస్యమున యది 


తాటిచెట్టు విష్ణువు, శ్లేష. అచ్చతెనుగు: 


అచ్చతెనుగునకు మాతాచ్చంద మనుకూలమే కాని, శ్రేషకు ఆచ్చతెను 
గనుకూలము కొదు. అవధాని ధీశ క్రి కిట్టి పద్యములు నికషములు. 
18) 


242 


..అవధాన విద్య. 


సీ. పులుగులదొర తన్ను గొలిచియుండుట జేసి 


లచ్చి యొడయ డనవచ్చు దీనీ, 
ఆకసమ్మల్లన గ్లైకొనుటం జేసి 

లచ్చి నెచ్చెలి యనవచ్చు దీని, 
ఆకుపచ ఎని పించియము గల్లుటంటేసి 

లచ్చి నెయ్యం డనవళ్చు దీని 
కల్లు (దావెడియన్న కాచి యుంటంజేసి 

లచ్చి జేడని యనవచ్చు దీని, 


“కాన నిప్పుడు సోకుమూకలకు గ్‌ గొంగ్గ 


'యంచు బల్కెదీ వివుల నొయారమగను 


బెట్టు లంచును బొలిబెడి యట్టి మణియ 
గూడి యలరారు బలుదట్టు కాడిచెట్టు. (అవధాన భారతి) 


పులుగులదొర గరుత్మంతుడు. తాడిచెట్టు నాశ్రయించి | గద్ద భండుటకద్దు 


కదా! అందుచేత నది యావివిష్ణువు. ఆకనక్లు గ్లేకొనుప్‌ ఊర్యసీలవవేననరడుట, 
పింఛాకృతి కలిగి ఏరిసిన. ' పచ్చని యాకులు కలే పె నుండుట, కల్టు (దావెడి 
యన్న మద్యపాయి బలరాముడు, "ఢి వించియండుద, ీనినిబర తాడిచెట్టు విష్ణు 
వనదగియున్న ది. తుది రెండు శౌరిసంబంధీ విషయములు. కౌరికి విష్ణ పసిరి 


కలదు. అచ్చముగా తెలుగు సలుకులు పొసగించుకొనుచు శేష సాధించుట ల 


కష్టము. 


. వర్షాకారి (పవాహము; గ కిణీసతి: 
తే.గీ, నీరుచే నద్ది యిద్దియ నెగడుచుండు ' 


దృప్తి పీ గన క్రద్ది యిద్దియును నెసగుచుండు 
నదియు నిదియును దరు లదృళ్యమలుగ దగు 


గర్భిణీకాంత నది షః [పచార, య. సోదర కవులు) 


గర్భవతి సడ మోయచన్న దనుట లోకమన వాడుక 


తృతీయ | పకరణము 248 


“భంగః ఖండే పరాజయే తరంగే' భంగ శబ్దమునకు మూ దర్భములు నదికి 
స్రీకి పోలిక సాధించుచు వసుచరితకారు డుప యోగించిన పద హ్‌ (గి యెంతో 
యున్నది. ఆంత దూరము పోకుండ తేలిక మాటలతో, దాంమష్టుకు కెబగలకో 
కొప్పరవువా ర్రీ గీతము సంతరించిరి. 


కవి - చోరుడు. ము ల్రేభవి కీడితవృ త్తమ: 
' పదముత్‌ మెల్లన జేరి శబ్దము పయిన్‌ భావంబు సంధించుచున్‌ 
గదియున్‌ జి తతరార్థ జాతము నలంకారమ్ములంగొంచు స 
మ్ముద మారంగ రసాంతర స్థితి దగన్‌ బొందించి దోషైళ దృ 
కృదమున్‌ బూనెడు సత్కవీం దు డలరున్‌ బాటింప జోరుంబలెన్‌. 
(అవధాన సారము) 


ఇందు పదములు, శబ్దములు, అర్థము, అలంకారము, రసాంతరము, 
దో వైకదృక్పదము - కవికి, చోరునకు ఆశ్వయించి చెప్పుట కనువై న శబ్దములు, 


కవి దో షైకదృక్కు. శబ్దార్థాది దోష ములు దొరలకు డ్‌ వానిపై కన్ను 
గలిగి యుండువాడు చోరుడు - దోషెకద్భక్కు.. " చీకటియందే వాని చూడ్కి.. 
కవి శబ్దాలంకార సామ గినో, తగన్‌ -జొచితీరమ్యమ. గా రస - అంతరస్థితి 
నొందించును. చోరుడు అర్థమును, అలింకారములను గై కొని, రసా..అంకరస్థితిసి= 
వేతొకచోటికి వ్రేరవేయట నిపుణముగా సిర కహించును, 


అను పాసతోడి ఆక్కిలివడి సీసము: 
సీ, ధీరుడై సద్గుణాధారుడై సుకృతి మం 

దారుడై జగదెకవీరుడగుచు, 

గేయుడై బలకా ర్రికేయడై కృతిభాగ 
ధేయడై |ప్రథిత| పమేయుడగుచు 

దానియై సుకవి సన్మానియై కుశలసం 
ధానియె సుమతి పధానియగుచు 

మాన్యుడై నృపలోకగణ్యుడై విదిత సౌ 
జన్యుడై దాన పర్ణన్యుడగుచు 


244 అవధాన విద్య 


సకల రాజాధిరాజ రాజన్యలోక 
పూజనీయ చరిత్రవిస్ఫూ ర్తి గలిగి 
యా|శితుల (బోచునట్టి నారయ్య భూప 
చవ ర్తికి జగతిలో సాటి గలరె ? 
(ఆగిరిపల్లి శతావధానము. మాడభూషి.) 


ఈ పద్యము శ్రీ మాడభూవి వేంక టాబార్యులవారు చెప్పినది, ఇమ్మ హను 
భావుడు శతావధానమున ము క్రపద (గ స్త సీసములును జెప్పెకివాడు, 


గౌతమీ కృష్టాంతరీత మహీరాజ ! 
హీరాజవాహ సమిద్ధకీ ర్తి! 

సకలావనీపక సందోహ కల్పాగ ! 
కల్పాగమోక్త సత్కర్మహర ! 

సర్వళాస్త్రవిచార చతుర ధీరాధార ! 
రాధార మణ్యధినాథభ క్ర ! 

వాన్మాదీ యతి కృపాభవ పంచసంస్కార ! 
సంస్కార విషయ తచ్చాాతసార ! 

జయ జయీథవ [సక టీవాత్సల్య శౌర్య 

వీర్య గాంభీర్య ఘనర్ధె ర్య........ 

(ఆగిరిపల్లి శతావధానము, మాడభూషి.) 


వసంతము వృత్యను పాసముతో వర్ణించుట; 
ఉ, అంత దిగంతదంతుర నిరంతరకాంత వనాంత సంతతా 

[కౌంత లతాంత, మంతక దురంతక కంతు నిరంతరాంత వా 

సంత్రిక, మంతరాంతర నిశాంత లతాంతర కాంతకాంత, మ 

(శాంతము సంతసంబిడె వసంతము సంతత మంత నంతటిన్‌, 

(అవధాన భారతి.) 

చితకవిత్వలక్షణమున నప్పకవి చెప్పిన “ఇచ్భావాక్యసంఘట్టనము' కూడ 

అష్టానధాన శతావధానములందు లోటు చేసికొన్న ది, | 


తృతీయ (పకర ణము 246 


“కలువలు ని దనొందె, తమ్ముల తుమ్మెదలాడుచుండె, జక గ్రావలానె 
వెన్నెలల్‌ =” ఈ వాక్యములు వచ్చునట్లు వెన్నెలరా|త్రీ వర్ణనము. ఇది (పళ్నము, 
వాక్యములను గలిపికొని పద్యము లల్లుట యేమంత కష్టము కాదు కాని, వెన్నెల 
గాయుచుండగా, కలువలు మొగిడియుండుట, తమ్ములు విచ్చియండుట కవి 
సమయ విరుద్ధ విషయములు. వీనితో జ్యొత్స్నీవర్ణనము చేయట. చిక్కుతో 
గూడినపని, 


ఉ. (కమ్ము రతి[శమన్‌ జెలుల కన్గవకల్యలు న్మిదనొందె, నం 
దమ్మగు ముంగురుల్‌ మొగముదమ్ముల దుమ్మెదలాడుచుండే నా 
[గమ్మె, జిలుంగు పెట దొలగన్‌ జనుజక్కవ లానె వెన్నెలల్‌ 
సమ్మదమందె లోకము కళానిధి వెల్లెడు రా|తివేళ లన్‌. 
(అవధాన సారము.) 


కన్గవకల్వలు, మొగముద మ్ములు, చనుజక్కవలు- ఈ రీతిగా నుపమిత 
సమాసములు చేసికొని, పద్యమునందు తద్యాక్యములు సముచితముగా బొదిగిన 
యవధాని | ప్రతిభ క్లాఘనీయము. 


ఈ పద్యము ద త్రపదిజాతికి జెందిన పద్యమనవచ్చు. 


“కళాస్త్ర మేసుకోని, కంబడి కప్పకోని, పండ్లిగిలి స్తే బయమౌనా' 
ఈ భావము (పక టించి చంపకమాలిక చెప్పుట 


చం, పులియొక డేగుదేర గని బోయడొకం డొక వేసమూనగా 
బులి చిజునవ్వుతో నను, “ బబుద్ధుడవీవు, కళాసమూని కం 
_ బళ పయిగప్పీ యూరకయె పంగ్రిగిలింప నెలుంగుబంటివం 
చలుకుదునే? వ్యథాశమము నందితివయ్యెయొ! గొల్భిబోయడా'! _ 
(అవధాన సారము ) 


2486 .. అవధాన విడ్య 


ఇందు భావము ద త్రము 
నస విష్ణు పార్థనము: నిరోష్ట్యము: 
- అ. వె. రక్షసేయుకౌరి! రత్షోనికర హోరి! 
'_శందనీల! చారుకనకచేల! 
' గ్రీకళ|త! లోకసృష్టిరక్షణసూ[త! 
యనుచు నుతులు సేయ నగును జనులు. (అవధాన సారము } 


(ఓష్ట్యములు = ఈ, ఊఊ, ప, ఫ బి భమ ఈ షు. లేనిది 
సకొస్టము 


భాషాంలీకరణ పద్యములు: 
పృచృతడిచ్చిన ళ్ళ కోకమునకు సరియైన తెనుగుపద్యము కెప్పట: 


“దౌపద్యాః పాండుతనయాః పతిదేవర భావుకాః 
న దేవ రో _ ధర్మరాజు స సహదేవో న భావుకః', 


ఈ ల్లోకమునకు శ్రీ దేవులపల్లి సబ్బరాయొన్తి, రమ్మన్న క సోదరులు 
అచ్చతెనుగున జంపకము జెప్పిరి, 


జమకొడు కీదుపట్టియను జన్నపుటో రెపుటేనికందు దూ 

ర్చు మనియకాని వెజ్జులకు బుట్టినవారును బావగార్జు ఖం 

డ్లు మజదులౌదు రై దుగురిలో గడు జిన్నత డెన్న బొవగా 

డు మజది గాడు పెద్దయతడున్‌ దగ [దోపది కెంచి చూచినన్‌, 
(అష్టావధానము, నవంబరు 1819.) 


జముకొడుకు ధర్మజుడు, ఈదుపట్టి మారుతి, జన్నపుటో రెపుజేనిపట్టి 
హవిర్భగాట్సుతుఢు. వాసవి. తూర్చుమనియకాడు పూర్వదికృతి - యింద్రుడు 
ఆతని వెజ్దులు. వైద్యులు, అశ్వినీదేవతలు. వారికి బుట్టినవారు. .ఆళ్చతెనుగు 
పద్యము క టట కడుగష్టము. ఈ పద్యమున దృకీయ్ల. భత్లర్థగరణమ్లులుడ్లలి యతి 
ష్ట్ర యిసంర్యమ, 


తృతీయ ప్రకరణము 247 


ఈ క్లోకమునే థ్రీ కాశీ కృష్టాబార్యులవా రిట్టనువదించిరిః = “' 
కం, దోపదికీ బొండుపు తులు శ 
బావలు మటడులను' వుజియ' భ రలు నగుదుర్‌ =." ఒకకా 
భావుకుడు గాడెపుడు కహ Nee 
దేవుడదేవరుడు' చూ యధీష్షిరు ఇెపుడున్‌: " "(బందత శళావధానము.) 


దీనినే ట్రీ రాజకేఖర వేంఠటశేషకవు స 
కం, పతు లె మ్రుగు “శగుదురు.యమ' 
సుతుడు ముఖది స్‌ మా(ట్రిసుతులుదు గని 


స్టతనయడు, వగా డౌ 
” సతులు 'కీడమవా రగుదుడ లపల. మ్‌. (అవర్ధాన సారమ్స) 


os pea ఇ + 
కి 


ఇందు, ద్రౌపది పేర క్రనరాదు. కాని కొకలేదు. 


వోరనేం ద్రోరభ్లక్రకమనకి, ట్ర తిరుపతి వేంకటకవ లిరువృరు 
చెజీయొక తెనుగుపద్యము చెప్పిరి. , 


(| ol 'లజంలిజీ మిదంచ లభ్య మధికం తన్మూలలభ్యం తతో 
న ధి ధి | 
లబ్ధం చాపర మిత్యనార త మహో రిబ్ధం ధనం' రారు 
నైతద్చేత్సి ప పునర్భ్శశ రత మచీరా' అ ఏీలాక్‌ 
BTS మియం (గసీవ్మతి మసోలో భాంధకారానృశమ్‌ 
వ + ((పబోధ స కీ! | 


ఫ్రీ తిరపతిశాస్త్ర గారి. ప్లద్యమ్మ: , 

చ. ఇని లభియింకినింక త వడ్డిచే 
నదనము సేతునంచు 'మదీయరడు'సదోధనమునో జపించు నీ" 
కిద ప్రేలియంగలే చకబేపోచ్యిన 'యాళ పలిరీతి సీ. 

"పదే సోపజేయు జుమి కూకటిదుంపలతోడ మూర్షుడా! 


248 


అవధాన విద 3 


్రీ వేంక టశాన్ర్రీగారి పద్యము; 


ఊ. చేకుటె చేకుజంగలదు చేకుటీ నట్టే ధనంబు జెంచినన్‌ 


జేక్కణు నింశకన్నను విశేషముగా ధనమంచు లోభమున్‌ 
జేకొనియున్న నిన్ను నతిశీ ఘముగా నొక పెట్ట మింగగా 
నాకొనియన్న దయ్యమని, యాళ నెజుంగ వదేమి మూర్థుడా! 


కాళిదాసుని. 

ధూమజ్యోతీ స్సలిలమరుతాం సన్ని పాఠః క్వ మేఘః 

సందేశార్థాః క్క పటుకరణై | (పాణిభిః పాపణీయాః 

ఇత్యొత్సుక్యా దపరిగణయన్‌ గుహ్యక స్తం యయాచే 

కామారా హి [పకృతికృపణా శ్రేతనాచేతనేష. (మేఘసందేశం, పూ. రీ) 


-శ్లోకమునకు డీ వేలూరివారి పద్యము; 


మ, పొగకున్‌జోతికి వాయునీరనులకున్‌ బుంజంబుగానొప్పు నీ 


మొగు లేడెక గ్రాడ్‌ మాంసలేం్యదియత నొప్పుంబొణిచే బంపగా 
దగు వారాతతియంచు లెక్క_గొన కంతన్‌ వేడి యక్షుండు నె 
వ్వగ గాముల్‌ బ+రే జడాజడములన్‌ స్వాభావదీనుల్‌ గ దా! 
(అవధాన భారతి) 


ల్లో, కొవ్యం కరోమి నహీ చారుతరం కరోమి 


యత్నా క్కరోమి యది చారుతరం కరోమి 
భూపాల మొ? మణిరంజిత పొదపీఠ 
హే సాహాసాంక కవయామి వయామి యామి. (భోజరాజ చరిత) 


ఈ ల్లోకమునకు శ్రీ కాశీవారి పద్యము - 


4. 


నేనొనరింతు గబ్బమును నేర్పున జెప్పగ జాల నాదిలో 

బూని వలింతునేని రసపుస్టి గలట్టులు చెప్పనే రు నో 

మానవనాథ మౌళిమణిమండిత వోటకపాదప్తీళ యో 

యా నవసాహసాంక్ర కవయింతు వయింతు నయింతు గింటికిన్‌. 
(అవధాన యత) 


తృతీయ [ప్రకరణము 249 


శ్లో, సంధ్యావందన భ|దమస్తు భవతే, భోస్నాన తుభ్యం నమో 
భో దేవాః పీతరశ్చ తర్పణవిధౌ నాహం క్షమః శమ్యతామ్‌ 
యత క్వొపి నిషీద్య యాదవకులో త్రంసస్య కంసద్విషః 
స్మారం స్మార మఘం హతామి తదలం మన్యే కిమన్యేన మే? 


ఈ కృష్ణకర్ణామృత క్లోకమునకు పికపాటివారి పద్యము = 

ళా, స్నానంబా యిదె నీకు వందనము, సంధ్యా నీకు గల్యాణ స 
మ్మానం బోపితృదేవులార యిడె యువ్మ తర ఎణంబందునున్‌ 
నే నత్యంతము శ క్రిహీనుడను మన్నింపుండి మా శ్రీవారి 
ధ్యానంబే నను ధన్యునిన్‌ జలుపు నన్యంబింక నా కేటికిన్‌? 


Chr 


. గుణాః పూజాస్థానం గుణిష నచ లింగం నచ వయః” అన్న భవభూతి 
శిఖరిణీ చరణమునకు (శ్రీ వేంకట రామకృష్ణకవుల కందము = 


కం. గుణములు పూజాస్థానము 
గుణులకు లింగంబు వయసు గననేటికి ద 
ద్దుణములు చక గాని వైనన్‌ 
(బణతి యొనర్‌ గ వచ్చు బాదంబులకున్‌ . 


కోకమునకు బద్యము జెప్పినట్లే పద్యమునకు శ్లోకము జెప్పుటయు గలదు 


శ్రీనాథుని= 
కం. వేరీ ధరణిపు లల్హయ 
ఏరక్ష్మాపతికి సాటి వితరణగరిమన్‌ 
ధారాధర ధారాధర 
ధారాధర వాహచాన ధారానిధికిన్‌. (కాశీఖండము... పీఠిక, 47 


అను కందము గొని, ఫ్రీ షత రదేఛందమున నడేచందమున జెప్పిరి. 


260 “తవధాన' విద్మ 


భాష గీర్యాణము: 
ధారాభర ధారాధర 
ధారాధరవాహదాన ధారానిధయే . 
ఆల్హయ వీర్మాపా= 
లాయ కియాన్‌ భూధవోస్య ఇహలోశే. 


తిరుపతి " వేంక చేళ్వరు “లొక ' “యంగ్రీషు కృతిలోని కల్పనను శిఖరిణీ 
వృత్తమున సంస్కృతమున. నక్కణించిరి: 
ల్లో. స్వకీయే'ర్ముకాదై ౪ ర్వీరచీయతి వేలా నవవధూ 
కృభాలంకార' రృతత్కిము సమనుకూలం నకిముత 
ఇతి దష్టుం గత్వా షరిచరతి. వీఖీమయకరై 1 .. 
కస పు కలకి ఇ జలధిః కాముక & ఇవ. 


త స nae 


ఈ కం. మాంస పంక్తులను rb వాత పద్యమున ; బలికిరి. 
“Asa [1561 boards money s0 should you 

save ideas. And the safety vault for ideals: ఇ. 

is not unreliable memory ; it is a system -~ 4... 

system that can neither fag nor. forget.” 


శా ఎట్లో లుబ్బుడు కూడబెట్టుగతి నీ వీహాదులన్‌ గూడగా 
బెట్టం జ్‌ మప ( ధారణ మెయిన్‌. బీరేపు వ మా పైని నె, 
వ్ప్‌ట్టన్‌ నాశమినొందుచుండ దిదియే (పాబల్కుసూ! అయ్యరే 
కట్టుంబాటు ఫొకాలబోదు మజువంగాబోదు నిక్కమ్ముగన్‌. 


అవధోనమునందలి యీ భాషాంతరీకర ణవిధోనము మక్కీకి మక్కీగాగాక, 
భావ |పధానముగా నడుచును. సుప్రసిద్ధ ల్లో కోకము' లనువదించునప్పుడు- నూటికి 
దొంబ ఏపాళ్ళు మూలమును బోలియండును. అ (వకకుటు; 'సరజిగ్దారములు, 
న్రీష్టములుశినగున శ్ఞోముటు భఛాయమ్మాతముగ,  ననూదితము:: అగును, సమాస 
స్నిగ్ధవృత్త తము సదృశవృత్ర తమున యతి పాసస్థానక్లుప్ర కించిచ్చట పరివృశ్తి లీచే 
యళాతథతుగఎనితవగతడు:నా' 


తృతీయ (వకరణము వట! 


అన్యాప దేశ పద్యములు. . 

. అవధాన సభలో ఎవరికో తగులవలెనని, దేనిమీదనో పెట్టి. కవి. యేక 
పద్మను విసర వచ్చును, పృచ్చకుడే అట్టి తలంపుతో నడుగ నచ్చును, = “ఇట్టి 
పద్యములకు ఎవరు లక్షంభూతులో వారొసభలో నుండినపుడు ఆ పద్యముల విలువ 
'చేవ్స నలవికాదు; 

తిరుపతి వేంక టేక్వడల వేమవరా, గవర శతావధానమున 'నీపముల్ణు' 
గుటీంచి చెప్పిన సీస నసపద్య మన్యాపదేశవద్యమే. 'ఎత్తుగీతియందు. తవేధానుల అజ 
కొలిమంట నడునె ్తికెకి నది, a 


సీ. నిన్ను గాల్బిన గాని నీ బుద్ధి మానవు 
నీ యేమనందునే చీకుముల్లి | 
దొంగరీతిని దూణి దొరక 'కుందువు గదే 
వీ యేమనందునే చీకుముల్ల ! 
సొరలోపలం జేరి పోటు గూర్చె దు గదే 
నీ యేమనందునే చీక్సముల్డ ! | 
పద మాశయించియ బాధ పేవైదీ ' 
చీ యేమనందునే వీకుముర్ద' 


నిన్ను మర్యాదగా జూచునేని యెట్టి 

దట్టు డేనియ నీదు కోతలకు 'లోస 

చెప్పదెబ్బకు దప్ప నీ చెడ్డుణము *. 
చీకదు సుమీ! యిసీ యిసీ! చీక్షముల్ల! య (శతావధాన సారము) 


పిఠాపురపు ళతావధానమన శ్రీ వేంకట రామకృష్ణకవులు “లక్షణవిరుద్దముగ 
జెప్ప గ ని గుటీంచి చెప్పిన శార్దూలము: 


ఇ ws a 
స్‌ CRE + 
త Wow ఆ Tals 


(పాసంబున్‌ యతియున్‌ విరుద్ధగతి శ బింటున్‌ | బయోగించుచున్‌ 
i పసంబుల్‌ ఛడి పెట్టీ: శ్లూకుషమ ఫ్రేమేయేరదు. చందం దురు: 
భ్యాసంబి"ప్పగన్నండువారు, కవులై; పద్యంభులన్‌: జెష్పీనవ్‌. 2: 
 వాసింగన్న  కవీశ్వరుల్‌ సభల్లలో త్లర్ణింతురే,.వారలన్‌?. .; 

(వేంకట “రామకృష్ణ |గ్రరథ మాల) 


252 ఆవధాన విద్య 


మీసలు దుందుడుకొప్పగ బెంచి, వేళ్యాలౌల్యమున మించి వర్తించు న్య కు 
లేవరో యీనాడు మన యూహా కందకపోవచ్చు కొని, త|తత్యులగు సభ్యులకు 
పట్టియిచ్చినట్టు తెలిసియుండును. 


శ్రీ వేలూరి శివరామశాన్ర్రీగారి గుంటూరు కాలేజీ శతావధానమున “ఆప్పు 
డక్కడ నుండిన (గుడ్డగూబ' గుటీంచి సీసము జెప్పబడినది: 
సీ, శతవధాన విధాన సంధాన మందున 
నపశకున మటంచు నాగినాడ, 
కన్ను గానక మంచి తెన్నుజూడగ లేక 
యటునిటు దిరుగుట యరసినాడ; 
గబ్బికంపుల పెంపు గన్సింప జెక్కల 
క్ఞాడంగ దిరుగుట యరసినాడ, 
ఈ గూటిలో నుండి ఆ గూటి మీదికి 
నలవోక యెగురుట యరసీనాడ 


గడ్డమున్‌ మీసముల్‌ లేని కౌశికుండ ! 

కవిత చెప్పగలేని ఘూక వివరుండ ! 

చూడగా వచ్చినాడవా? నేడిచటికి 

గుటిల రుతముల దూబ! యో (గుడ్తగూబ ! 


సుపసిద్ధ పూర్వకవి పద్యము నిచ్చి తద్భిన్న వృ త్తమున (_పతిపద్యము 
జెప్ప గోరటయు నటనట జరుగుచుండును. 


నునుచరితము నందలి. (2-41) 


ఉ, ఇంతలు కన్నులుండ దెరువెవ్వరి వేడెదు భూసురేంద యే 
కాంతమునందునున్న జవరాం,డ' నెపంబిడి పల్కరించు లా 
గింతియ కాశ నీవెజుగవే మును వచ్చిన |త్రోవచొప్పు? నీ 

. 80 భయమ్ములే కడుగ నెల్లిదమైతిమి మాట లేటికిన్‌, 


తృతీయ [ప్రకరణము 558 


కవులు 


క్ర 


0 


ఇకా 


అను కవితామత ల్రికి పద్యమునకు, ఉత్పలమునకు, థీ కొప్పరపు సోదర 
చెప్పిన కంద మిది 


. ఇంతలు కనులుండగ [ది 


శ్నింతువు వచ్చిన పథంబు జెప్పుమనుచు శ్చ 
ద్ధాంతసతుల నిటు పల్కుట 
యెంతకొ, యిది వ్యాజమనుచు నే దలచు జుమీ! 


. తత నితంబాభోగ ధవళాంశుకములోని 


యంగదట్టపు గొవిరంగువలన 
శశికాంత మణిపీఠి జాజువారగ గాయ 
లుత్తుంగ కుచపాళి న త్తమిల్ల 
దరుణాంగుశీధూత తం్యతీస్వనంబుతో 
జిలిబిలిపాట ముద్దులు నటింప 
నాలాపగతి జొక్కి యజమోడ్చు గనుదోయి 
రతిపారవళ్య పి భమము దెలుప 


[బౌఢీ బలికించు గీత! పబంధములకు 

గమ కరపంకరుహ రత్నకటక రుణరు 

ణధ్యని స్ఫూర్తి తాళమానములు గొలుప 

నింపు దళుకొ త్త వీణ వాయింపుచుండి. (మనుచరి| త . 2-21) 


అను సీసమునకు శ్రీ వేలూరివారు చెప్పిన కవిరాజ విరాజితము..._ 
పిజుదుల నిండిన తెల్లని వలల పెచ్చగు నెజ్జని రంగున జం 
దురు నెజజాతిని గాయలు గుబ్బల దోపగ [వేళల మీటీన తం 
తిరి ధ్వని జిల్చిలి పాటల తేటల తీరుగ ముద్దుల జూపగ న 


బ్బురపు వరూధిని వీణను బాడగ బొంచుచు జూచెను విపు డొగిన్‌, 
(అవధాన భారతి.) 


రిషీ + అవధాన విద | 


ఆ.వె. గంగగోవుపాలు గంచటెడై నను జాలు 
గడవడై ననేల ఖరము పాలు? 
భక్తి గలుగు కూడు పవైడెనను జాలు 
విశ్వదాభిరామ వినుర వేమ. 


అన్న వేమన్న ఆటపలదికి సుబ్బన్న |పతిపద్యము ార్టూలము: 
కా. ఏలా గాడిదపాలు దు త్తెడయినన్‌ హేయరిబగున్‌ గంటెడే 
చాలున్‌ సద్గుణ సేవ్యమైన కపిలా స్తన్యంబు భావింపగా 
జొలున్‌ ఐ డు భక్తితో నొసగు భిస్సాపిండ మో విశ్వద 
శ్రీలోలా! యభిరామ! పేమ! వినరా! చిత్సార! సన్మందిరా! 
(శతావధాన (ప్రబంధము, ద్వి. ఖం.) 


అల్ప విషయము.బృహ త్పద్యమఘు; 
బృహాద్విషయము-అల్పపద్యము : 
పరమాణు వును పర్యతీకరించి చెప్పుట, పర్వతమును ఆబూకరించి చెప్పుట 


కవులకు [కొత్త విద్య కాదు. కాని, తటాలున నండికొని, కంసాలివలె వస్తువును 
కోరిన ఆచ్చునబోసి యిచ్చుట ఆవధాన సభలో కష్టమని చెప్పక తప్పదు. 


వసుచర్మితకారుఢు వర్ణించిన “ధూ? సీసమున నెన్ని యొయ్యారములు 
వోయినదో చూడుడు- 


సీ ఎదలపై బొదలు పయ్యెదలు జాజిగ బాటు 
బీబ్బీలకు ముసుంగు లబ్బజేసె,. 
ఘనభేరికాధ్యనుల్‌ ఏని గుండియలు వీల. 
వాలు మల్కలకు గోలీలు చేసె, 
నుడుగని వ్నిభాంతి దడగాళ్ళువడ నిల్చు 
థానులు డాగ జీకటులు జేసె, 
గడలేని కాందిశీకత్‌ నేగు తమ కురి 
వన "జడ లెల్లను గాలినడక సేసె 


తృతీయ | పకరణము 256. 


ననుచు శిర ముల. దాల్లు రెవ్యని సమ్మగ 
సైన్య ధుత ధూ జకితులై చను సపాద 
కుతుపశాహి నిజామాది కుతలపతుఐ 
తండు నృపమా|తుడే రామధరణివిభుడు. 


ఇది (ప్రబంధ పద కము. 


“కేతకీ పరాగము' వర్ణించిన థ్రీ వేంకట రామకృష్ణకవుల ఆవధాన.పద్యము.. 
తీలకింపుడుం టు ల్ల 


సీ. ధవళమై గంధ| ప్రధానమై ధారణి 
నిమ్ముగ దావుల [గుమ్మరించు 
గంటకంబుల నెట్టా కడచి వచ్చిన తేటి 
దొంగల కనులు బోవంగ జేయు 
దనతోడ నారామముననున్న బెట్టకు 
గనుల కింపగు రూపు గలుగజే యు 
సంపంగి పూదేనె సందెవార్చెడు మన్మ 
థునకు విభూతియె తనరుచుండు 


కేతకీపువ్పరజము తర్కించిచూడ 

గాంతి సౌరభముల సహకారమంజ 

రీ పరాగంజు కన్న గరిష్ట మనుచు 
నిర్వచింపగ వచ్చు వర్ణింపవచ్చు. (వేంకట రామకృష్ణ (గంథమాల) 


(క్రీతిరుపతి వేంక దేశ్వరులు మహ్మ సగ్గరా వృ త్రమున దోమకాలు వర్గించిరి: 


ఎలమిన్‌ నారీతి గానం బెవరు సలుపరే రేనె గానాంబురాశిన్‌ 

జెలువృన్‌ గావించుచుందున్‌ జెలువల లలితథ్రీల సొంపారు సెజ్జన్‌ 

లలి నిట్టానందలీలాలసతరగతి పై లాస్యముంజేసె దోసీ! 

ఖల! నీ కాలెంత? నీకుంగల గరువప్పు బింకంబు దానెంత? దోమా! ; 
(శతావధాన సార ము.) 


కి అవధాన విద్య 


దోమ మృద[ప్రాణి. దాని కాలెంత? సూత్మాతిసూక్ష్మము. అట్టి మశక 
చరణము వర్ణించుటకు మహాసగ్ధరావృత్తము ద త్రము. ఇక్కడి వృతొచిత్యము 
కొనియాడదగినదే. _ “వీరస్య భుజదండానాం వర్ణనే [సగ్గరా భవేర్‌' అన్నారు 
కదా! (సగ్గరకు మహో సగ్గరకు పెద్ద తేశా లేదు. దోమకు ముంగాళ్ళే భుజదండ 
ములు, నిశాచరవీర మశక భుజదండ వర్ణన విశేషమది. 


తిరుపతి వేంక టేశ్వరులు మళళమును వర్ణించిరి. పాదమును వర్ణింపలేదు. 
బలిదానధారకు నొగ్గిన వామహ స్థమును పోతనకవి= 'ఆదిన్‌ శ్రీసతి కొప్పుపె 
దనువుపై నంసో త్తరీయంబుపై బాదాబ్దంబులి పై గపోలతటిపై బాలిండ్ల పె నూత a 
మర్యాదన్‌ జెందుకరంబు' అన్నట్లు మళ కచరణమును వర్ణించి యుండిన ముద్దుగా 
నుండెగిది, ఆదెట్టన= 


తరుణీభాస్వత్కపోలస్థలమున దిలకోదో త్త పాలమ్మునన్‌ ఖం 

ధుర వక్షోజ్నాగజ్యాగ త్తుహినకిరణ కస్తూరికాధూశిపాళిన్‌ 

బరితో గంభీరనాభిన్‌ జఘన తలమునన్‌ బాణిపద్మమ్మునన్‌ (గు 

మ్మరటిన్‌ శయ్యాగృహా?ిన్‌ మళకచరణమున్‌ మాన్యమై ధన్యమయ్యెన్‌. 
(శ తావధాన (ప్రబంధము. ది. ఖం.) 


శ్రీ కొప్పరపు సోదరకవులు చెప్పిన 'చీపురుకట్ట' సీస మొక విలక్షణ 
చమత్కారము కలది: 


సీ, మలినంబు బాపి నిర్మలత జూపుట జేసి 
యర్ణి గంగాదేవి యనగవచ్చు, 
నఖిల (పదేశములందు దోచుట జేసి 
యల పరమాత్మయే యనగవచ్చు, 
నిత్యాభి షేకంబు నెమ్మి గాంచుట జేసి 
యల జలస్థిత లింగ మనగవచ్చు, 
శ్రీకర గహణము చెలిమి నందుట జేసి 
యం పురషోత్తమ డనగ వచ్చు 


తృతీయ |పకరణము 267 


ననుచు నెక్టట్లొ ప్రొగడగా నయ్యెగాదె 
యదియు సింగారపుంగట్ట యనుట జేసి 
కొక యద్దాని జీపురు కట్టమసిన 
నింతగా వర్ణనము సేయ నెవడు దలచు, 


(శ్రీ పీకుపాటివారు చీపురు కట్టను కందమున వర్ణించిరి. 
కం. శ ఎ్రంగార పుగట్టా! నిను 
బంగారపుగట్ట వనుచు బలికెద, లేకు 
న్నం గడు బుణ్యాత్ములు బలె 
నంగనల కరాంబుజంబులం దాడుదువే ? 


నళసిరా చుక్క; సీసము: 
సీ. తరుణీకపోలమధ్యమునంద శుభ వేళ 

సొబగొందు మసిదొట్టు చుక్కవోలె 

సకల జగజ్జన సంతోషకారణ 
చం|దబింబగత లాంఛనము మాడి 

రమణీయ సత్కావ్య కమనీయపద్య సం 
గత శబ్దదోష వికార మట్టు 

భృతిగొను నుద్యోగి [బతుకప్యతమునందు 
మన్ని ంపగారాని మార్కువోలె 


విమలజలరాశి నుదయించు విషము వోలె 

గమల యురమున మృగనాభి కందు వోలె 

మీది కొలికెడు కాల |మషీద రాంక 

రేఖ చి తవిస్ఫూర్తి వ ర్తిల్లు నవుర! (శతావధాన (ప్రబంధము, ద్వి. ఖం.) 

విస్తరించి చెప్పుట కంటె కుదించి చెప్పుట మజీయు గష్టము, కందపద్య 
మున దశావతార వర్ణనము కావింపవలెనన్న చిన్నపని కాదు. పద్యశ రీరము చిన్నది, 
(పతిపాదమున (వాసము, ద్కితీయ చతుర్ధ పాదములందు యతి పోగా మిగిలెకి 
తానెంత? 


11) 


268 అవధాన విద్య 


ఆ యింతలోనే యనతారములు పదింటి నిమిడింపవలెను. 
కం. ననచర చతుష్టయము వా 
మనుడును రామ్యతయంబు మహితుడు బుద్ధుం 


డును గల్కియు ననగా వి 
షుని యవతారములు పదియు శోభిలుచుండున్‌, (అవధాన సారము) 


“వనం కానన సీరయోః' “రామః జొమదగ్న్యే బల రాఘవయోళ్ళ.' 
వనచతుష్టయమున జలచర ద్వయము మత్స్యకూర్మములు. కాననచరద్యయమున 
వరాహసింహములు. రామళయము భృగురామ రఘురామ యదుఠాములు. 


షట్భ[కవ రులు: కందము: 

ధర నలుడు హరిశ ఎం్యదుడు 

పురుకుత్సుండును బురూర వుడు సగరుడు దు 

ర్భరుడైన కా ర్రవీర్యుడు 

వజలుట దగె మున్ను చక్రవర్తి పథచేన్‌, (కొప్పరపు సోదరకవులు.) 


దశానతారములందువలె బర్యాయపదము లీపద్యమున బొసగించుటకు వీలు 
లేదు, (పాసము కొకు ధర”, 'దుర్భరుడై న అను పదములు మాత్రము 
చొప్పింపబడినవి. (క్రమము తప్పించియైన ఛందోనుకూలతబట్టి నామధేయములు 
చెప్పవచ్చును. షట్బ కవర్షి కమ మిట్టు (పచారమున నున్నది; 


“హరిళ దో నలో రాజా పురుకుత్సః పురూరవాః 
సగరః కార్తవీర్యశ్ళ షడేతే చకవర్షినః,' 


అచ్చ తెలుగు పద్యములు, ల్లో కములు 
శివస్తుతి. అచ్చతెనుగు. సీసము, 
స ముక్కంటి పండుల మెక్కువానికి దండి 
వై వెండికొండ పె నలరువాడ! 
గటురాపటీ శేల్వట్టి చాలక పెన 
రి టు ట్‌ మం 
ముత్రోగిన (దిమ్మరి మోయువాడ! 


తృతీయ (ప్రకరణము 259 


లచ్చి. 


సెనుకంటి మ_టలోపలను మ వ్వీటి ర 
క్కసుల బూవి యొనక్చి [కాలువాడ! 
నెత్తిపై జిన్ని (క్రొన్నెలపూవు వెలయంగ 
బాపచుట్టలతోడ బరగువాడ! 
విసము గుత్తుక బట్టుచు వెల యువాడ! 
యిమ్ముగా బుజ్జ బిచ్చము నెత్తువాడ! 
మిత్తులకు నెల్ల మి_త్రిపే మెజయువాడ 
నిండు దయజూడు మము వేండికొండటేడ! (బందరు శతావధానము,) 


ఇందలి 'దయ' తత్సమళబ్దము. అయినను దుదియందై. పట్టింపుకు రాలేదు. 
ఉత్పలమాల, ఆచ్చతెనుగు. 


చిల్క_వజీరువాడు గయిసేయ దొడం బురుడించి యేనుగుల్‌ 
కుల్కుచు దొండముల్‌ పయి దగులొన మేది కడాని కుండలన్‌ 
జీల్కుచు నీరు పెన్మిటియు జెల్వుగ జెంతన పొల్చియండు నా 
కుల్కుమిటారి లచ్చి బురికొల్చెద నా మది నాదియుండగన్‌. 


(ఆవధాన భారతి) 
వేణుగోపాలుడు. అచ్చతెనుగు. 
ఆ.వె. (వేపెలందు లేపుడు వేవేలు గొలువంగ 
బిల్ల [గో వి నలనల నూదు 
) mG 9 
కొనుచు వేడ్క మీజగను నాటలాడెకి 
గొల్పపిల్లవాని గొల్లు మేము. (శతావధాన సారము) 


సభావర్ణన. సంస్కృతము. పంచచామరము. 


సభావిభాతి సజ్జన పభాసి తాంత రా శికా 
పభూ త్తమ, ప సేవన పభూత సర్వమంగళా 
శతావధానకారిభి స్తుతాత్మత త్త్యవి త్తమైః 
(పతార్కికైః పురాణికె 8 కృతాంతిభి ర శ్రిహోత్మభికి,, 
(ఆగిరిపల్లి శ తావధానము. ) 


2B0 


ఆవధాన - విది ్‌ 


తుఫాను. సంస్కృతము. స్రగ్గరావృ త్రము, 


అత్యాభీలానిలేన | పడలదురుమవాభంగసంగే సముద్రే 

(గామా స్త శ్రీరసంస్థా వింయముపగతాః కించ వృవాశ్ళ భగ్నాః 

పళ్ళా న్నౌకా సమస్తా అపీ జలమధితా మగ లొ మాపు రుచై. J 

సృర్వేషాః కష్ట మాసీ త్సుఖమిరితు పరం ద్యోసుమ ప్రాయ మాసీత్‌. 
(శతావధాన సార ము) 


ఆర్యా, 


__ పొరావారత నూజాం 


జాయాం శౌరేః స్మరస్య జనయి| తీమ్‌ 
వందే దృఢయా భక్త్యా 
బృందారక వందితాం [ఘనీ రే జామ్‌, (వేంకట రామకృష్ణ [(గంథమాల.) 


తత్కాల రాజకీయ సొంఘిక విషయ పద్యములు 


._ హూణు లీదేశమునకు వచ్చిన రీతి; 


రజా 


. భీకృపాదాంబుజ [పక్నేపణన్మాయ 


మున మొద లీదేశమునకు వచ్చి, 
క్రమముగా గొంతదేశము వ ర్రకమునకై 

మైతి కల్మిని నాక మణ మొనర్చి, 
యటుమీద మటికొంత యార్జించి యద్దాన 
.... స్వల్పమ్ముగా సేన సంగ్రహించి, 
పిమ్మట గొందజి బృథ్వీవల నడంచి 

యచ్చటచ్చట గోట లాకమించి 


క్రమముగా నెల్ల భూమి వశముగ బేసి 

సర్వరాజన్యులును బన్నాసంగ నిప్ప 

చేలుచున్నారు మనదేశ మెల్టయెడల 

హూణు లెంతటి కార్య పఏీణులొ కద! (శతావధాన సారము.) 


తృతీయ' (పకరణము oat. 


ఎడ్యర్గు చ| కవ Je: 
మ. ఘను డత్యంతరళావిదుండు రుచిరాకారుండు శాంతాత్మకుం 
డనఘుం డెంతయు దానశీలుడు సితాస్యస్యచ్చ వంపృండు స 
జ్ఞనమాన్యుండు సమ స్తరాజమకుజీసంలగ | ర త్న పభా 
కనదం| ఘి| పతిభాసమానుడయి వేడ్కంంజెందు నెడ్యర్ణిరిన్‌. 
(శ తావధాన సార ము) 


ఇంగ్లీషు విద్య; 
మ. తిరిపెంబె త్తెడివాని నెయ్యది మహాదేవేందునిం జేయనో 
పరనీచాన్యయజాతు నెయ్యడి మహావంళో త్తమం దేయునో 
ధరణిన్‌ వై దికునై న నెయ్యది తగన్‌ దా హూణుగా జేయునో 
వరశోభాకర మట్టి హూణకళ నే పర్ణింపగా నేర్తునే? 
(శతావధాన సారము.) 


బాసుగారి చట్టము; 
మ. కలికిన్‌ గంటికి [వీతిగొల్పునెడ వేడ్కన్‌ దేనినేనిన్‌ నరుం 
డెలమిన్‌ గ్ర కొనవచ్చు, దానిపయి నెందే బేర్మివో నప్పు డ 
క్కలికిన్‌ వీడగ వచ్చు, నొండొకట భాగ్యంబున్న విశ్వ స్తతో 
గలియన్‌ వచ్చును, 'బాసుచట్ట' ముర రీకారంబు గావించుదో. 
(శతావధాన సారము.) 


జపాన్‌ రష్యా యుద్ధము: రథోద్ధతావృ త్రము; 
వ ర్రతే ఇలు జపానుభూపతే 

రష్యావనికాసలే రవిశియై 

సంయగోఒజయ మసమానకక్షయా. 


£62 ఆవధాన విద్య 
వృద్ధి రద్యతు జపాను భూపతేః (శతాధాన సారము 
నీరేశలింగము పంతులుగారు చేయించు విధవావివాహములను గుజీంచి; 


మా డబ్బు నెడ(దొబ్బె మా పబుర్ధు డటంచు 
మంగ లివాం డు తన్నుం గుణింప 
పెండ్డములకు వండి పెట్టగా సుఖియించు 
వార లెల్టరు తన్ను దూబుచురిడ 
విద్యార్థులును మెట్ట వేదాంతులును గూడి 
తన్ను నేవేళ నిందను నొనర J 
మును చచ్చినట్టి మగని తద్దీనంబెట్టు 
అని బుధవరులు నాదొనర జేయ 


2m 


నన్నిటికి నోర్చి విధవలౌ నంగనలకు 

(భూణహత్యలు జరుగక పోవుగాక 

యంచు బెండ్లిండ్డు సేయ యత్ని ంచుచుండె 

కంద కూరి వీరేశలింగ, పధాని, (శతావధాన సారము ) 


శ్రీల పునర్వివాహము: 
ఉ. ధారుణి నీకలిన్‌ విన యథావిధి గాగలయట్టి పెండ్లి కా 
ధారములేక మానవులు తగ్గిసమగ్గిస లాడుచుండగా 
నూజులు వేలు లక్షలును నూతనవల్కము హెచ్చి యింక నే 
తీరున నెవ్వరే ననుమతిం్యతు వితంతు సుళంతుధారణన్‌, 
(బందరు శతావధానము;) 


కట్నాలు పెరిగి, అసలు వివాహమేకాని కన్య లెందరో నిలబడియున్నా రు, 
వీరి నుపేష్షించి, వితంతువులకు తంతువులు కల్సింప జూచుట న్యాయము కొదని 
ఆచాష్యలవారి అభి పాయము, 


తృతీయ: (పక రణము 288 


అసవాయోద్యమము భారతముతో బోల్చి సీసము: 
సీ, ఆపత్కరంబు కిలాపత సమస్యయే 
దుష్టచతుష్టయద్యూత సరణి 
పాంచాలమానినీ పరిభవస్పూ ర్తియే 
పాంచాల నృపసుతాపరిభవంబు 
పకట భారత మహీస్యాతం, త్యలాభంబె 
తమకు రావలసిన ధర ణితలము 
చెజసాలలందు జొచ్చియు గృశించుటయె క్ర 
ర్కశగహనావాస కష్టసమికి 
యవల దౌర్జన్యరహిత విఖ్యాత మగుచు 
మహితమౌ నసహాయోద్యమము గుటించి 
యిట్టిదని వివరింపగా నెవరి తరము 
ధీరవరులార! యది పెద్ద భారతంబు (అవధాన సారము.) 


గాంధి సుగుణములు: 


సీ, ఎవరేమి చేసిన నవరోధ మొనరింప 
కుండగా సహియించియుండు బొకటి 
ఎవరేమి చెప్పిన వ్యవసితంబుగ, దన 
కుండుచి తము మార్చకుండు టొకటి 
ఎపరెట్టు చూచిన నీసడింపనుచు లే 
కుండగా దరిజేర్చుచుండు బొకటి 
ఎవరెట్టు హోయిన లవ మేనియు నసత్య 
ముండు, తోవకు బోవకుండు టొకటి 


హైందవులలోన గలహంబు లంకురించు 
చుండ నుపచాసమలు చేయచుండు టొకటి 
గాంధి యందిట్టే గుణములు గలవు గాన 
నాతడు మహాత్ముడని యందు రార్యులెలి. 
ల. (పినపాటి చిదంబరళాన్త్రి గారు.) 


బడక. అవధాన విద్య. 


గాంధి మహాత్ముడు: 


ఉ, తెచ్చె స్వరాజ్య మీభరతదేశజనావళికి గొప్ప (ప్రాభవం 
బీచ్చె మహాత్ము డాపిదప నెల్చమతమ్ముల నొక్కకొల్కికిన్‌ 
దెచ్చుట'కై (ప్రయాసపడి తీర్చగ జాలక తెల్లవోయె, దా 
వచ్చినకార్య మాయె, భగవంతుడు సిల్వగ బోయె గాంధియున్‌. 
(శతావధాన (ప్రబంధము. ద్వి ఖం) 


భారత (త్రివర్షపఠాక పట్టుకొని, వదలక, లారీదెబ్బలు తిన్న కుమారి 
యిందీరా [పియదర్శిని: శారూలవి కీడితవ= తము; 
౧0 LL వానో 


శా, లాటీగై కొని యిందిరాతరుణి డొల్బన్‌ నేల దాడింప త 
త్కోటటిన్‌ ఘట్టితశీర్షియై యొదిగె జక్షుల్‌ రెండు ఘూర్చిల్ల, నా 
రాటంబండియు వీగ్రబోవదు వర్ణ శ్రీధ్యజమ్ము న్‌ , భట 
ల వ్యాటోపమ్ము గణింతురే? నిజధరా స్వాతంత్ర్య రక్షాపరుల్‌ , 
(శతావధాన (ప్రబంధము. [ప ఖం.) 


గగరిన్‌ గగనయా త: 
మ. ఆగణేయ |పతిభా పభావులగు ర ష్యాదేశ కాస్త్రజ్ఞు లూ 
ర్ధ్వగతిం బోవు తెజంగు గన్గొని సముద్యత్సాధ నపోద్ధతిన్‌ 
గగరిన్నా మకు రోదసీకుహరమున్‌ గాలింపగా బంపీ రా 
విగత వోళుడు తిల్లివచ్చె నవురా విశ్వస్తుత (ప్మకియన్‌. 
(క తావధాన (సబంధము, [ప ఖం.) 


పాకిస్థాన్‌ భారతదేశము పె దండె శ్తీ పొందిన ఘోర పరాజయము; 


కా. పాకీస్థాశ వరూధిసీజలధి శంభద్భారతక్లోణి వే 
లా కూలంకషభంగి బొంగి పయికిన్‌ లంఘించి తా భారత 
వ్యాక స్పెనిక కుంభసంఫవ ముఖాచాంతి కీయా నష్టమై 
న్గీకంభాసి యడంగె, బంక హృదయోద్కుత్తుల్‌ పిసాళించునే ? 
| (5 తావధాన (ప్రబంధము, (ప ఖం.) 


తృతీయ (పక్రరణము 285. 


ఆంధ పదేశ్‌: ఐకస్థిత్యము: 


. నాణెముగాగనుండె సుమనస్త్రయ మొక్క గుషచ్ళమై తెలం 


గాణము నాం, ధ్రసీమ | ప్రముఖస్థితి రాయలసీమ నాగ, వి 
న్నాణము వాయు దవ్వు చనినన్‌ గళయుం జెడు, గాన, మెరిసి. 
(శేజిక జేసి పూర్ణనిబిరీసరుచిన్‌ మనుటొప్పు నొక్కటన్‌. 

(శ తావగాన [పబంధ్రము. (ప. ఖం.) 


రోదసీమండలమున బయనించు రాకెట్‌: (సగ్ధరావృ తముః 


నానామేఘాళి దూలన్‌ భయదరయమునన్‌ జండచండ(పకార 
ధ్యానోదగమ్ముగన్‌ సత్పథమున జను నుద్దంశ రాకెట్‌ విధమ్మున్‌ 
జానుందెల్లుంబెడంగుల్‌ చకచకితముగా |సగ్గరావృ త్త బంధో 
చ్చూనకీడన్‌ వచింపన్‌ సుజనవినుతమై శోభిలున్‌ సత్సభోర్విన్‌, 
(శతావధాన [పబంధము. [ప ఖం.) 


ఆర్టీసీ బస్సుల నిర్యాహము: 


౭ా 


కర్మణ్యభుగ ఎదకల్యాణ మనుపేర 
భదాకర ణశిక్ష (ప్రజకు గలిగె 

గోరప్పచందాన గొండెక్కుచుండె బస్‌ 
చార్జీలు నష్టాల సాకుతోడ 

చార్జీల వెంబడి సరకుల ధరలు పె 
రుగుచుండె [బదుకు బరువగుచుండె 

(పజలను కాకులన్‌ బడగొట్టి యుద్యోగు 
లను (గద్దలను సాకు టయ్యె నేడు 


దోస మెజిగియ రోసముతోడ గండ 
రించి మంగల కత్తిని (మింగినట్లు, | 
దొరతనమువారి చేతలు తోచుచుండె x 
ఆ్థసీ బస్సు దాం యిష్టకారి, (శతావధాన | ప్రబంధము. ద్వి, ఖం.) 


ళ్‌ 
జీ 


కర్మణృభుపస్కులు = కార్మికులు. భ్యదాకరణము = కరము, 


268 


శా 


"అవధాన విద్య 


జనతాపార్టీ | పవాహము : 
లోకంబంతయు నేకమైనగతి గల్లోలమ్ము లుప్పొంగి య 
(దేకించెన్‌ జనతా పవాహము రయోదీర ర్ల పజా పౌఢి బీ 
కాకె య త్తరభారతక్షితి లయంబందెన్‌ వెసన్‌ గాం|గె, సా 
రేకల్‌ దక్షిణభారతక్షితిని వ్యకించెన్‌ గడున్‌ దూరమై, 
(శతావధాన (ప్రబంధము. (ప. ఖం.) 


పరిమిత కుటుంబము మేలు : 


బెజకు వింటి వజీరు కజకుగ శతి యనంగ 

దరుణభావ నఖంపచ రుచిరాంగ 
మంగళరూప సంపన్మనోహర మూర్తి 
_ ధన కీడుజోడైన ధవుని జెంది 


త ద్భుజ కోడ సితాంతపరి మజ్జ 


యె గలగులయె సుఖానుభూతి 
ఫల మాత్మసారసర్య మపత్యమున్‌ గను 
దత్సంఖ్య మితీమీటి దల్లడిల్లు 
సుంత విభునొద్ద నిదురింప జూడ గదల 
నీడు కడచంటి యెడచంటి యేడ్చు వెక్కి 
పరిమితకుటుంబయొ కృళోదరి యొకర్తు 
చూణగొను నిర్జిరోధ సంసారసుఖము (శతావధాన్నపబంధము. (ప.ఖం ) 


శాస్త్రీయ పద్యములు 
నిర్గుణ బహ్మము: ఉత్పలము: 
లోకమ.లన్‌ సృజించుచును లొంగడు సృష్టికి నేరిచేతికిన్‌ 


లోకములన్‌ హరించుచును లొంగడు చావున కేరిబేతికిన్‌ 
లోకము, లోకి, లోకగుడు, లోకవిలక్షణమైనవాడు, సు 


ఖ్‌, శ్లోకుడు' ™ (బవ్మ మిల జూడగలారికి నిర్గణుండగున్‌ 


(బందరు శతావధానము. ) 


తృతీయ (ప్రకరణము 287 


అద్వైతము: ఉపజాతి; 

మృషా [పపంచ స్వయమేవ చాత్మా 

సమస్త వస్తుష్వపి చాత్మనై క్యమ్‌ 

వదంతి యచ్చంకరపాదగుపా 

స్సమగ మదై గత మిదం యతీం| దాః, (శ తావధాన సారము.) 


దై్యైతమతము: మ త్రకోకిల: 
జీవుడున్‌ మరియాత్మయున్‌ వెసజేరుటన్న హుళక్కి యా 
దేవుడుండెడి చోటికిన్‌ దమ దేహమే చను దివ్యమై 
యీ వసుంధర యెల్స నిత్య మనేక జీవన లీ 
[తోవ ద్ర్వైతమతమ్మునం గల (తోవ పండిత మాన్యమున్‌. 
(శతావధాన సారము.) 


విశష్టైద్వెత సిద్ధాంత। మందా కాంతా: 

భ క్రిర్ముఖ్యా నిగమలిహితే కర్మజాలే నిరాస్థా 

సర్వత శ్రీహరి పదసరో జాతబద్దా (పప తిః 

స్వప్న సృత్య స్పగుణవిషయా బుద్ధి రర్బా సమ్మగా 

లోకే రామానుజ మిడం సర్వత స్సు! పసిద్ధమ్‌. (శ తావధాన సారము) 
సృష్టికి పూర్ణ మేమున్నది? 


ఆ దై ఇతపరముగ నుత్సలమాల: 

సున్న యె నుండె నాది నది శూన్యమటంచును వేదరాశిలో 

నున్నదిగాన జూడనిక నొండును లేదనవచ్చు సృష్షికిన్‌. 

ము, న్నది నిర్ణణమ్ము గుణపూర్వము పూజ్యము సత్తస త్తసం 

భిన్న మటంచు, నంతయును వేదమునంగన గోచరంబగున్‌.. _ 
(బందరు శతావధానము.) 


268: 


అవధాన: విద్య. 


ఇందిరాగాంధి జొతక (ప్రభావము: శార్టూలమి క్రీడితము: 

జన్మించెం గటకాఖ్యలగ్నమ న భాస్వద్భాగ్యరాశిన్‌ ధరా 
జన్ముం డారయ నే తభాగవతుడై కొసీంచె భూచ క మె 
ల్లి న్మాద్యద్లతి నిందిరాసుదతీ లీలన్‌ దద్విభుత్వంబునన్‌ 


_ సన్మానంబును బొందకున్నె |పజయుచ్చైస్సౌఖ పర్యా స్తిగా. 


౭m 


(శతావధాన [పబంధము. (ప, ఖం.) 


గుర్ముగహ (ప్రభావము: శార్దూల వి క్రీడీతము: 
చూలెన్‌ భార్గవు జీవుడన్న ఘటియించున్‌ సత్క్యృతిన్‌ దర్భృహ 
వ్యాచి కంస వహించెనన్న మటియున్‌ భద [పదుండొ రమా 
రోచిష్టుండగు విష్ణువున్‌ గురువుగా రూపింతు రౌటన్‌ పథ 
(పాచుర ;ంబది నీవ కూ ర్తువు కృపావాసా! వృషాద్మిపభూ! 
: (శతావధాన | ప్రబంధము. (ప, ఖం,) 


పె రెండు పద్యములు జ్యోతీళ్ళా స్త్రవిషయగంధులు 


నాసికావర్ణనము: సీసము: 


నాసీక దీర్గ మె భాసిల్లుచుండిన 
మగువ తాగోరిన మగని బొందు 


._. నాసీక వటువై భాసిల్లుచుండిన. 


శ్‌ 
f orm 
* 


సతి యాధికారిక పతిభ గొఅలు, 
నాసిక శుకరీతి భాసిల్లుచుండిన 

భామిని సుఖలీల బరిఢ?ల్లు, 
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన 

_ వికటస్యభావయె సకియ పొగులు, 

[పా గుపార్డితపుణ్యసౌభాగ్యయైన 
లేమ నాసిక గంధఫలి 'వలె'వెళలియ,' "' 
నని చికిత్సదీర్చీకొనిన యంతమ్మాత 


జక్కడనమబ్బునేమె, (పళ స్తీరాదు, (శతావధాన (ప్రబంధము ద్వి, ఖం.) 


తృతీయ | ప్రకరణము లశ 


ముక్కు చక్కగా నుండీన మేలు కలుగునని సాముదిక శాస్త్రము. స్టాస్టిక్‌ 


సర్జరి వలన ముక్కు చ క్కజేసికొన్న చో ఆందము రావచ్చు గాని, ఆదృష్టము 
కలిసీరాదు. | 


పద్మినీజాతి స్త్రీ : 


కం, తెలుపగు చీరలు కట్టున్‌ 


కం, 


క్‌ం, 


సలుపున్‌ బతిభ క్రి మిగుల సద్గుణ గరిమన్‌ 
బొలుచున్‌ స్తీజనమునకున్‌ 
దిలకంబై యెందు బద్మినీభామ భువిన్‌. (శతావధాన సారము) 


ఉపరతి: 

ఘనవితతి చందు గప్పెను 

గనకలతన్‌ బూలు పూసె గనకకనత్కుం 

ద నవసుమం ఐదరె నశియు 

గనకము దరి జేరె గొంత కాంతుని గవయన్‌. (శతావధాన సారము.) 
ఇవి కామశాస్త్ర సంబంధి విషయములు, 

నృపవర్ణ్గనము: 

కొందలు పచాద్యజంత ౦ 

బందురు మటికొంద అర్శ ఆద్యంతంబే 

యందురు మే ముభయంబని 

యందుము నీ నామధేయ మానందన్ఫపా ! (నానారాజ సందర్శనము) 


శ జ న. 
దీ శబ్ద శాస్త్ర సంబంధి విషయము, 


పకోడి: 

ఉత్సాహవృ త్త ము; 

సెనగపిండి ఉల్లిపాయ చిన్ని మిర ఎకాయలున్‌ 

జొనిపి యందు నల్దమింత చొనిపి ముద్ద చేసియున్‌ 

ఆనలత స్తమైన నేతియందు వైచి వేచినన్‌ 

జను ఐకోడి యనెడి పేర జక్కనై న భాద్యమై. (శతావధాన సారము) 


ఇది పాకశాస్త్ర సంబంధి విషయము. 


9170 ఆవధాన విద్య 


మంతతం్యత సంబంధి విషయములును పృచ్చకు లడుగుదురు. పరిచితి 
కలవారు చెప్పుదురు, లేనివారు శద్ధముగా ఆవి మాకెట్లు తెలియనని నిరాకరింతురు. 
కొందటు జొణలు ఆయోమయపు టల్లికతో జెప్పి తప్పించుకొందురు. 


ఆశీర్వాద పద్యములు 


శివశేశవులు, అచ్చతెనుగు. సీసము. 


తొల్చే నెవ్యాడు కెందమ్మి దండంబలె 
నెదుతొమ్ము పై నిరులిచ్చు చాన, 
|మింగె నెవ్వాడు నేరెడిపండు చందాన 
. పూనె నెవ్వడు వెన్నముద్ద కుద్దిగ గేల 
దెల సంచుల నించు నల్తసంకు, 
ఛా భా 
ఆనె నెవ్వడు మల్లె యలరుగుత్తుల చేరు 
పోల్కిగా మెడనిండ బున్కదండ, 


వే వెలుంగుల దొరయును రే వెలుంగు 

నెవని కన్నులు నిప్పుగన్నె వని కెక్కు 

డట్టి మున్నీ టి యళల్లుడు నట్టి మంచు 

గొండ యల్చడు మీక్తు గోర్కుల నొసంగు, (శతావధాన సారము 


వధూవరులకు వేంక టేశ్వరుని యాశీర్యాదము: 


ఉ. కోరిన కోరికల్‌ జనులకున్‌ గడుదీక్ష నొసంగి వారిచే 
సారతరార్థమున్‌ గొను విశారదు డీశుడు వేంకటేశ డి 
చ్భారతీ నీవధూవరుల సంపద లిచ్చి, చిరాయవిచ్చి, యా 
పూరిత సౌఖ మిచ్చి సతమున్‌ దయ చిప్పిల (బోచు 'గావుతన్‌, 
న (ఆవధాన సారము.) 


తృతీయ [ప్రకరణము 211 


కం. 


చం. 


విద్యార్థులకు నాశీర్వాదము: పంచచామరము: 
పరీక్ష కేగు నోకళార్ధి బాలులార! కూర్మి మీ 
గురుల్‌ రచించు దీవెనల్‌ తగుం గదా విశిష్టముల్‌ 
మటేల మాదృశపయు క్త మంగళో క్రి, ధీధురం 
ధరత్యమున్‌ జిరాయు రూర్జితత్వ మంది యొప్పుడీ ! 
(శ తావధాన (పబంధము, ద్వి, ఖం.) 


ఆంజనేయుడు: 


ఎవ్వని నమ్మి దేశముల కెంతయుబోయి జయంబు గంటిమో 


యెవ్వని నమ్మి యీ సభ నహీనధృతిన్‌ జరిగించు చుంటిమో 

యెవ్వని నమ్మి యేమిట నొకింతయు సందియ మందకుంటిమో 

యవ్వరకీ ర్రీకాలి పవనాత్మజు డేలుత, మిమ్ము మమ్మునున్‌! 
(కొప్పరపు సోదరఠవులు.) 


సంకీర్ర పద్యములు 
(57) 


మి తుడు: 

(ప్రతిఫల మపేక్ష సేయక 

[పతికార్యమ్ము నకు దోడుపడు గష్టసుథా 

న్వితు గాంచి తాద్భసండగు 

హితునకు దుల్యుండు గలడె యెందు వెదకినన్‌. (శతావధాన సారము.) 


సత్యము ; 

తప మొకడేల? పెక్కులగు దానములేల? యనేకతీర్థముల్‌ 

నెపమున బోయి (కుంకిడగ నేల? యనేకపురాణవాలముల్‌ 

చపలత జూడనేల? బహుశాస్త్రములన్‌ ఐఠియింప నేల? స 

త్యపు వెల గుర్తెజింగిన మహాత్ముల కూరక యేల, జన్నమల్‌? ' 
(శతావధాన సారము.) 


శిల 


మ, 


అవధాన విద్య 


వృక్ష జాతి (ప్రజాసేవ . 
తమ బ్రీవించెడి స్వల్బకాలమున నృత్యంబాడుచున్‌ దిగ్గిగం 
తములన్‌ సౌరభపూరముల్‌ జిలుకు నేత్ర పీతి సంధించు బు 
ష్పములున్‌ గాయలు పండ్లు కటై లొసగున్‌ (బాణాత్యయంబంది స్వా 
ర్థము లోకార్థ మొసంగి కన్మొగుచు నౌరా, వృక్షజాతుల్‌ ధరన్‌! 
(శ తావధాన [పబంధము. (ప ఖం.) 


ఏద్య : 


కం, పరమానంద, పా ప్రియ 


ఖరదుఃఖ నివృ త్తీియున్‌ నెగడ జేసెడి సుం 
దరవిద్య విద్య యనబడు, 
బెజ విద్యలు లౌకికంపు భృతియిడు విద్మల్‌. 
(శతావధాన (ప్రబంధము. (ప, ఖం.) 


పునర్జ న్మ మాన్సుకొనుట కుపాయము : 


యోగ్యతగా గాల మొక్కరీతిని బుచ్చి 
సంసార మొకభంగి సాగ దేసి 
యనివారగరి గర్మజనితమ్ము లై వచ్చు 
కష్టసుఖమ్ముల కలిమి గనియు 
బద్మప్మతము నీట బరెఢవిల్లెడి రీతి 
సకలకార్యమ్ముల జక్క_జేసి 
తన మన మెవ్వేళ దత్త్యమసీతి వా 
క్యార్థమ్మునందు దా నతుకజేసి 


యెవడు చరియించు నాత డహీను డ్రతడె 

యోగి యవ్వాని కిహమున నొక్కడేని 

లేదు కష్టమ్ము సంతతామోదు డతడె 

హినికి"బునర్గనియు లేదు వాస్తవ మిది. __ (శతావధాన సారము.) 


తృతీయ | పకరణము 278 


అన్నదాన [పళ రస : 
భా దానమ్ముల్‌ Soe షు నౌ 


a 
తేనిం దెచ్చి యొసంగినన్‌ మనము కృ ప్త దగాబోఎ 
రేనిం ద్భప్రి?ి గాంతు రన్నమున నే న రిద్దాని కామి. వక! 

స 


[తీమతములు: కందము ; 

ద్వైతము లుబ్దసుఖద మ 

ద్వైతము తస్కర స సుఖ పదం, పిశిష్టా 

దె తము యా; తిక సందు 

భూతలమున మొత్తమునకు మూడున్‌ మెజుగే. (బందరు శతావధానమ..) 

దై ఇతమతము లుద్ధుంకు, అద్దె (త మతము తస్కరులకు ఏశీష్టా ద్వైత 
మతము యాతికులకు సుఖ పదమని చెప్పి నవ్వించుచునే త త్రావబోధము 
గావించుట యిందవధాని చూపిన చమత్కారము 


అవధాని యభిమాన కవి : 
4. ఒక్కడు శబ్దమాధురికి నొక్కరు డర్భగభీరతా ప్రికిస్‌ 
జొక్కెడు, జ్మితబంధముల చొప్పునకున్‌ దలయూచు నొక గాడే 
చక్కి రసోదయంబగునొ సంస్కృత చిత్తులు సూరివర్యు లా 
చక్కి రమింతు, నామది యెసంగు గవ్మితయస క్ర వృ త్రియె. 
(శతావధాన |పబంధము. ద్వి. ఖం.) 
స్యార్థపరత : 
చ. సుకృతము దుష్కృతంబనుచు జూడగ నీదిసుమంతయేని యె 
ట్టి కృతులు సేయుటందును గడింది మగంటిమి జూపుచుండు నిం 
దకు జడియంగనీయదు సదా ధనతత రతా పిశాచి దీ 
నికి గల దుర్గుణంబులు గణింపగరావు బహూక్తు లేటికీన్‌. 
(శతావధాన సారము.) 
18) 


274. 


తా 


అవధాన విద్య 


ముసలి యెద్దును గటికివాని కమ్ముట: 


| అవసరంబగునపు వ్యవసాయ మొనరింప 


నథీతి కాయలు కాయునట్టు దున్ని, 
వీపుపై నింతింత పెద్దకాయలు కొయ 
మోద్రైన గోనెలు మోసి మోసి, 
బొడీగెక్కు వటంచు బదిమంది నెక్కించి 
పరువు లెత్తింపగా బండి లాగి 
తోట లోపల జెట్ట తోపుల బాదుల 
ముంచునట్టుగ సీ + మోట లాగి, 


కొాలివశమున బనిసేయ జాలకున a 
ముసలి యెద్దును గటీకటా! మోటుర్రై తు 
కట్లికి వానికి నొకని కఠ్కటిక లేక 
వి కయించెను దుష్టసీతి క్రముండు. (శతావధాన సారము.) 


సోమరితనము ; 


. చదువు మట్టుపడును సంసృతి చెడిపోవు 


సంపదలు తొలంగు సౌఖ్య ముడుగు 
గౌరవంబు వోవు గావున సోమరి 
తనము కన్న హీనదశయు గలదె? (శతావధాన సారము,) 


దుర భ్యాసములు పనికి రావు; 
లండనుదేశంబునుండి తెప్పించిన 
(బాంది దావెడు మహానందులార ! 
ఫొడుము పీల్చుట కన్న పొగచుట్ట [కావుచే 
ధర్మం బటనెడు నుదారులార |! 
పొగను దావుటీ కన్న కును పీల్చుట మేలు 
నాగ బల్కెడు మహాభోగులార ! 
కలిమి హెచ్చెంచు ,తికాసిల్సు సిగరెట్టు 
కొల్చుచుండెడు నోయఖండులార ! 


తృతీయ పకరణము 2175 


చం. 


కం. 


నా 


గంజ [దాగగ నెంచు నోగుంజలార ! 

తగ బొగాకును నమలెడు ధన్యులార ! 

నా మతంబున నివి వ్యసనంబు లప్పుట 

తగవు తగవయ్య ! మీకివి తగవు తగవు. (అవధాన భారతి.) 


మజపుగల శిష్యుని గూర్చి గురువుగారి మెజ్జ: 


. జౌరా! శిష్యడ! యెంత చేసితివి? విద్భన్నీకు సష్టవనా 


ధారంబై తగునంచు తెప్పితిని, గ్ర ధన్యత మేమందు, నా 
కీరీతిన్‌ గురుదక్షిణార్థమయి నీ వేనాటి దా నాటనే 
ధారాదత్త మొనర్చితే యని యుపాధ్యాయుండు మొట్టో యమన్‌, 
(బందరు శతావధానము) 
యౌవనావస్థ; 
సుకృత పుబుద్ధి మూుబడు సుందకియే గురువంచు దోచు దు 
ష్ట్ర కృతులె యాగమమ్ములగు జాపళులే నయబోధకమ్ములౌ 
నకటక టా! యొకానొకని కగ్గలమైతగు జవ్మనంబునం 
దొకనికి బుద్ది మార్చడకయుండు బురాక్ళత పుణ్యసంపదన్‌. 
(శతావధాన సారము.) 


జం 
జరావస్థ; 


. చూచిశయంతమా తమున సుందరులెల్ణి హసి3 తు పిల్చలున్‌ 
ణి టు ౧ 


గోచిని బట్టి లాగుదురు కొందణు 'తాత' యటంచు గేరి దో 
బూచుల నాడ బూనుదురుపో! జర మూడిన మీద నక్కటా! 
యేచవి గానుపింపదు మజెయ్యదియున్‌ సుఖమీయదేరికిన్‌, 
(శతావధాన సారము.) 


ఫోలీసు జవాను ; 

యమదూత. లెట్టిరో యెణు 

గ మనెడి లోపమ్ము దీర్పగా పోలీస్వా 

రి మహి (ఐభువు లేర్పణచిరి 

కుమతులశే వారు వీరు గూర్తురు జాధల్‌, (శ కావధాన సారము 


276 


అవధాన విద్య 


అనుమానముగల ముదుసలిమగడు భార్యతో నెట్టు కాపురము సేయునో 
సీస పద్యము : 
తన యింట నెంత తీజని చుట్ట మున్నను 
వెలది బాయక వెంటవెంట నడచు, 
బసపు కుంకుమ మంచి వ స్ట్రముల్‌ దాల్చిన 
మెటుగులా? యని నె త్రిమిద బొడుచు, 
బొరుగింటి చెలి పనిబూని మాటాడిన 
పెనుశంకచే నాల్క పీకికొనును, 
నొకవేశ దలవాకిటీకి నొక్రించుక రాగ 
నెవని కోస మటంచు నీసడించు, 


జెయి గొనిపోవ బైకాపు చెలిని బంపు 

నమ్మగారింట కైనను నంప వెజచు 

గులుకు బెళుకుల చెలి గట్టుకొనిన వృద్ధ 

భర్త జీవిత మది విషపాయ మవని, (అవధాన సారము.) 


_ గర్వము గలవాడు గాడిద, మత్తకోకిల : 


మానవుం డెవడేనియుం దనమానసమ్మున గర్వ్యమున్‌ 

బూనినన్‌ దనకెంత తెిల్వియు బొల్పు గొల్పును గల్లినన్‌ 

గాని, వానిని గాడ్జె యంచనగావలెన్‌ మది గొంకళతే 

వానికై నను గర్వమన్న ది వంచనన్‌ ఘటియింపదే. (శతావధాన సారము.) 


.. ఇంగ్లీషు = తెలుగు భాషలు : 


చం, 


పలుకుల పొందు వాక్యముల పద్ధతి కొదని సుంత వేయిగన్‌ 
బలికిన (వాసినన్‌ జనులు ఫక్కున నవ్వుదు రింగిలీషునన్‌ 
దెలుగున నేమిజేసిను దిట్టరు నవ్యరు, దేశ భాషకున్‌ 
విలువ దొలంగె, గక్కుటితి విద్యల యేపు జెలంగె భారతీ! 
(శ తావధాన (ప్రబంధము. (ప, థం) 


తృతీయ (ప్రకరణము 977 


బై సికిల్‌ : 
కా సీరం గోరదు గడ్డి నడ్గ దొకకొన్నే నుల్వలన్‌ వేడ దే 
వారే నెక్కిన [గిందదోయ దొకడున్‌ బజ్జన్‌ భటుండుంట చే 
కూరంగా వల దెందు బై స్కిలుకున్‌ం గోపం బొకింతేని లే 
దొరా! వాజీకి సాటియైన యిది విశ్యామి|త సృష్టంబొకో! 
(శతావధాన సారము) 
వరకల్క పహసనము : 
ఊఉ. భాయము గాదు పెండ్రియిది కట్నపు గాసులు ముట్టలేదు రా 
రాయని రెట్టబట్టికొని (పక )_కులా గెడు దండి, పీటపై 
దీయని గాటపున్‌ వలపు దేనియ వొక్కాడు నవ్వరుండు ల 
జాయతి దెల్లబోవ వధు వయ్యెడ నేమని చెప్పనయ్యెడున్‌, 
(శతావధాన (ప్రబంధము. ద్భి, ఖం.) 
అత్తకోడండ పోట్టాట : 
- పొచిపెంటను | దోసి బాగుచేసిన నేల 
పాడుచేసి తీదేమి పాపమమ్మ, 
నా పొడు కాదుపో నీపాడెయిది నీదు 
తాత సొమ్మా యేమి ధర్మమమ్మ, 
ఆ కొంపయేమి నీ యబ్బ కట్టించెనా! 
నా సొమ్ము కాదటే నంగనాచి 
నా కొంపయో లేక నీ కొంపయో రేపు 
కలుగు నీ పొట్టు కుక్కల కఓంచు 


శూ. 


ఒకట దప్పులె యుండిన నుండకున్న 

గోకి పోరాడు న_త్రయ గోడలున్న 

కొపురంబెట్టు కుదురు గాగలదు? గాన 

నాడువాం డకు విద్దె యత్యవసరంబు. (బందరు శ తావధానము.) 

నా పాడు కాదు, నీ పాడె' యనుటలో పాడు--ఏ == పాడే అనియేశాక, 
పాడె = శవవాహనము అనెక యర్ధాంతరస్ఫూ ర్రియు నేర్చడ్‌ రంధికి దారితీయు 
చున్నది. 


278 


pm 


గజి: 


జై 


. తనుదాన వలచి వచ్చిన కామినింబోలె 


నాలింగ న్మప్రొఢి నలరియుండు, 
కట్యథోదేశ సంకటకారియై రహః 
కలనావిశేష సంకలన బెరయు, 


"గడచి రాగను నఖక్షత మాచరింపగ 


గించి దుత్కంపాభికీర్ణ మగును, 
నొషసకాల సోన్మేష పరిస్ఫూర్రి 
బొంపీరివోవగ బొటమరించు, 


సమయమందున గని పెట్టి సలుపు జేసి 
తీపు దీయుచునుండు దానేపుమీటి 
రసికురాలగు భార్య యారజము మీటి 
గట్టి వంకాయ బబ్జీకి గాళ్ట గజ్జి, 


న్యాయవాదులు: 


3 గెలియనట్టిది యైన గెల్చు నటంచును 


లా జూచి కల్పనలను ఘటించి 
తప్పుషెప్ప మటన్న దప్పుశెప్పని వారి 

నోటి కబద్ధాలు నూజీపోసీ 
జెడ్డి గారికి నేను జెప్పుమాటలు వథ్య 

మలు సుమీయని వాని మోసపుచ్చి 
రేపు ఫీజిచ్చెద మాపీచ్చెద నటన్న 

గాదు తెమ్నుని ముందుగాని కొనియు 


వ్యాజ్య మొకవేళ బోయిన వాని సాక్షి 


మీద 'నెపమికి, గెల్చిన మీద బెట్టి 


కొని నటింతురు ప్లీడరుల్‌ కొంద టీలను 
న్యాయవాదుల మంచ్లు నన్యాయలీల, 


అనధాన విద్య 


(అవధాన భార త్రీ 


(గ తావధాన సార ము.) 


తృతీయ [పక రణము 279 


వేశ్యలు 


. రంగుమీజెడు గాగరాలచే బూలచే 


లేని సింగారమ్ము మెననూను 
మీసాల పె దేనెతో సమానంబై న 
మాటలచే జారు మనము [దొబ్బు 


సంసారమున జ్ఞాని సంచరించెడు ర్రీతి 


జారులతోడ దా సంచరించు 
జనులందలును గూడ జొరపురుషులైన 
లోకోపకృతియంచు లోననెంచు 


జారు ధనమెల్ట (దొబ్బి ఫకీరు జేసి 
మరల వాడరుదేర నమ్మ నుసికొల్సి 
తాను గనుపట్టకయె వాని బో నడంచు 


జెప్ప తలనొప్పి వే నల చెడుగుణమాలు. (శ తావధోన సారము.) 


ఏరోపేన్‌ ; 


కా సారా భాధ్యము నిర్ణమించి రుషపుచ్చ్రీచృటాద్బాయ లేం 


తో రమ్యంబుగ దోప జూపటకు దద్దో(వాహినీతీర డిం 


'డీర వాతము (పస్థలద్గతి సముడీనాంచుపె వచ్చె నొ 
థి గి డి జా 


నేరో ప్లేన్‌ చనుచుండె దాని విభవం బెవ్వాడు వర్డించెడున్‌, 
(శతావధాన (పబంధము-( ప ఖం) 


వాయువిమానము. (బెలూన్‌) : 


. ఆకాశంబునయందు బాజునొక దివ్యాబ్దిబొ, భూమింగనన్‌ 


వీకన్‌ జెళ్కలు దాల్చి వేగగతిమై పీతెంచు నాశ్చర్యమౌ 
నాకంబో (గ హరాజమో యెజుంగ బెన్నక్ష్యతమో పక్షిరాట్‌ 
లోకంబో యనగా బెలూనొకటి తా దోతెందె గంటే సఖా! 
(ఆవధాన భారతి) 


కం, 


అను 


ఆనధాన విద్య 


మోటారు కారు. కవిరాజవిరాజితవృ త్రము : 


కలభము చక్కగ గాళలు సాచును గాననసీమ శయించు గతిన్‌ 
శలభము దివ్వెల జ్వాలల గాంచుచు సవ్వడిమై వడి బాటు (క్రియన్‌ 
గలభషణంబులనున్‌ కనకంబు లొనర్చెడు రీతిగా గాన నగున్‌ 
నిలిచిన బాజీన గూసిన నెంతయు నీటగు మోటరుకారు భువిన్‌, 
(అవధాన భారతి,) 


మజమనుష్యుడు కవిత చెప్పుట : 


నూతన యంతముల్‌ మఖజమనుష్యుల నేడు బహ్ము పకార సం 
భ్రాత విలక్షణ! కీయలయందు సమర్థత గాంచి మించెడున్‌ 
రీతు లలంకృతుల్‌ ధ్యనులు వృ త్తివిశేషము లొప్ప జొక్కపుం 
గ్లైత రచించి పెట్టునొ యఖిండ రసోపహితమ్ముగా నికన్‌, 
(శతావధాన (ప్రబంధము. ద్వి, ఖం.) 


అగ్గిపెట్టె ; 

(పతిదినము నగ్గి కంచున్‌ 

సతి (ప్రతిగేహంబు దిరుగ జను పనీ తప్పెన్‌ 

మతిమంతు లగ్గిపెటిను 

గతిగా గలిించుటన్‌ సుం బలరారెన్‌, శతావధాన సారము) 


నస్యము న 


. పడిసెమ్మ పట్టినప్పటివేళ నీటిని 


హరియింప నెద్ది దివ్యొషధంబు 
హరికథల్‌ ఏనువేళ నరుదెంచు నిదయన్‌ 
వ్యాధిక్షై యెద్ది తుపాకి దెబ్బ 
మజచిపోయినయట్టి మాట తెబ్బటకునై 
యెయ్యది దేవీనిభఖృతవరంబు 
రాజరాజులనై న రమణ యాచన సేయ 
జేయగా నెద్థి బ్లేజ్లేల చెట్టు 


తృతీయ (పకరణము 281 


కం, 


ర్‌ం 


గట్టి లంకాకు కమ్మగా గాచి నూజీ 

సుధయు హయ్యంగవీనంబు జొనిపి పొగపు 

పెట్టి బొబ్బిలికాయలో వేసినట్టి 

ఫొడ్రుము బీల్చని వార రీపుడమి గలరె? (శతావధాన సారము.) 


రా తీవేళ నడవిలో దిరుగు శార్దూలము. (సగ్ధరావృత్తము: 

[కూరత్వంబెల్ల దోపం గుటిలముఖమునన్‌ ఘోరదంస్టా౦క రాళ 

స్ఫార వేశ్మ పధృష్య [పసర విహృతి సంభార గాంభీర్యమై కాం 

తారక్షోణిన్‌ సికిన్‌ దుర్దమగతి దిరుగున్‌ బౌఢశార్దూల రేఖా 

ఫ్రీ రాజిల్బున్‌ దట్మిదంజితగతి మృగరాజివ్యధా హేతువృ త్తిన్‌, 
(శతావధాన (ప్రబంధము, ప్ర, ఖం.) 


తేలు: 

తన సహజగుణము కతనన్‌ 

బనిగొని యెద్దానినేని పడగుబైడి తే 

లునకున్‌ ఖలునకు భేదము 

గనుగొనిన నొకింతయేని గనుపడదు నృపా ! (శతావధాన సారము.) 


నల్లి: 
ఉల్లాస మెంత కల్గిన 
నల్లీ | నీవున్న యెడల నరునకు నిదా 
భ్యుల్లస నంబది సున్నయె 
తల్లి గలుగు వేళ దగులు తరుణు సుఖగతిన్‌, 
(శతావధాన సారము.) 


కోతిచేష్టలు క 

చెట్టమీదకు నెక్కి చిటిపొటి గంతులు 
వై చుచు ఫలముల పాడు సేయు 

వెక్కిరించుచునున్న తిక్క కుజ్జల జూచి 
పండ్డి గిలించి కోపమ్ము జూపు 


బా" 


శా 


అవధాన విద్‌ | 


నెవ్వడయిన దన్ను నొవ్వగా గొట్టిన 
జివ్వున గోరుల చేత బరుకు 
నిండ్లమీదకు నెక్కి యెగిరి గంతులు వైచి 
. పెంకులెల్టను [బోగు పెట్టునొకట 
కోతిచేక్టలు మజియును గొన్నియికను 
గలవు వానిని జెస్పంగ [గంథ మొకటి 
గావలయు గాన విరమింతు గాంక్షతోడ 
వీనిని గహించి సంతోష విధిని మనుము. (శతావధాన సారము.) 


ధనుర్మాసమున వై ష్షవ కలకలము : 
'(ఫొద్దు [పొద్దన లేచి పోయెరా ఫోయెరా 


యని వీధులంబడి యరుగువారు 
తెల్లివా అక మున్నె చెల్లెరా చెల్లైరా 
యని దేవళంబున కరుగువారు 
అరుణోదయముననే యయిపోయె నయిపోయె 
నని గుండియలు కొట్టుకొనెడివారు 
(పత్యూష మాయెరా (పత్యూష మాయెరా 
యని శేక వేయుచు జనెడివారు 
విచ్చుకత్తుల రీతిగా బెచ్చు పెరిగి 
వాసి మీజీన యా ధనుర్మాసమందు 
అట్లు పులిహోర మొదలగునట్టి తిండ్లు 
తినుట కీరీతి వైష్టవుల్‌ తికుగుచుందు. (పిపపొటివారు ) 


అర టిచెట్టు ; 
.కొయలు కూరశే కాక పండ్ధకు నుప 


యోగించు, నాకులు నొ క్కు భోజ 
నమునకెయౌ, దొప్పలు మళీ యయ్యవి లేని 
యప్పుడు వి సరులయ్యు నుపచ 


తృతీయ (పకరణము £88 


౭ 


రించు, దూటయు నావనించి పచ్చడి చేసి 
కొననొను, దుంపయు గొన్ని యన 
ధములకు ననుపాన [క్రమమున నుపయోగ 
దళచెందు గాన గదళి కెనయగు 
తరువు గేస్తున కికలేదు, ధరణి నిదియ 
దియ్యనీటి కూపమ్ము, గేదెయును గాదె 
గలుగు గేస్తులయింటి కెక్కాలమందు 
బందుగులు వచ్చినను గౌరవమ్ము జరగు, (శతావధాన సారము,) 


పచ్చిమిరపకాయ : 


| వెద్దాని సంబంధ మెలమి గల్లిన మాత 


గూర లెల్లను మంచి గుణము గనునొ 
కొత్తిమిరిని నూరుకొని తిన్న నెయ్యది 

కంచె డన్నము తినగలుగ జేయు 
నెద్దాని శికజాల మెటుగక చేపట్టి 

కనులు నల్పగ మంట గలుగ జేయు 
నెద్ది తా [గమముగా నెదిగి పండిన మీద 

బోటి కెమ్మోవితో సాటియగునొ 


నూటిీ దేనిని బుల్టినై. మీట్లు మెంతి 

పెరుగులో గూర్చు స్వర్గము నెజుగజేయు 

నరుల కెల్లను, నా పచ్చి మిరపకాయ 

మహితభ క్రిని నేను నమస్కరింతు. (శతావధాన సారము.) 


గోగుగూర పచ్చడి : 


. కది మహాలేహ్యమం చెదలోన భావించి 


చక్కగా హూణులు మెక్కుచుండ 
ఇది [పాణపనమంచు నెదలోన భావించి 
భారతీయులు భ _దపజిచుచుండ 


౭ 


అవధాన విద్య 


ఇది మహానిధియంచు నెదలోన భావించి 
యన్యదేళ సు లల్లాడుచుండ 
ఇదీ వర్ణసీయమం చెదలోన భావించి 
కవులు వర్ణన సేయ గడగుచుండ 
అన్ని వ్యంజనములలోన వన్నె కెక్కి 
కుండలో మాగియుండిన గోగుకూర 
పచ్చడి వెలింగెడిని నొకపజీని దాని 
దినిన నాతని సౌఖ్యంబు దేవృడెజుగు (పికపాటివారు,) 


అవధానమును జూడవచ్చిన యిద్దరు మోటువాం[డ సంభాషణము; 
అగుదాన మంటి రోరబ్బరో యిద్దరు 
సినదాపనయ్యలు సే స్తరంట 
అగుదాన మన సుద్దులా! యేంటిరా? సెప్పు 
వారింకీ బలకొట్టువార లెవరు! 
ఆది కా దసీ' యెవ్వ రడిగినగాని క 
విత్తంబు సెప్పి మెప్పింతురంట 
కొదేరి కతకాడ క్రై తగాండ్డందరు 
సిర్గిగవ్యకు నైన సెల్లిరారు 
ఏమి లేకుండినను బెద్దలెల్ల యిట్లు 
కనుగొనగ వత్తురా? యైన మనము గూడ 
తా? సూ స్త మటంచవధాన సభకు 
పామరులు మాట లాడుచు వచ్చుచుందు. (అవధాన సార ము) 


రసజ్ఞులు లేని సభలో నవధానము చేయు కవిహృదయము: 

ఎన్ని విధంబులన్‌ గళల నెల్ల రసార్ద్రత రంగరించినన్‌ 

మన్నన జూపనేరని యమాయికు చిత్తము నొ త్రిగింప జ. 

తెన్నగునోయటంచును మతించెడి కోమలివోలె | ప్రాతిభ ' 

క్లీన్నసభం గనుంగొని చలించు జుమీ కవి యాత్మలోపలన్‌, 
(పెండ్లి పందిరి: (్రీఆవధానము చంద శేఖరశర్మ గారు) 


తృతీయ | పకరణము లిరిక్‌ 


అవధాన ప స్తిః 


మ. చివురుంవొంపము పూవుపిందెయగుచుం జెల్వొంది సిత్యోత్సవ 
చ్చ విమన్మంగళ వృ త్తముల్‌ వెలయగా సాహిత్యలోకమ్మునం 
దవధానామర భూరుహం బెఫగు సర్వార్థ పదంబౌచు సూ 
రి వరుల్‌ తీర్చతి వేంక టేశ్వర క్రవులీ సృష్టింప రీలాగతిన్‌. 
(శతావధాన (ప్రబంధము. (ప.ఖం,) 


ఇవి అష్టావధాన శతావధాన సభలందు [పష్టలకు సమాధానముగా నవధానులు 
వాకుచ్చిన వివిధ విషయముగల పద్యగుపచ్చములు. 


అవధాని నర్వజ్ఞుడా ॥ 
ఉపనిష దహస్యము లడిగినచో దత్పరిచితి కలవాడు చెప్పగి లడు. పురాణ 
కథాసందర్భము లడిగినచో నందరు నన్నియు దెలిసియుండరు, షోడశ కాద్ధ 
కర్మవిశేషము సీసమున వివరింపుమని కోరినచో :ఎరోహితవృ త్తి కల యవధాని 
యైనచో ఆ పని చేయగలడు. కానివాడు నాకు దెలియ దనును. తెలియదని | పశ్న 
మును దిరస్క-రింపడు, తనకు తెలియదని శుద్ధముగా ఛందఃఫణితితో జెప్పును. 
అదియే దానికి సమాధానము: 


శ్రీ వెంక టరామకృష్ణక వులు రాజసందర్శనము చేసిం 
“చాల బర [శ మంబొకట సల్పిన వారము శాస్త్రపద్ధతిన్‌ .... 
మూలము ముట్టగా గవనమున్‌గని యారసినారము....* 
అనియు. 


'లాతుల రీతి మమ్మును దలంచుట నాయము గాదు, మాదు ని 
ద్యాతిశయమ్ము మానుకవితారసమాధు3 జూపి లోక వి 
ఖ్యాతి వహింప వచ్చితిమి....' 


అనియు స్వోత్కర్షను జాటుకొన్న వారు. అవధాన సభలో “జీవేశ్యర 
సంబంధము' గుజీంచి పృచ్చింపగా పీకు చెప్పిన పద్యమిది 


288 " అవధాన విద || 


కం, జీవేశర సంబంధము 
భావింపగ దర్కళాస్త్రపండితులకు వి 
ద్యావైశద్యము కతమున 
రీవిన్‌ దెలియంగ వచ్చెడిన్‌ భూపాలా! 


ఆనగా ఈ |ప్రశ్నమునకు సమాధానము తార్కికులు చెప్పవలసినదే, 
మా చేత గాదని యర్థము. 


మటొకచో విశ్వేశ్వరు గర్భగుడి వర్ణింపగోర గాం 
కం, పోలగ విశ్వేశ్వరు గ 
ర్భాలయమును మున్ను చూచి వచ్చినవారల్‌ 
లీలన్‌ వర్ణింపంగా 
జాలుదు రద్దాని జెప్ప శక్యం బగునే? 
ఆని చెప్పిరి. అంతే సమాధానము, 


పోనిండు, 1. తర్కళాస్త్రము చదువ లేదు, 2, విశ్వేశ్వరస్వామి గర్భ 
గుడి చూడలేదు, 'ఏణా స్వరూప మభివర్ణింప గోరగా సమాధాన మెట్టు చెప్పిరో 
చూడుడు: 


కం, వీణా స్వరూప మెన్నగ 
వీణా గానంబు బొగడ వేడుకతోడన్‌ 
వైణికుల నభినుతింపగ 
వాణియె యసమానురాలు వసుధాధీశా ! 


అడిగినది వీణాస్యరూప వర్ణనము. చెప్పినది -వీణాస్యరూసమును, వీణా 
గానమును, వైణిపలను ఎన్నుటకు, బొగడుటకు, అభినుతించుటకు వాణీదేవి దిగి 
రావలి అనీ. అవధానము పూ ర్రియెనది. 


పీణాస్వరూపము నిజముగా వారికి దెలియదా ? 
వేమన పద్యాలలో ఓక్‌ (పహేిక కనబడును 


తృతీయ | ప్రకరణము 287" 


ఆ, వె, కాయమీవ (మాను ఘనముగా నుండును 
[మానుమీద దీగ మలయుచుండు 
దీగ మీద వేళ్ళు (త్రిపుర తాండవ మాడు 
విశ్వదాభిరామ వినుర వేమ. 


ఇచి ఏణాస్యరూప వర్ణనము. బహిరంగము. 


(శ్రీ విశ (నాథ సత్యనారాయగారు వీణను గుణించి [వాసీన పంక్తులు 
“ఇదీ హృదయము. ఇది నాభి. ఈ స ప్రతం తులు సస్తధాతువులు. ఇవి యిరువది 
నాల్గు మెట్టు. ఇవియే చతుక్ణింశతి ధాతువులు. వీని నన్నింటి నంటి పెట్టుకొని 
జీవుడున్నాడు, దేహికీ బాపభావ మెట్లో వీజాస్యనములో నప,కుతి యట్లు. దేహికి' 
బుణ్యభావన యెల్లో వీణలో మధుర (సరి యట్టు.' (స్వర్గానికి నిచ్చెనలు.) 


వీణాస్యరూప మిక్కడను జెప్పబడినది. ఈ రీతిగా వివరించియుండిన 
బాగుండెడిది. తత్కాలమున వారికి తోచినది వారు చెప్పివేసిరి. 


ఢీ చెళ్ళపిళ్ళ వేంకటకశాన్రీగారు “స్కూలు' సిట్టు వర్షించిరి: 
కం. పలుమందికి నుపయోగం 

బొలయ ననకపల్లెలోన నొప్పారు మ్యుని 

స్పులువారి స్కూలు దానం 

గల గురువులు బాలకులును గడు సాధుమతుల్‌. 


పద్య మెంత చప్పగ నున్నదో చెప్పవలసిన పనిలేదు. అదేమి వేద 
హెభ్రశాలియా ? గువుకులమా ? కాదు కనుకనే బల్బజరచన నెకపీరా? ఎట్టు చెప్పి 
నను బృచ్చకుడు తల మొగ్గి (వాసికొని కూర్చుండ వలసినదే. 


ఉన్నంతలో తీరుపతి వేంక చేశ గపల పద్యములు చక కాగ నుండును. ఈ 
మాట వారే సగర్యముగ జెప్పికొనిరి. 


268 ఆవధాన విద్య 


చం ఇతరకవుల్‌ (ప్రయాసపడి యెంచి రచించిన నూటికెన్ని పె 
ద్ధతనము గాంచి చిత్తమును దన్నునొ, మే మవధాన సంగత 
స్థితి గని యాగా రచన చేసిన పద్యములందు జూచినన్‌ 
శతమున కన్నిపద్యములు చక్కగనుండు నసంశయమ్ము గన్‌, 
(శతావధాన సారము.) 


'ఆడిగేవానికి చెప్పేవాడు లోకువ' అని లోకో క్తి. కాని, అవధాని పృచ కున 
కెప్పుడును లోకువ కాడు, తనకు దెలిసినంత, తత్కాలమున తన బుద్ధికి 
తోచినంత పద్యబంధమున జెప్పి చేయి కడిగికొనును. విషయ మసమ,గమని కాని, 
శయ్యయందు శై థిలి కలదని కాని, పద్యము సొగసుగ లేదనిగాని, పృచ్చకుడన 
గూడదు. కనుకనే యొక పాటి పద్యరచనా శక్తియు, ధారణయుగల వ్య కులందటు 
నవధానరంగ మెక్కుట జరుగుచున్నది. 


అ, పస్తుత బంగ 


అవి న 


అష్టావధానమున ఆ పస్తుక పసంగ మొక |పస్తుతాంగము. పృచ్చకులందరు 
నడుగవలసిన దడిగి కూర్చుందురు, వారి వలె, అప్రస్తుత _పసంగి యోరక 
కూర్చుండడు అడుగడుగున పానకమున పుడకవలె నడ్డుపడుచుండును. అవధాన 
నిమీలిత నయనుడై కవనము యోజించుకొనుచున్నాడో, నోరుదెజచి పద్యము 
వాచించు చున్నాడో యితిని కక్కజ లేదు. తన భాగవతము విప్పుటకే తా 
గక్కుటితి పడును. నిండు సరస్సులో నొక రాయి విసరినచో జలతరంగ 
వలయములు పుట్టునట్టు నిండు సభలో నితడిక మాట విశరినచో హాస తరంగ 
వలయములు పుట్టును, 


ధనంజయుడు 'హాస్యకృ చ్చ విదూషకః' అన్నాడు, 
అష్టావధానమున ఆ, వస్తుత (పసంగి విదూషకుడు. హాస్యకారుడు, 


విశ్వనాథ కవిరాజు “వికృతాకార వాగ్నేష చేష్టాదే ర్న ర్తకొ దృవేత్‌ హాస్యో 
హాస స్థ్రాయిభావః' అన్నాడు. 


వికృతమైన ఆకారము, వాక్కు, వేషము, చేష్ట - వీనివలన హాస్య ముద్భ 
వించుచున్న ది, విదూషకుడు తనయం దీనాలుగు ధర్మములు పండించుకొని, వినోద 
పాత మగుచున్నాడు అ[పస్తుత (ప్రసంగి కేవలవాగ్పు త్తి న్మాశయించి, తది 
కృతిచేత హాస్యము నొలికింప దొరకొనువాడే ఆకార వేష చేస్టాదుల (పయో 
గమున కవధాన సభాంగణము రంగము కాదు కదా! 


హాస్యము శృంగారము నుండి పుట్టును : తదన్యము నుండియు బుట్టును, 
కాని, శృంగారమునుండి పుటైడి హాన్మము మనోహరముగ నుండును. _ కావుననే 
భరతముని “శృంగారాద్ధి భవే ద్ధాస్యః' యనెను. 

19) 


290 అవధాన విద్య 


మన యక్షగానకవృలు శ్రంగార జన్య హాస్యము విశంకటముగా (బయో 
గించిరి, 

బాపున ముత్తై దువల మచ ఎట్లు ఇట్లున్న వి: 

రావే ఓ కొసల్నాటి తిమ్మక్క [ 

“ఇదిగో వస్తుందాననె 'పేరూరి కామక్క! వింటివో షే జందేల బుచ్చక్క-!' 

'ఆదేందే ఓ బారసాల సూరక్క ౯ 

'వ స్తివోషే పుల్ణగూర సేరక్క ! మన సము దనగరను చెంగమ్మవారికి 
పెండ్లి చేస్తున్నారష. పాటలు పొడిన ముత్తైదువల కల్దా కట్న మిస్తున్నారష. 
పుచ్చుకుందాం వచ్చే వ | | 

“అందుకే కాదుషే వచ్చింది, ఓసెమ్మ వింటివోషే, మావారు ఏమేమో. 
ఏీషేషో యేందేందో ఆంచుండారే........ |. 

'ఏముంచుండారే? ఓ సెమ్మ. మావారు ఇందుకు మాతం ముసలి వారట. 
ఎటైనా నన్ను గడిచిపెట్టుమని పోరుక తించుండారే.” 

'ఓశమ్మ-కట్టా అనకువే. పృరుషుండే దైవంబు. పురుషుండే తర్మడి, 
పురుషుం డానాపాలి పురుషోత్తముండు అన్నాడే ఓళమ్మ, ఆటు గనకనే మావారిని 
బిడ్డకన్నా విశేషంగా పోషింతునే,' 


“మ్వీవారిని బిడ్డకన్నా విశేషంగా పోషింతునంటి నే, అదైెలే ఇరుగువారూ 
పొప్రగువారూ ఏంగావాలే నీకు ఓళమ్మ / మీవార్ని మావార్ని మార్చుకొందామ టే? 
ఓ మ్మ నీకు నడుమేల పట్టు7నెనే? ( హేమాబ్దనాయికా స్వయంవరము.) 

ఇది శ ్రంగారజన్య హాస్యము. 

తిమ్మక్క; బుచ్చక్కం,; పుల్లగూర పేరక్క “ఈ పేల శృంగార సంబం 
ధములేని హాస్యమునకు బుట్టినింద్దయ్యు. బూబోండ్లపట్ట వ ర్రిల్లుట జేసి, దానికి జేరు 

ట్‌ షక M9 0 
వగుచున్న వి, 

శృంగార స్పర్శలేని హాస్యమునకు రెండు దాహృ తులు : 

ఒకడు సకలభాషలు సకల విద్యలు నేర్చితినని విజ్ఞవీగుచుండును, వౌ స్త 
స్వరూపము పంకితు లెటగుదురు. పాడు వచ్చినపుడు పండి తులిట్లు పలుకుదు రు: 


తృతీయ |పకరణను లి! 


“గరోర్షిరః పంచచినా న్నధీత్య వేదాంతళాస్త్రాణి దిన్న తీయంచ 


అమీ సమాఘాయచ తర్కవాదాన్‌ సమాగతాః రుక్కుటమ్మక పాదాః 


ఆయిదురోజులలో బూర్యమీ మాంసాళాస్త్రమ, మూ ర్నాళ్ళ లో వేదాంత 
శాస్త్రాలు పాజఅజూచీి, తర్కళాస్త్రము మూచూచి, కుక్కుటమి శ పాచులవారు 
విచ్చేసి రన ట యెగతాళి, ఇన్నియ జదువుఓకు, అనగా నేర్చికొనుటకు, ఏడు 
పూండ్ణు పట్టును. ఇక్కడ కుక్కు. టళబ్ది మప హేళనార్థ మున |బయు క్రము. 
పరమేశ్వరుని గుటించి- 


'స్యయం పంచముఖః పత గజానన షడాననొ 
దిగంబరః కథం బీవే దన్న పూర్ణా నదే ద్భహే,' 


తాను పంచవక్రు)డు, కొడుకులు -ఒకడు ఏనుగు మొగము వాడు, మపౌశ 
డాలు మొగ ములవాడు -తిండిపోతులు. గేస్తు దిగంబరుడు, కేట్ట బట్ట లేని దరి[దుడు. 
గృహిణి అన్నపూర్ణ కనక [ఐదుకుచున్నారు. 

. అవధానవిదూషకుడు ఉభయహాస్యనిష్టాతుడు, 

అతని హాస్యోక్రి కొకసందర్భముగాని [కిమముగాని యుండవు, 

“విదూషక స్ప్యేకపదాం సూ తధారస్మి తావవోమ్‌ 

అసంబద్ధ కథ్మాపాయాం కుర్యా త్కథనికా తతః." 

(నాట్యశాస్త్రము.) 

అన్న భరతాచార్యు నావేళ మితనికి వర్తించును. విదూషకుని అసంబద్ధ 
కథా [ప్రసంగము సూ తధారునకు స్మితావహ మైనట్టు ఇతని యసంబద్ధ కథా 
(ప్రసంగము అవధానికి స్మితావహమె, 


ఆమెరికా అధ్యక్షుడు అ బహామ్‌లింకన్‌ తన బల్బమీద జోకుల పుస్తకములు 
పెట్టుకొని యుండెడివాడట. ఐహువిషయవై య్యగ్యముచే తల దిమ్మెక్కినపుడెల 
కాసేపు జోకులు చదివికొని నిర్భృతి బొందెడివాడట: అ|పస్తుత పసంగి మాట 
మంతి లేక, బెల్లము కొట్టి గుం డాయివలె గూర్భుండియండిన ఆనధాని కుత్సా 
హము కలిసిరాదు. సభయు చప్పబడును. అతనితోడి కాలక్నేప మవధానికి 
ఆహ్జాదనమే యగును. 


292 అవధాన విద్య ' 


పసంగము శాస్త్ర విచారగోస్టికాదు. సకలపురాణకథా పరిజ్ఞాన 
పరీక్ష కాదు. హాస పోస్ట పధాన త్రొకికాలౌకిక సామాన, గోష్టి, 


పృచృకుడు.. పాతాళ (ప్రశ్నలు వేయుట, అవధాని తల పట్టుకుని గాఢ , 
యోచనాధీనుడె దిక్కుతోపక యలాడుట యుండదు. ఆతని [పళ్నజల్చ్పనమున 
కం ౧ 
కితని సమాధాన జల్పనము 'తురకదానరికి ఈతమళ్జిగ' యన్నట్లుండును. 


శాస్త్రీయ విషయములు, మం్యత తంత రహస్యములు అడుగ గూడదని 
యెంత కట్టడ. చేసినను గొంద రడుగుచునే యుందురు అవధాని. చెప్పుచునే 
యుండును. 


' అవధాని నిరకటమున బెట్టు (ప్రశ్నము లయిదు రకములు కలవు. 

[. అవధాని సంబంధి వైయక్తిక (పశ్నములు. 

ఆవధానియొక్క న్యంగ్యతాదులో (మెల్టకన్ను ; తొట్టీపండ్లు, సెద్దకడుపు, 
గెంటుకాలు ఇత్యాదులు) గృహచ్చి[దములో, ధూమపాొనాది దురభ్యాసములో 
యెత్తి పొడుచుచు నడుగుట. 

ల సభ్య సంబంధి వైయ క్తిక (పశ్నములు. అధ్యక్ష పృచ్చక నిర్వాహక 
సభ్యజనమునే క! యొకరిని (వెలెక్తి తీ చూపి వెక్కిరించుచు నడుగుట, ' 

8. అసభ్య (పశ్నములు, ముఖ్యముగా స్రీలు తలవంచికొనునంత 
వెగటుగా సిగ్గు విడిచి విచ్చలవిడిగా నడుగుట, 

శ, రాజకీయ (పక్నలు, |పభుత్యము, (పతిపక్ష భేదములు, వీనిని. 
విమర్శించుచు నడ్తుగుటి. 


ర సాంఘికాచార హేళన (పళ్నములు, హిందూ కె కైఫస్త సవ పవనం 
మత sree న్యవహారముల నవహేళన చేయుచు నడుగుట. 


అవధాని యిట్టి పళ్నముల నెంతో జాగరూకతతో నెదుర్కొని, సుకుమార 
మగా 'పాము బావని, బడియ విజుగసి' మెలపున సమాధాన మొసంగవలసి 
యుండును, op 


తృతీయ |పకరణము 298 


ఉక్రిపత్యుక్తి పద్ధతి 

అ[పస్తుత (పసంగి :- మీకెన్ని భాషలు వచ్చునో కొస్త సెలవిస్తారా? 

అవధాని ;. మా గురువుగారికి ఎన్ని భాషలు వచ్చు? 

అ. (ప ; పద్నాలుగు అని అంటున్నారు. 

అన : ఆ మాట వింటున్నారు గదా! 

అప. : నమ్మమంటారా? 

ఆవ : నమ్మి చెడినవారులేరు. 

అప : అది దేవుని విషయంలో. మీ [పకటన ఒక లోకో క్రి నలె ఉంది. 

అవ : అదేదో చెప్పండి. (ఆవధాని పద్యవిషయములు తనలో యోజించి 
'కొనుచుండును. ) 

అప : నీళ్ళలో గేదె ఉంది. పెద్ద పెద్ద కొమ్ములు హమ కన్నిపిస్తు 
న్నాయి. అది వట్టిదో, చూడిదో, పాడి దో, గొడ్డుదో తెలియదు. బేరం చెపు 
తున్నారు. సరిగా మీ వ్యవహారం అట్టుంది. కవులు వాసేవి అసత్య కల్పనలు, 
చేసేవి అసత్య (పకటనలు, మీక్షు కోపం రాకపోతే ఒక మాట అడుగుతాను. 
అవ : అడగండి. మీకూ కోపం రాకపోతే నేనూ ఒక మాట అంటాను. 
ఆ.[ప : అదో కోపం వచ్చింది. తప్పంటే క్షమించండి. పద్నాలుగు 
భాషలు వచ్చునంటున్నారే, ఆ భాషల పేర్లు చెపుతారా? 
అన; గుండెలుంటే గురువుగారినే అడగండి. 

అ.ప: ఆక! దుర్వాసుడు. 

అవ ; కలు దుర్వాసులు కారు. బట్టలకు అత్తరు రాచుకొంటారు. 

ఆ (ప : దుర్వాసుడంచే మలినవస్త్రం వాడనే ఆర్థం త్రీస్తిరా? కవులు 
ద్విజిఫ్వూలు, కుటిలగ తులు 

అవ ; వంకరటింకరగా నడిచేది, కటిచేదీ మీరే. 

ఆప: నాకు కోజులు లేవు (అతనికి ముందటి పండ్లుండవు సభలో 


నవ్వులు) 


994 అవధాన విద్య 


ఆవ ; చాలా సేపయింది. ఆలసినట్టున్నారు. మంచితీర్థం పుచ్చుకోండి, 
అప - పుచ్చుకొనే గిచ్చుకొనే అలవాట్లు కోవల కే. 


ఆవ: ఆ యర్థం ఎవరికి స్ఫురిస్తుందో వారికే ఆ యలవాటు ఉంటుంది, 
మంచినీళ్ళు (రాగ రడి, 


అ (ప్ర ‘ ప్సీక్ల మేమే సీళ్ళు [తావిస్తాము. 
ఆవ; తెలుస్తుంది కదా, యెవరు నష తాగేది, 


ఈత రానివాడు బావిలో పడినచో నీళ్ళు దావును. మునిగిపోవును, |తేతా 
యుగములో వాలి దళకంఠుని చంకలో నిటికించుకొని, సప్త సాగరములలో 
ముంచి నీళ్ళు [దావించిాాడు, ఆ కథనుబట్టి లోకములో ఏడిపించి యేడు 
భెలువుల నీళ్ళు (తౌగించినాడ ‘SSA పుట్టినది, ఆ నుడి ననుసంధింపవలెనని 
సృచ్చకుని (సయత్నము. 
అప, ;= ఉందే మెందుకు వేసుకొంటారో చెప్పగలరా! 
ఆవ ;= “యజ్ఞోపవీతం హి నామ (బాహ్మణస్య మహదుపకరణ దవ్యమ్‌.' 
ఏతేన మాపయతీ భీ త్రిషు కర్మమార్ష 
మేలేన మోరయతి భూషణసం| పయోగాన్‌ 
ఉద్ధాటకో భవతి యనిద్భఢే కపాటే 
దష్టస్య కీట భుజగ పరివేన్టనంచ.' (మృచ్చకటికము) 
ఆ [ప ;= మీరు దొంగలు, 
అన ;* భుజంగ ఏవ జానీరే భుజంగచరణం సఖే! 
ఆ (ప [జ ముసల్మానురికు పీలకీ ఉండదు, ఏల? 
ఆవ ;* ఉండదనీ యెవ రన్నారు? 
అప నలః or 
అవ := (గడ్డి స్వామీ! మనల్మానులు కూడ పిలక ధరిస్తారు. చూడండి; 
ఎజ్జటోపీ, దాని వెనుక నల్ఫదారాల కుచ్చు వేలాడుతూ ఉంటుంది, అదే పిలక, ... 


తృతీయ | పకరణము 295 


పానకములో పృడక 
అవధాని ఆఫకవిత జెప్పుచుండ గా పద్యము నడుమ నః పస్తుత పసంగి 
అడ్డ గాలిడుట పానకమున బుడక వంటిది. 


అ 


పోలీసునకు పట్టుపడిన నెజజాణయైన యభిసారికను గుటించి యాథువుగా 
జెప్పగోరగా, నొకపృచ్చకున కవధాని పద్యము జెప్పుచున్నాడు. 


“చం, 'జడియుచు చెట్టనీడ నభిసారిక డాగిన జూచి, యారెకుం 
డొడిసి కరమ్ము పట్టికొని, యూదెను వీక.... ' 


ఇంతలో అ|పస్తుత పసంగి జోక్యము చేసికొని, “అయ్యా! ఆగండి. తమ 
రెప్పుడైనా పోలీసులకు పట్టుబడినారా?” అని ప్రక్నించును. ఆతని కేదోయొక 
సమాధానము చెప్పి. ఆతనిని వదలించికొని, వెనుదిరిగి చూచుసరికి, ఆకాశము 
.మెజిసిన మెజపుదీగవలె సాగిన పద్య మెందాక వచ్చినదో, యెక్కడ నిల్చినదో 
కనబడదు. అడ్డగింపకుండినచో ఆ ధార అల్లే సాగిపోయెడిది. ఇపుడు పునఃపాకము 
-చేయట- అనగా [కొత్త పద్యము రచించుట- కష్టము కాదు. కాని, ఆ పని చేయ 
"గూడదు. పూర్వ పో క్రపద్యపూర్వార్థము స్మృతిపథమునకు దెచ్చికొని, దానినే 
సక్రమముగా బ్నూర్తి చేయవలెను. 


అభిసారిక [మాకుల నీడలో డాగికది పోలీను పట్టుకొని పీక & ఏనాడు. 
తరువాత ఏమి జరిగినది? 


“పుృటాపటిన్‌ భటుల్‌ వడి బరువెత్తి వచ్చి. రల చెదలి ఫక్కున నవ్వి 
భార్య పై గడుసుదనంబు జూ పెడు మగండవు పొమ్మనె, నెంత జొణయో!' 


why 


1 ఆలుమగల నడుమ, గృహచ్చి,దము లెన్నోయుండను. పోలీసు గూడా 
గృృహస్థుడే. ఇది యతని యింటిగుట్టు, రట్టు చేయదగదని యతనితోడి భటులతని 
దోడికొని, ఆమెను విడిపించి వెళ్ళిరని పద్యభావము, 


298 'అవధాన. విద్య 


అపస్తుతపస సంగి :- 1. సొంతము యోజించికొని గుర్తు పెట్టుకొని తెచ్చి 
నవి. 2. (పకరణాను పస క్రములైనవి శి. సభ్యులందజేసినవి _ సక లవిధ 
(పళ్నలు కలిపికొట్టుచుండును. అవధాని మౌని కాక, యేదోయొక యొడుప్పులోడి 
సమాధానము చెప్పుచుండ వలెను. 


అ | పస్తుత పసంగి సభ్యులంద జేసెడి [పశ్నలకు చేయి చాపుచు వచ్చిన, 
త వ పరంపర హనుమంతుని తోకయగును. అయినను పరవాలేదు కాని, 
అసభ్య (పళ్న లపక్వబుద్ధులగు బొల వృద్ధులు లాలసలో | వాసి కాగితము చేతి 
కిత్తురు మటికౌ:దరు సమస్య లిత్తురు. ఇది సమస్య కదా ఆనిన, అవును. 
అవధానుల కిదేమి లెక్క? యందురు స్వీకరించిన ఒక చిక్కు. తిరస్కరించిన 
ఒక చిక్కు. ఆ|పస్తుత పసంగి సదస్యద త్త |పళ్న సమస్య లందికొనుట సమం 
జసముకాదు. ఆది యతని పార్ఫక్యమునకే దెబ్బ, 


అవధాని సమాధానము లెట్టుండ వలెను 2 


అవధాని తన మాటకారితనము చూపింపవలెనని చేట భారతము చెప్పుట 
వాచాలతయగును. సంభాషణము సాగదీసినచో వృథా కాలవ్యయమగును. ఒక 
చిన్న మాటతో ఎదుటి వ్యక్తి మొగాన గుప్పున రంగుపొడి చల్లినట్లు సమాధానము 
గుష్పవలెను, సభ్యులు గొల్లున నవ్వుదురు. ప్పచ్చకుడు ఆ మాట (తిప్పికొట్టుటీకు 
గాని, మణీ నోరెత్తుటకు గాని వీలుగాని విధముగా గుప్పవలెను. ఆది సమా 
ధానము. ఇట్టి సమయోచిత చతురో క్రిస్ఫూ ర్తి లేని యవధాని రాణింపడు, 


ఇది యొక్‌ కళ కాని కళ. ఆనగా మానవుడు [పయత్న పూర్వకముగా 
సాధించెడి విద్య కొదన్న మాట 


Edward Sullivan (1862-1928) ఈ చతురో క్తి లీలను Artless 
Art అనెను, 


“A good repartee is the saying of some thing on the 
spur of the moment which, by the unanimous consent of 
its hearers, leaves the person replied to practically. destf- 
tute of further speach by way of defence”, జీ (= 


తృతీయ | పకరణము 297 


“నీ కుక్కా ! ఆందే యే మక్కా !” యన్నదట. ఇదొక తెనుగు సామెత 
“కుక్కా” యన్నది తిటు నీచురాలని యరము. ఆవేశము పటజాలక యన్న మాట. 
ట్‌ @ి ట్‌ 
దానికీ జవాబు ఆర్జ్భ్రమైన | పేమతోడి 'అక్కా' యన్న బాంధవ్య వ్యంజకమైన 
సంబుద్ధి. అక్క సహోదరియెనపుడు వయసుచేత పెద్దది. కానపుడు గుణముచేత 
పెద్దది. “కుక్కా. యని తిట్టిన వ్యక్తిని 'ఆకుక్క యొక్క అక్కా !' యని మాజు 
తిట్టుటయేయెనను ఇదెంతో మృదువుగా నున్నది.ఈ మాట విన్న ఆ యక్క. మొగ 
మింత చేసికొని తలవంచికొనవలసినదే. తెలివిగలదియెనచో దాననుకొన్న 'డొకటి 

యైనది యొకటి-యీ పరిణతికి ముసిముసి నవ్వు నవ్వును. 


ఆ విద్యదంగనావాల పతీతార్థమగు నిట్టి య|పస్తుత [2 పసంగము ఆష్టావ 
ధాన సభకు జీవకళ గూర్చు విలక్షణాంగము. 


వ్వసాకరి 


'ఓం నమో నారాయణాయ.' ఇదొక వాక్యము 

ఇందలి యక్షరము లొక కమమున నన్వితములై ఆర్థసహితములై 
యున్నవి: “ఓమ్‌” (పథమాక్షరము. య" యష్థమాక్షరము. 

పృచ్చకుడు (పతి వర్ణమునకు దద్వర్జా[గభాగమున [గ్రమసంఖ్య వేసి పెట్టి 
కొనును. అవధాని పద్యరచనాదికార్యవ్య[ గత పాటించు వేళ కనిపెట్టి ర్‌/రా అనెడి 
' కోగోశపుదునుక' చేతి కిచ్చి చూడనిచ్చి, వాపసు తీసికొనును. తరువాత అద్దె వేచి 
యుండి, $/మో అనెడి కాగితపుదునుక వెలికి దీయును. తర్వాత 7 /నా అనెడి 
కాగితపుదునుక జూపుకు. ఆమీద నెపుడో !/ఓమ్‌ అనెకి కాగితపుదునుక జూపును. 
ఇప్పటికి నాలుగు అక్షరముేే వచ్చినవి. 'ఓమ్‌' అకగానే అది అషాక్షరీమం[త 
మని ఆవధానికి సగముననే వ్యసాక్షరివాక్యస్వరూపము గోచరించును. 

కొందరు MAY GOD BLESS YOU అన్న ఆంగ్లే యవాక్య మిత్తురు 
పదుమూ డక్కరములలో నాజేడక్కరములు వ్యస్త పోక్తము లగునప్పటికి వాక్య 
స్వరూపము ఆంగ్ల వాసనగలవాడై నచో ఆవధానికి ఆవగతమగును. 

లేదు. ఆఅశుతపూర్వ మైన వాక్యమేదో యిత్తురు. అపుడో! అపుడు పదార్థ 
వాక్యాన్వయ[కమము - అక్షర శిరస్సంఖ్య దిక్కు. 

దిక్కులేని వాక్యము, అర్థములే ఏ పదములు, భాషకాని భాష యిత్తుకు. 
అపుడెట్టు? అపుడు అక్షర శిర సంఖ్య, మేధాదక్షిణామూరి దిక్కు... 


అష్టభాషల యందు వ్యస్తాక్షరి వాక్యగుచ్చములు తద్గువృ సంఖ్యా కమమున 
జోడించికొని అవలీలగా శెప్పజాలు మేధాశాలియైన (శ్రీ మాడభూషి వేంకటా 
చార్యుల వారికి, అష్టావధాన పదత్తై కభాషావ్యస్తాక్షరి “లీల గుడి [మింగు వానికి 
లింగ మెంత” యన్నట్ల్టుండెను. 

శ్రీ మాడభూషివారి పద్ధతి జూచి, : వారి. యాధ్యక్యముననే .. యష్టావధాన 
మొనర్చి యభినందితులై న పిఠాపురపు దేవులపల్లి సోదరకవుల వ్యస్తాక్షరి నిర్వ 
హణ ప్రతిభ అంతటీది కాకపోయినను ఆబ్బురము గొలుపునదే, 


తృతీయ | ప్రకరణము 299 


“టోల్‌, ఫర్‌, ది, ష్‌ ది, బేప్‌, దటార్‌, నోమోర్‌, ఆల్‌, సంక్‌, బినీత్‌, 
ది, వేవ్‌, క్లోస్‌లీ, దెయిర్‌, నేటివ్‌, షోర్‌. 

(“Toll for the brave, the brave that are no more. 
All sunk beneath the wave closely their native shore” ౧ 

మీది మచ్ళవాగ్గుచ్చకవ్యస్తాక్షరి ఫ్రీ దేవులపల్లి సోదరులు 8-11- 18986 

నమున మైలాపూరులో జరిగిన యష్టావధానమన జెప్పిరి, 

ఫ్రీ తిరుపతి వేంక టేశ్వరులు జర్మన్‌ భాషా పద బంధమును, basal 
ద్యన్యభాషా వృత్త తములను గైకొని చెప్పిరి. 

జర్మన్‌ భాషలో సీయబడిన వ్యస్తావరి. 

1. యిష్‌ 2 పైజ్‌ $ నిష్‌ట్‌ 4 వాన్‌ 5 సోల్‌ 6 యెస్‌ 7 బడాయి 
చెను రీడాస్‌ ౪యిష్‌ !0యిష్‌ 11సో 12 [టీవరిష్‌ 18 దిస్‌ 14 అయెన్‌ 
15 మెర్కెన్‌ 16 హౌస్‌ 17యిల్టెన్‌ 18 ల్రైటెన్‌ 19 డాన్‌ 20 కంపెట్‌ 
21 నూర్‌ 22 జొస్‌ £8 డెన్‌, 

బహుభాషా సంకర శార్టూలవి కీడితవృ త్త వ్యస్తాక్షరి: 

“యూయం, తత, సిడౌన్‌, తథాపి, వెరివెల్‌, తస్మా, న్మమాయా, థ్‌ 

నోగోసార్‌, మదరాసుకాయకరితం హింగేందు బాయేందునమ్‌ 

సింగత్ప్చూరయ, సింగకూద, విడుదల్‌ , సీవాడ నంటింగదా 

కిస్వాస్తే మయి టో ల్రహుం, ఆటీ సునో తక్సీర్‌ నమేరే ఉపర్‌,' 

(189.1888. బందరు) 

ఈ పద్యమున ఛందము కొంత సహకారి కావచ్చు. కాని, బహుభాషా 
సాంకర్యమ చీదర గొల్పును, .. 

(క్రీ ముత్తు అయ్యరుగారు అచ్చముగా ద్రావిడ భాషాబంధమున a 
యొక నూతన “డమ” నిచ్చిరట. తెబుగు కవుల చెవుల కిదియు గటువుగనే 
కనబడును. 

“అట్టావదాని గళ్‌ ఇయ, వల్లె మెన్‌ డవై పుహుందు 

తట్టామలే శిలర్‌ త శ్రశిస్సార్‌ విల్లితన్‌ శరంబోల్‌ ” 

ఎన్టేపుహుం[డు పిన్నె పై చ్బెటైట్టింగివరై యొప్ప , 

ముట్టాడ శెయ్యవల్దారిల్లె యేయింద మొయిణిల త్తె." 

అర్థాన్వయ్మ క్రమరహిత వాక్యతతీ ధారణయందు నిల్సికొనుట కష్టము, 


:800 'అవధాన' విద్య 


మణీ మన యవధాను లెట్లు సాధించిరి? ఈ సాధనము గుణించి pee 
జాంతరమున జర్చింపబడినది 


వ్యసాక్షరి ధారణాశ క్తి పరీక్షకు శాణోపలము, 


లోకరూడి గన్న ఆభాణకములు, (పసిద్ధ పూర్వకవి పద్య గద్య భత 

నిచ్చినచో నేయిబ్బందియు నుండదు. సగము ముప్పాతిక వర్ణములు చేతికి. వచ్చి 

..నంతనే తెలిసిపోవును _అడ్డదిడ్డపు వాక్యములు, అర్థములేని పదములు కూర్చి 
యిచ్చుట = అన్య భాషాఫణితు లిచ్చుట రెండును సమానమే. 


నిర్వహణ|కమము :-- ఒక పర్యాయ మొక వర్ణము లేదా యొక పదము, 
సంఖ్యా సహితముగా నవధాని కీయవలెను. ఇచ్చుట యనగా దత్తము చేయుట, 
“నోట జేప్పవచ్చు కాని, *చ' అని చెప్పివచో, హస్యమా? దీర్భమా? దంత్యమా? 
సక్రాలవ్యమా? పరుషమా? స్థిరమా? ఇన్ని (ప్రశ్నలు వేసి తదుక్తవర్ణస్వరూపము 
నిర్ణయించికొని, స్వీకరింపవలసి వచ్చును. కనుక పృచ్చకు డొకపని చేయను. 
తా నీయదలచిన వ్యస్తాక్షర బంధము ఏకైక వర్ణముగ గాని, యేకైక పదముగ 
గొని విభజించి యెన్ని విభాగము లేర్పడునో ఆన్ని పత్ర ఖండములు - సిద్ధ పజచి 
కొని, వాని మీద సఫంఖ్యముగా దేయవర్ణమో దేయపదమో (వాసి పెట్టికొని, 
అన్నిటిని గలిపి, |కమము తప్పించి, ఒక్కొక్క పతఖండ మొకొక్క-సారి, 
సమయము చూచి, అవధాని చేతి కిచ్చుచుండును. అవధాని జూచి (గహించి, 
న ఖండము తిరిగి యప్పుడే పృచ్చకున కిచ్చి వేయచుండును. 


" ' దృష్టిలేని యంధు' లష్టా వధానము చేయునపుడు న. కాన్‌, 
వ దునుకలు చూపించుట యుండదు, 


' 
Gr 


.శ్రవణేందియముతో (గ్రహించి, మెదడున నిల్పికొనుట కంటె, _జక్షు 
రెందియములే గ్రహించి మెదడున నచ్చు (గుద్దికొనుట లాభదాయకమైన 
విషయము. 


(గుడ్డివారి కిసొకర్య మండదనుకొ) నుట కనను. . . అంధులు 
చవు[శృవోలక్షణ విశిష్ణులు. న 


బి.సి. 


67 
68 
68 
74 


85 
91 
96 


ఇంగ్లీషు తారీఖులకు వారములు కనిపెట్టు విధానము 


| 
8001 
2801 
1601 
901 
201 


500 
1200 


1600 
2000 


వొారకథనషము 


2 8 కీ ర్‌ 6 
8101 8201 
2401 2501 28601 2701 2801 
1701 1801 1901 200! 2101 
1001 1101 1201 1801 1401 
801 401 501 601 701 
1 
400 800 200 100 0 
1100 1000 900 800 700 
1700 1600 1500 1400 
1901 1800 1700 
2800 2200 2100 
రెండవ పట్టిక: చిల్లర నంఖ్యలకు (భువనములు 
2 వ 4 ర్‌ 6 
వి 8 4 ర్‌ 
లి 9 10 11 
18 14 15 16 
19 20 21 22 
24 25 26 27 
80 81 శీలి 88 
86 87 88 89 
41 42 48 44 
47 48 49 50 
52 58 54 ర్‌ర్‌ 
58 59. 60 8 1 
64 65 66 67 
69 70 71 72 
75 76 77 78 
80 81 82 88 
86 87 88 89. 
92 98 94 95 
97 98 99 


2901 
2201 
1501 
801 
101 


600 
1800 


17 
28 
28 
84 


45 
51 
56 


62 


78 


T9 


84 


..90 


802 అవధాన విద్య 


మూడవ పటిక: మాసములకు 


ట్ర 


సౌ 1. ఆగష్టు ఫ్మిబవరిలి.జూన్‌ ఓ సెప్టెంబర్‌ 5. వ్మపిల్‌ 6 జనవరి 7. (0)మే 
మా మార్చి సెంబర్‌ జులై అక్టో బర్‌ 
న్య 

వ 

త్స 

ర్‌ 

ము 

న్‌ 

కు 

లీ ఫ్మిబవరి నవంబరు జనవరి 

పుకు. 


[కీస్తపూర్వపు సంవత్సరముబకు గాని, క్రీస్తు తరువాతి సంవత్సర ము 
లకు గాని, పై పట్టిక ల నుబట్టి, శీర్షకాంక ములను గలిపికొని, వార సంఖ్యయగు 
నేడింట భాగించినచో మిగిలెడి శేషాంకమునుబట్టి (పథమారాకొదిగా భాన్వాదివాసర 
ములు నిర్ణయింప నగును శేషము. సుస్న మిగిలినను, ఏడు మిగిలినను శనివార 
మని తెలిసికొనవలెను, 

41019076 తేదికి వారము గనుగొనుట- 


1900 లకు శీర్షుంకము హ్‌ 2 
76 చిల్రరకు .... Nae 4 
అక్టోబరుకు వ 6 
తేది ఖే 4 
మొత్తము i 16 


పదునారును వారసంఖ్యతో అనగా ఏడుతో భాగింపగా శేషము రెండు 
వచ్చును. వారములలో మొదటిది ఆదివారము, రెండవది సోమవారము. కనుక, 
1976 సంవత్సరము అక్టోబరు నెల నాలుగవ తేది సోమవారమని చెప్పవలెను. 

మునుపు పేర్కొనిన పట్టికలు మూడును అవధానికి కంఠ పాఠముగా నుండ 
వలెను. అంకేలు కూడుట భాగించుట మనసులోనే చేసికొనవలెను. ఎక్కడ ఇసు 
మంత పొరపాటు ఘటిల్రినను వారము తప్పును. 

అభ్యాసముచే దీనిని సాధింప వచ్చును. చాల తేలిక. 

ఈ పద్ధతి జ్యోతిష విదా్శిపకాశిక' యందు పస్ఫుటముగా వివరింపబడి 
నవ 


పుష్పగణనము = ఘంటాగణనము 


అవధానమునకు గుర్తులుండునని (శ్రీ కొమజ్జాజు వేంకట లక్ష్మణరావు 
పంతులుగారనిరట. వారు విశేషించి వై దక వాజ్మయ పరికోధకులగుట, వేదావ 
ధానులకు వర్భస్యరావధాన సంబంధియగు నొక చిట్టా యుండునన్న రహస్యమెటిగి' 
మన యవధానులకు దాదృశ్యమైన చిట్టా యుండునని భావించియుందురు* 


కొందరనధానులే మాకు గొన్ని గుర్తులున్న 'వన్నారు. అట్టివారి గుర్తుల 
గుజించి [పకరణాంతర మున జర్చింపబడినది, 


మాడభూషివంటివారు మేధిష్లులైశ పండిత (శేష్టులు, వారికే గుర్తులు 
నక్కజలేదని వారు సాధించిన మహా కార్యము లెజీగినవారు గుర్తింపగలరు. 
సాధారణావధానులకు గుర్తులుండు ననుమాట ఒక్క. పుష్ప ఘంటాగణన విష 
మున మా (తము పాక్షికముగా నంగీకరింప వచ్చును. 


ఘంటాధ్యని స సంఖ్య మనసున నిల్చుట కష్టము, ఎంత నిలుపుకొందమని . 
యత్ని ంచినను అది నీటిమీఏ [వాతవలె, ఫర్‌ ఎడి యేర్చడినంతనే యంతరించు 
చుండును. |పయత్నము ఫలించు వైన మగుపడదు. అందుచేత గొందరవధాను 
లొక మార్గము గనిపెట్టిరి. అశ్విన్యాది నక్షతము లిరువదియేడున్నవి కదా! 
ఒక పువ్వు వై చినపుడు లేదా ఒక గంట [మోగినపుడు “ఆళ్విని' అని గు ర్రుపెట్టు 
కొని, మనసులోనే, రెండవగంట (మోగినపుడు “భరణి'యని గుర్తు పెట్టుకొని 
యీ క్రమమున నిరువదియేడు పూర్తికాగానే తిరిగి యశ్వనితో మొదలుపెట్టి 
లెక్కింతురు. మద్దురువులీ పద్ధతి పాటించిరి. మటీకొందరు మేషాది ద్యాదశరాశి. 
చక్రమును దీసికొందురు. రాశి చృక్రమును మనసులో జూచుకొనుచు, మొదటి 
గంటి [మోగినపుడు ' మషరాశి'యని ఆయిదన గంట (మోగినవుడు “సింహరాశి 
యని, పదునొకండవ గంట _మోగినపుడు “కు “కుంభరాశి యని గుర్తు పెట్టుకొనుచు, 
పండెండు కాగానే తిరిగి మేషరాశికి వచ్చి లెక్కింతురు. నక్ష తము మీదగాని, 
రాశిమీద గాని దృష్టినిల్బుటకు కొంత యాదరువుండును. నక్ష[తము బట్టి, రాశిని 
బట్టి త తత్సంఖ్య లూహించుకొనవచ్చు. గుర్తులనగా నీవియే గుర్తులు, 


804 అవధాన విద్య 


పుష్పగణన విషయమునగూడ నిదే పద్ధతి. పువ్వులతో నవధాని నపు 
డప్పుడు కొట్టుచుంధురు. ఆ దెబ్బల నవధాని లెక గ పెట్టుకొనుచుండును, 


ఘంటాధ్యని |శ్రవణేంద్రియ గోచరము కాగా, పుష్పతాడనము 
త్మ గిం ద్రియ గోచరమగును' ముకుపటి పండితులు నిష్కంచుకులు. నేటి 
పండితులు చొక్కాలు, కోటులు ధరింతురు. చొక్కామీద గాని, కోటుమీదగాని 
విసరి. విరి చేసినచో దాని తాకు స్పృష్టత్వచము కాజాలదు. కనుక పుష్పతాడన 
మీనాడు (పచారమున లేదు, 


పూర్వమవధానులు సేలువలు కప్పుకొని తిరిగెడివారు. సభలో సేలువ తీసి 
నడుమునకు జుట్టుకొనెడివారు. (పష్టలు పృష్టదేశ మున పువ్వులు రువ్వుట వారికి 
సువిస్పష్టముగా దెలిసెడిది. 


అవధాని యోచనామగ్ను కైయున్న వేళ గంట కొట్టినచో ఒక్కొకవేళ 
తద్ధ్యని యతని మనసున కెక్క_కపోవుటయు సంభ వింపవచ్చును. యోచనాగాఢత 
యటువంటిది. వీపున బుష్పముతో గొట్టినచో యోచనాము ద సడలును, నిద 
పోవువాడు గూడ పూ మొగ్గతో గొట్టినచో దిగ్గున లేచును. పరధ్యానమునున్న వానిని 
వెన్నుదట్టి పిలుచుట కలదు కదా! 


గంటలు లెక్కించుట కంటె పువ్వులు లెక్కించుట సులభము, 
తక్కిన సారస్వత విషయముల తప్పొప్పులు కచ్చితముగా లెక్కింప 
గలవారుండరు. కాని, పూలు వేయుట, గంట కొట్టుట సభలోనున్న చిన్న పెద్ద 


లందరు లెక్కింపగలరు. సరిగా చెప్పినా, తప్పెనా గు ర్రింతురు, 


సంఖ్య ఓండు రెండు అటో యిటో చెప్పినను మన్నింపదగునని శ్రీ బెళ్ల 
పీళ్ళవా రొక యుదారపుమాట చెప్పిరి. 


శానా రము 


థి 


శాస్తా9ర్థ విచార స్వరూపము శ్రీ కాశీ కృష్ణాచార్యులవారి అవధానమునుండి 
దిజ్మా|త ముదాహరింతును 

పృచ్చకుడు- "అయ్యా! “మొల్క.చనంగవ' యను [ప్రయోగము వ్యాకరణ 
విరుద్ధము, వ్యాకరణ పకారము పదమధ్య “లు రు డుల కుకారలోపము పైకల్పి 
కము. ఉదాహరణము = కులుకు కులు, చేరుచు చేర్చు, కడుపు కడు, 
ఇచట “మొలక' శబ్దమే కాని, “మొలుక' శబ్దము కాదు. కనుక 'మొల్క.' అను 
[పయె'గము తప్పు అని పూర్ణ పక్షము. 

ఆచార్యులవారి యు క్రి ; 

“ప్రాయేణ వైయాకరణాః పిశాచాః పయాగమంతై ర్విసివర్తనీయాః' 

వెలగ = వెల్లి యని నరసింహకవి (ప్రయో గించెను, మొలక మొల్కయని 
యగసాలే భ దయ (పయోగించెను పైయిద్దరి కవుల సాక్ష్యము విచారించి, నాపై 
మోపిన యభియోగము దొలగింపుడు. 

ఇంకొక శాస్త్రార్థము. అష్టావధాన సందర్భమున జరిగినది కాకున్నను 
సంస్కృత భాషా మాధుర్యము నెటీగించుటకై ఆచార్యులవా రుట్టంకించిరి. 

'ఆమి! అవధాని మహాశయ! భవ్య దచితపద్యే లక్ష్మీనరసింహ  నఖానాం 
బాలచం[ద తొల్యం వర్ణితంఖలు ? త దసమంజసమ్‌, కుత ఇత్యు కే, తేషామేవ 
నఖభానాం పూర్యార్థే వ జసామ్య ముక్రమ్‌. తేన హేతునా, నరసింహ నఖరేష 
తై క్యకారిన్యే వర్డితే ఇతి జ్ఞాయతే. ఉత్తరార్ధ తు బాలచం| దాంకుర సామ్యకథనేన, 
శె త్యమార్దవే వర్జితే ఇతి జ్ఞాయతే, తత్కథం వ్యధికరణధర్మాణాం సామానాధి 
కరణ్యమ్‌? ఇత్యయం పూర్వపక్ష।ః 
క కిఖామణే ! .... (హయతామ్మత సిద్ధాంత వాక్యాన్యస్మ 

అయి! మహాభాగ! వధికరణానామపి ధర్మాణాం దేశకాలభేదేన సామానాధి 
కరణ్యం సంగచ్చత ఏవ, యథా సంయోగ తదభావయోః ఏకస్మిన్నేవ వృత్నే 
ఆగావచ్చేదేన కపి సంయోగః, మూలావచ్చేదేన తదభావశ్చ. దృశ్యతే, వ్యధి 
కరుణా వపీ తథా, 

20) అరై 


హరన 


చతుష్టన్గికళలలో “సంపాఠ్య' మనబడునదే సహపఠనము, 


తత్ర పూర్యధారత మేకో [గంథం సఠతి. ద్వితీయ స్తమేవ అక త 
పూర్వం తేనససహ తథైవ పఠతి. (జయమంగళ టీక) 


శ్రీపాద కష్ట మూరర్తిశాన్రీ గారు మహమ్మదీయ డొకాయన భోరాను 
చదువుచుండగా ఆనన [పక్కన గూర్చుండి స్వరము గలిపి, సహపఠనము 
గావించి మెప్పువడసి రట, 


ఈ విద్య యెట్టి దనగా, గాయకుడు నింత కల్పనలతో పద్యమో పొటయో 
పొడుచుండగా జం తవాద్యము దానితో జోడించుట వంటిది. 


ఆకొశ పురాణము 


ఆకాశపుపురాణము పంచలక్షణవిలక్షణమగు పురాణము కాదు. 


పృచ్ళకు డేదేనొక (పసిద్ధ కథ సూచించి, దానిపై పురాణము నల్లి చెప్పు 
మని కోరును. అప్పుడవధాని యాకగా పద్యము లల్లి పురాణధోరణి గొని చెప్పును, 
కథాకథ్రనపథమున నవధాని కేయడ్డంకులు నుండవు. స్వచ్చందవిహారము సేయ 
వచ్చు. ఆకాశమున బయనించు విమాన మెట్టు జోయినను బోవచ్చును గదా! 
ఇదియు నే అందుకే దీనికి ఆకాశపురాణముని పేరు పెట్టిరి, 


(శ్రీ తిరుపతి వేంకటకవులు ఆకాశ పురాణమున కుదాహరణముగా శ్రీ వేంకట 
గిరి రాజావారి రామేశ్యరయా త (పకటించిరి, రొజావారు బహృత్మేతములు 
దర్శించినట్లు, బహుతీర్ణములు సేవించినట్లు చెప్పిరి. అయ్యె యూళ్ళ పేళ్లు తత్కాల 

౧ థి ౮ య్‌ ల %* ౧ 
కల్ప్యమానపద్య చృందోనుకూలముగా వారు కల్సించికొన్న వియ, అందులకే 
“ఇందలి పుణ్యస్థలముల పేళ్లకు మేము త్తరవాదులము కొము అని ముందే విన్న 
వించుకొన్నారు. ఈ పురాణమున - “అచ్చటి, 'మజియు నచ్చట', 'అయ్యెడ', 
'“ఇదియునుంగాక ' వంటి యనుసంధానవచనములు, సీసములు, గీతములు, కందము 
లన్నియు గలిసి, మొత్తము నలుబదియా అువర కున్నవి. వృ తములు= చంప 
కోత్సలాదులు- లేవు. ఉన్న సీసము లన్నియు దేవతాస్తుతి నమస్కృతి 
పర్యా ప్పములు. 


ఢీ కాశీ క్ర ఎష్టాచార్యులవా రుదాహరించిన పామూరి ఆకాశపురాణమన 
నాటు పద్యములు, నొకవచనము వెరసి యేడున్నవి. ' విషయము వారి పామూరి 
రాక మ్మ్నాతమే, 


ఫ్రీ తిరపతి వేంకటేశ్వరులు వానమామలాష్టావధానమన దై.వ ప్రార్థన 
ముతోసహ ఏడు పద్యములే సెలవిచ్చిరి, 

ఆకాశ పురాణము నకు పద్యగద్యసంఖ్యానియమ ముండదు. సమయమునకు 
దగురీతి పురాణము పెంచుటయు |ద్రుంచుటయు నుండును, 


908 అవధాన విద్య 


వా స్తవస్థితీ పరికించినవో ఆకాళపురాణము జంటక వుల సొ త్తనిపించును, 
ఓంటి కవి చెప్పినచో అంత ర క్రి కేట్టదు తానే పాడుట తానే డోలు వాయించుట 
వలె నుండును. జంటక వులలో వాగ్మియైనవాడు వ్యాభ్యానించుచుండును. వేత్రొకడు 
[గంథ్రమను జూచి చదివినట్టు సద్యఃపద్యగద్యక ల్పనము కావించుచు జదువు 
చుండును. ఒక పద్యముకాగానే “తదనంతరంబ' యని యాగును. ఆగి యాగక 
మునుపే, రెండవవాడు వ్యాఖ్యాన మారంభించును. ఉన్నది లేనిది పద్యమును 
పిండి రసము దీసి చమత్కారము సండించును, ఈలోగా మొదటివాడు కథా 
కల్పనతోబాటు, గొంతుకయు సవరించుకొని, పద్య మె త్రికొనును. పురాణవక్త 
యిష్టుల బొగడవచ్చు, అనిష్టుల దెగడవచ్చు. వ్యాఖ్యాత మణీంత చిదుగ వచ్చు, 
పొదుగవచ్చు. 


ఆకాశ పురాణము ఇటు అవధానులకు, అటు సభ్యులకు వినోదవ్యాపారమే, 


అష్టావధానమ.న నొక |పసిద్దకథ |గహించి, సాంగోపాంగముగా నిర్వ 
హించుట కలదు. దాని కుదాహరణముగా మహమ్మదీయుల వివాహమహోత్సవ 
వేడిక్రయందు జెప్పబడిన ముడుమాల సిద్దయ చరితము చూడదగు, 


ముడుమాల సిద్దయ చరి తము; 


కం. జగములు సృజించు నెన్వడు 
జగములు పోషించు నెవడు సమయ మెజిగి యీ 
జగములు హరించు నెవ డొ 
జగటీశ్వరు నాద్యు నెంతు స్వాంత మునందున్‌, 


వ॥ అని దై వస్తుతి గావించి నా వచింపంబూను ముడుమాల సిద్దయ 
చరి తంబునకుం గ థ్మాకమం బెట్టిదనినం 


కం, ఆదమ బీవీ సతిగా 
దూదేకుల పీరుసాబు దొడ్డగ్భ హస్థం 
డై డైన ్రిపరడై 
యాదట ముడుమాల [7 గానుమందు వసిందున్‌ 


తృతీయ (ప్రకరణము 809 


ఆ. పె 


కం 


చం. 


తే.గీ, 


తే.గీ. 


. పీరు దీరు డింట వీరకట్టియ వోలె 


గోడ కానుకొనియె గొజత దోచి 
కొజత యేమి లేదు కొడుకులు లేరని 
వంశవృక్ష మిగురు పట్టదనియు, 


వ॥ ఇట్లు చింతించుచు బీరదంపతులు. 


మందులు మాకులు దినుచుం 

బొందుగ మం|తములు యం తవ. లు పెళ్ళై యా 
[కిందించుచు నీష్టల మా 

[దిం (దవ్యము కర్చు చేసిరి సుతాపేక్షన్‌, 


తలపగ నింటనొంటగల తైలము మాయము గాగ బిబ్బికిన్‌ 
నెల మసలెన్‌ గరం బరుచి నెక్కొనె గర్భము నిక్కె, సంపదల్‌ 
తొలగ పకీరు చందమున దోచు గృహస్థుడు పీరుసాబు, తొ 
య్యలి యుదరమ్మునందు నిధి యబ్బునటంమను బొంగెనుబ్బునన్‌ 


వ॥ అంత= 


తల్లీ జవ్వన మనెడి యద్యానవనికి 
గండగొడ్డలియె పుటై ఘనశిరుండు 
నాళవేష్షిత గ్యాతుడై నాతులెల్ల 

(వేళ్ళు పిసికికొనచు జూడ బిడ్డ డొకడు, 


జందెమును వేసికొని పధి జానలార 
వీడు తొలిజన్మమునయందు ద్విజుడొ యేమొ! 
కాదు. సిదికా బచ్చా మృగాదు డనిరి 
0 (a 
బేరి మాటాడు చుట్టపు బేరటాండు. 


వ॥ ఇట్లు తూలకోధక కులంబున నుద్భవించిన స్తనంధయుండు [కమ 


పవర మనుండగుచుండ,నజక)_వచంటి చంటీవాని నకు)_న జేరు?కొని. 'కొడుక 1 
స్‌ © ట్ల గ గ్రా J 


810 అవధాన ఏద, 


నీయెత్తు బంగారు పోసి నిన్ను గొంటిమి సీవు పుట్టక మునుపు ఈ యింట నెక్కడ 
జూచినేను బంగారే. ఆది దాయారులకు జెందగూడదను నద్దేశంబున సాధులకు 
సన్నాాసులకు ధార వోసితిమి. ఇపుడు మాకు మిగిలినది నీవే. నీవే మా బంగారు 
కొండి వని ముద్దొడుచు మురియుచుండె, 


తే గీ. వీధిలో నాడుకొనచునుండ బిల్లవాని 
జూచి సాము, దికు డొకండు చోద్యమంది 
వీడు సిద్ధయోగీందుడై పేరు గాంచు 
గవియు గాగల డని చెప్పె నువిదతోడ, 


న॥ అది బిబ్బీ యుబ్బి తబ్బిబ్బై నేనింక నేమియు బనిసేయ నక్క_జలేదు. 
నాకొడు కొక్కడే యంద నుద్ధరించునని కూర్చుండియుండె. 


ఆ.వె, దూది యేకి యేకి ధూ దోగుచు నోలి 
వృద్ధుడయ్యె నంత వీరుసాబు, 
పిల్లవాడు పెరిగి పెద్దవాడై. చేతి 
కందిరాడు వాని చంద మరుదు. 


సీ ఒకనాడు సన్న్యాసి నికరంబు వెంబడి 
తలవంచికొని యూరు దాటిపోవు 
మూలికల్గొని కల్యమున నూజు నొకనాడు 
రసవాది సాధుల (పక్క జేరి 
ఒకనాడు తంబుర నూని యేలలు పాడి 
పొడీ చొక్కుచు సోలి (వాలు నేల 
గంజాయి చిలుమున గదియించి యొకనాశు 
గురువుల కందిచ్చు బరమభ క్రి 


పింజరి కొలాన బొడమియు బీరుసాబు 
మతము (దొక్కక యేవేని (బతుకుదెరువు 
కొజకు బాటుపడక నిరంతరము గాగ 
యోగసిద్ధుల వెదకుచు నుండె వాగు, 


తృతీయ (ప్రకరణము 811 


వ॥ బాతువుల [గుద్దను కోడి పొదిగి పిల్లలు సేయు కోడి పేడదిబ్బ 
లెక్కి చిదిగి పిల్చల బల్బు. పిల్లలు నిళ్లి గుంటలో దూకి గతుకుచుబోవు తల్లి 
[తోవ తల్లిది: పీల్చల [తోవ పీల్ణలది. కోడి పొదిగిన బాతు పిల్టవలి నప్పింజారి 
పోరడు, కని పెంచిన పితరుల బాసి తిరుగుచు, కందిమల్హయ పల్టియందు వీర 
(బహ్మంబను గురూ త్తముండు గలండని విని, యింట జెప్పకుండ వెడరిపోయె, 
సోయి 


తేగీ కందిమల్లయ పల్లెలో సుందరతర 
మందిరాంతరమందు గోవిందమ దన 
డొ తొడం జేర్చికొని, ముచ్చటల్‌ వచించు 


రాజయోగి సన్నిథీ కేగి యోజ నిలువ, 


వ॥ మందిర మూల స్తంభంబుల మాడి నిల్బియున్న గోవిందయ్య, 
ఓంకారయ్య, శివరామయ్య, పోతులూరయ్య యనబడు వీరయ్య నలుగురు 
కొడుకులలో జిన్న వాడు పోతులూరయ్య మండిపడి చేసన్న వాని |బక్కకు బిల్చి, 
దవ్వుల నిల్చి, “ఓరీ! నీదేకులము ? ఏల వచ్చితివి? చెప్ప" మని గద్దింప, సిద్ద 
బాలం డెగదిగ జూచి, 'ఏ కులమని వివరమడిగితే యేమని దెలుపుదు లోకులకు, 
పలుగాకులకు, దుర్మార్గులకు, ఈ దుష్టులకు Band 


“ఇంటిలోపల కరు గట్టికొని, మంటలోపల రాట్నం బెట్టుక్‌, కంటిలోపల 
కదురు బెట్టుకొని, ముక్కులోపల ఏకు బెట్టుకొని, చెవిలో బారా చేతికి దీసుక, 
నారాయణయను నరము తీసుకొని, అష్టాక్షరి యను తడక వేసుకొని, పంచాక్షరి 
యను పలక దీసుకొని, తకథిమి గుబదెబ గుబదెబ యేకిన కులమే నా కులము. 
. ఇక నా రాకకు గతంబెటి:గించెద నాలకింపు' మని పెడమొగము బెట్టి బిరుసుగ 
: నుత్తర మిచ్చు వాని యన్మత్త వైఖరి సహింపనోవక పోతులూరయ్య, .'ఓరీ 
. -పింజారీ! గంజాయి తల కెక్కినదా'? ఆని మెడబట్టీ గెంటింప నంకించు తటి 
లోపలనున్న (బ్రహ్మగురుండు వాని త త్వ వాక్యములు విన్నవాడ్తై చుట్టి చేత 
బట్టుకొని లేచి వచ్చి- 


812 అవధాన విద్య 


తే గీ. నాయనా! వీడు మనవాడు [తోయవలదు 
సిద్ధపదమును గోరి విచ్చేసినాడు, 
పరిశుద్ధ భావపదుడు 
లౌకికుడు కాడు సుమ్మని శేకరించె. 


అదియ సందని యెంచి పీరయ్య కొడుకు 
పపై వీరయ్య పాదముల్‌ గట్టిగ, “అరె! 
సిద్దుడవు నిన్నెజీంగితి శిష్య! లెమ్ము 

రమ్మ'ని గురుండు వాని శిరమ్ము నిమిరె. 


తే.గీ 


వ॥ ఇంతలో గోవిందమ్మ వచ్చి, తన కాళ్ళకు (మొక్కిన సిద్ధుని కనిక రించి, 
“ఏీగ్సునా పంచమపు తుం' డని మన్ని ౦చె, అంత వీరయగురుండు- 


పంచచామరము ; 


విభూతి పూసి బొట్టు పెట్టి వింతకూర్మి చెంగలిం 
ప భక్తుడైన సిద్ధు శిష్యవర్యుగా గహించి, త 
త్త భవ్యబోధ దేసీ వాని బంధముక్తు జేసె, పా 
పభంజనుండు స్వాంఘిర క్రభ క్తరంజనుం డొగిన్‌, 


వ॥ మజఖీయు “సిద్ధబోధం' బను [గంథంబు రచించి. 


తే. గీ, ఖాళ్ళు అప్పలకును |మొక్కరా దటంచు 
దండిగా దనలో దేవు డుండె నంచు 
తనువు తా గాదటంచు దత్య మెటిగిందె 
గురువరుం డన భవపురస్సరముగాగ. 


వ॥ అటుపై హేతువాదులగు కలియుగజనులు మౌర్ధ్యంబున నే తాడివిషయ 
గోచరంబు గాని చిత్కళావిశేషంబు చూపింపుమని గేశి సేయదరు గాన, ఆట్టీ 
దుర్గనుల దర్జించి వశీకరించుకొను తెజం గరింగియుండ వలెనని, యిల్లు వాకీలి, 
త్‌ తే పిల్ల; కుండ కుదురులేని యేకాకి సిద్ధయకు సరహస్యంబులగు మంత్ర 
తం (ర ్రయోగంబు లెరిగింస, నన్ని ట నారితేరి సిద్ధయ దిట్టయయ్మె. 


తృతీయ | పకరణము 818 


కం, 


ఆట వీరుదంపతులు మి 

క్కు_టమగు పు తవిరహమ.న గుందుచు గురుపె 
బటపట పండ్లు గొబుకుచు వి 

కటముగ దిట్టుచు నవాబు కడకుం జనుచున్‌ 


వ॥ కడపలో నవాబు కోర్టులో దావా వేసిరి. ఆది యెటువలె ననిన=కంది 
మల్చయపళల్లె వీరయ్య యనబడు కంసాలిగురువు, బంగారువంటి మా కొడుకు సిద్ది 


మతికి 


జీ జరి గ సట్‌ 
వదాంతపు డంకము వసి యళ్షీకి, వన్నెలు చిన్నెలు మార్చి, తనయొద్ద 


గూర్చుండ బెట్టికొని, మా నోట మన్ను గొట్టినాడు. దేవరవారు విచారించి మా కొడు 
కును మా కిప్పింపవలసినదని. ఆది విని నవాబు భగ్గున మండి, ముందుగా సిద్దిని 
బట్టుకొని రండని భటుల బంపిన తక్షణంబ చని వారు సిద్దయను రాజస మక్షమున 


సిలిపిరి. 


తే. గీ. 


లే, గీ. 


నల్ప కంకులగుండు చందాన నిల్చి - 
రాజునకు దండ పెట్టు మర్యాద మాని 

చూడి). లోపలికి మరల్చి భూన్యవృ త్రి 

గదలకుండు సిద్దయ జూచి కడసటేడు, 


ఏమిరా! కండ కావర, మేల చేతు 

లెత్తి మొక్కవు నా కన నిట్టు లనియె, 
గురుడు గాక, నా మొక్కును గొని భరింప 
జాల డితరుడు పగిలి పిచ్చలగు జుమ్ము. 


వ॥ అనవుడు నవాబు *గండశిల దెప్పింతు. [మొక్కి దానిని పగిలింతువా? 


లేకున్న నీ గుండు పగులు” ననియె. సిద్దయ సరే యనియె. గుండు వచ్చె. దండ 
జేరి సిద్ధుండు- 


కం. 


గుటీ జూచి “సద్గురో' యని 

కరములు పెకెత్తి (మొక్కి కలయగ జల్టెన్‌ 
గురు డిచ్చిన బూడిద, జె 

చ్చెర ఐటపట విచ్చి గుండు చెడి. ee 


: 814 అవధాన విద్య 


వ॥ గుండుతోబాటు నవాబు గుండె గూడ బగిలె సిద్దయ్య యందలి మెక్కె. 
జనములు గుంపులు గుంపులై యిసుక చల్లిన నేల రాలపండ వచ్చి మూగి 
యానంఠ తాండవ మాడుచు. 


శ్రా, వీడా! వీరయశిష్యుడై సభలలో వింతల్‌ (పదర్శింబెడిన్‌ 
వీడా? ము క్రివధూకుచద్యయి పయిన్‌ గేల్ణమ్మి నొడీంచెడీన్‌ 
వీడా? యేలలు పాటలుం బదములున్‌ నిర్మించి విస్సించెడిన్‌ 
బొడబ్యంబు నధఃకరింపగ గలిన్‌ దా బుబైబో దిట్టయె. 


వ॥ అ) యిట్లు వివిధజనమ్ము లెగజూచుదు బలుకుచుండ, ద|త్పతిష్ట విని, 
- తజ్జననీజనకు లేతెంచి, తనయుని వైభవము గాంచి మోకరిల్లిరి. ఇట్లు గురు! పతిష్ట 
'కోబికెక్కించి తిరిగి వచ్చిన శిష్యుని గౌగిలించికొని, వీరగురుండు తన విద్య 
లన్నియు మూలము ముట్ట నెటీంగించి యుండునంత వర్షర్తు వరుదెంచె. 


తేగీ (బహ్మము (తృశీతి వృద్ధుడై పండి, బండి 
నడుషగా నేల? యిక జాలు, నడుపుకొనుడు 
కనుగలిగి మీరు మీరని యనునయించి 
స్వజనుల, సమాధి గననెంచె స్యాంతమందు, 


లేగీ, సిద్దయను జూచి, నాయనా! సిద్ధ! యడవి 
పూల తేనెలు పీండితి ముంత కె శ్రీ 
బిడ్డలకు (దావ బోసితి వృద్దు డైతి 
ధి * 
బూవు లిక నీవ తేవలిబో! వనాళి, 
వ॥ అనినంత, తలవంచికొని సిద్ధయ బుట్ట తీసికొని పూలకు బోయె, 


ట్‌ 
ధారిలో గాలి వాన చిక్కించికొని యిబ్బంది పెట్టగా [ప్రయాసపడి పూలు కోసీ 
కొని, మగిడివచ్చుసరికి గురుడు సమాధిగతుండై యుండె. అది యెటింగి సిద్దయ్య 
వెకిలినవ్వు నవ్వి, పువ్వులు వెదచల్లి- 


తే, గీ. గురుడ! నాకంటె మూర్థుండు ధరణి లేడు 
పూలు తెమ్మంటివని యెంచి మోసపోతి, 
ఆంతరార్థ మెజుగలేని యథము డైతి 
నీకు దగు శిష్యుడను గాను నిజము, తండి?! 


తృతీయ [ప్రకరణము 815 


వ॥ తం డీ! నా మొగాన నీ పాదుకలై న పాజ వేయగూడదా? ఆని యేడ్చుచుండ 
చిలుకపచ్చ చీర కట్టుకొని, మొగమున బసుపుకుంకుమలు కలకలలాడ, గౌజులు 
మైలు గలుగల్లురన సాక్షాదిందిరాదేవి చందమున గోవిందమ్మ కదలి వచ్చి, 
సిద్దుని కటాక్షించి, “నాయనా! యివిగో పాదుకలు. గురుడు నీకిమ్మని సెలవిచ్చి 
నాడు. చేకొని యింటికి బొమ్ము. పెండ్లి చేసికొని రాజయోగము సాధింపుము. 
ఇది గుర్యాజ్ఞ!' యనె, సిద్ధుండు మహో పసాదంబని పాదుకలు స్వీకరించి, “అమ్మా! 
నాయన మీశేమిచ్చినాడు?' అని యడిగె. గోవిందమ్మ 'నేనేమియ నడుగలేదు. 
చిన్న వాడు పోతులూరయ్య గొల్లున నేడ్చుచు, “మాకేమియు పనిపాటలు చేతగొవు. 
సీవు పోయిన మేమెట్టు [బతుకగలము తం డీ? యని కాళు పట్టుకొనగా గురుండు 
మందగంభీరస్వరంబున “మీరేమియు శమపడ నక్కటిలేదు. నా సమాధి చూపెట్టు 
కొనియుండుడు. చాలు. నా వంశపరంపరకు కలియుగాంతము వరకు రాజభోగ 
వసంతముగా గాలము గడచును' అని యను గహించి, కన్ను మూసెనని, గురు 
నిర్యాణోదంత మెణిగింప, జెమ్మగిల్లు కన్నులతో సిద్దయ్య గురుసమాధికి [బణ 
మిల్లి, పౌదుకలు కన్నుల కద్దుకొని, చని, గృహస్టుండై ధన్యుండయ్యె-= అనీ యిట్లు 
మితో క్తి మధుర మ్ముగా- 


తే.గీ. కందిమల్హయపల్లె కర్మందిమౌళి 
వీరగురు శిష్యముఖ్యుడై వెలసె నెవడు 
అటి సిదయ చరితమ్ము నాళుఫణితి 
రు (a) 
నంబరపురాణ లీల సుబ్బన్న పలికె, 


వ॥ కోకట్మగామాష్టావధాన్మ పో క్ర మైన యాకాశపురాణము సమాప్తము, 
(శతావధాన (ప్రబంధము. ద్వి ఖండము.) 


పురాణము 


“పురాణం పంచలక్షణమ్‌'. అష్టావదశ పురాణములలో భారత భాగవత 
.పురాణములే సుపరిక్షుణ్ణములు, 


'సృరాణ గొధలన్‌ దుర మొనరన్‌ నెదురొ-ని యర్థము సెప్పి” మెప్పింతు 
మని (క్రీ తిరుపతి వేంకి టేశ్వరులనిరి. “దుర ' మని నిర్దేశించుటచే యుద్ధపంచక మని, 
 యద్ధమనిన భారత యద్ధమని యూహింపవచ్చును. 


ఏ వేదాంతగహన వచనమో, యే యు ల్పేఇాద్యలంకారసంకుల | పకృతి 
వర్ణన సంబంధి పద్యసమచ్చయమో, యే భగవత్సు త్రిరూప చి తబంధ శ్లేష పద్య 
' దండకాది వి సరమో చదువగూడదని స్పష్టషజచికని కూడ దెలిసికొనవచ్చును. 


అష్టావధానమున పురాణ పఠన మొక లాంఛనము. ఫౌరాబికుడేదో ఘట్టము 
జదువును. అదేమి మత్స్య పురాణము కొదు, మార్కండేయ పురాణము కాదు, 
(బ్రహ్మాండ (బహ్మవైవ ర్త వామన వారాహ పురాణములు కావు, భారతము, 
అందును యుద్ధ సర్వము. కొట్టిన పిండి. పృచ్చకు డెక్కడ ఎ త్తికొన్నాడన్న 
యభిజ్ఞ యున్న జాలు, జాలు వెంట కథ పట్టుకొని పోవచ్చు. అవధానికి లెక్క 
లేదు. కాని, సభ్యులకు లెక్కయే. పురాణ పఠనవేళ భయానక వీభత్స రౌ|దాది 
రసములయందు జొక్కి విశనుచుందురు. పురాణశవణ ఫలము సభ్యులకు 
పూర్ణముగా దక్కును. పురాణ వివరణ శమ మవధానికి గలుగదు. అవధాని కది 
యానుషంగిక వ్యాపారమే కాని, [పథాన వ్యాపారము కాదు. కవిత్వ నిర్మాణమే 
యతని (ప్రధాన వ్యాపారము. తెలిసిన కథ కనుక, కనులు మూసీకొని చెప్పుకొనుచు 
బోవుచుండును. అతని దృష్టి కవితారచనాలగ్నమై యుండును, 


ఏదో పురాణము చంక బెట్టీకొని వచ్చి, యెక్కడనో మారుమూల దీసి, 
యూరు పేరు లేని పద్యము నెత్తిచదివి, “ఆవధానిగారూ! ఇహిహి! ఇది యే 
పురాణము? ఏ ఘట్టము? ఏ కథ? సెంవిం'డని పృచ్చించినచో అవధాని తనకు 


తృతీయ | పకరణము 817 


పరిచితమైన పురాణ కథలోని పద్యమైనచో చెప్పగలడు కానిచో చెప్పలేడు సకల 
పురాణ సకల కథా (ప్రపంచము కరతలామలకముగా నుండెడి పౌరాణికుడై నను 
ఏక పద్య శ వణమా తమున తత్కథాసందర్భాదు లెబుగుట కష్టము, అవధాన 
సభా పురాణ కథా |పయోజన మడి కాదు. 


నిషేధాకర వ్యస్తాక్షరాది శష్క._ జటిల విషయము లరసి విసిగి వేసరు 
సభ్యులకు పురాణకథారసావగాహన మొక హేంతోడి సుఖలీల. దాసియం దొక 
క్షణకాలము చొక్తి నవోత్సాహకందళిత హృదయారవిందు లగుదురు. 


'కావ్యపాఠ ' మనగా రఘువంశాది నిత్యపాఠ్యపవచన రూఢ కావ్యపాఠ మై 
నట్టులే పురాణ మనగా భారత భాగవతాది సుప్రసిద్ధ పురాణ |గంథము. 


దుర మొసరన్‌ బఠింపగ నెదుర్కొని యర్థము సెప్పుటయేకాదు, సరస 
క్రథా ఘట్టములు ఆదిసభారణ్య విరాటోద్యోగాది పర్వతముల నుండి, భాగవతము 
నుండి తీసి పఠించుటయు కలదు. 


రామాయణ కథ నిషిద్ధము కాదు. కాని, దాని నంతగా నెన్నికొనరు, 
కారణము = తెనుగున పురాణ [ప్రవచన యోగ్యమైన రామాయణ కావ్యము 
వెలువడి యుండక పోవుటయే. 


న్వసాకరి లేక నిర్దిష్టాశరి 


పృచ్ళకుడు వరించిన వృత్తమున, నిర్జిష్టస్థానములందు, ద త్తమలయిన 
యక్షరములు న్యస్తము గావించి, కోరిన విషయము జెప్పుట న్యస్తాక్షరి దీనినే 
నిర్దిష్టాక్షరి యనియు నందురు. 


ఈ నృస్తాక్షరి దత్తాక్షరి వంటిదే కదా యనవచ్చు. దానికి దీనికి బోలిక 
లున్నవి కాని, దీనిలో గ్లేశ మధికము, దత్తాక్షరిలో దత్తాక్షరము లెక్కడ 
బొసగిన నక్కడ బొసగించి కొనవచ్చు. దీనిలో దశమాక్షర మనిన దశమాక్షర మే. 
పంచమాక్షరమనిన పంచమాక్షర మే, 


న్యస్తాక్షరి (పశ a మిట్టుండును. 


వర్ణ్యవిషయము మురారిజీ (ప్రధాని యగుట. వృత్తము ఉళ్సలమాల 
(పథమ చరణమున దశమాక్షరము ష్య", ఏకాదశాక్షరము 'క్ష'. ద్వితీయ 
చరణమున ద్వితీయాక్షరము గి అష్టాదశాక్షరను “శం తృతీయచరణమున 
_పథమాక్షరము 'భీ' అష్టమాక్షరము 'ళ్ల'. చతుర్ధదరణమున దశమాక్షరము “ధా”, 
వింశతి తమాక్షరము గో, 


ఇట్టు కోరినచో నిర్వహించుట సుసాధము గాదు. 


ఏల యన వర్త్యవిషయ మాధునిక మగుటచే, పురాణదేవతాస్తుత్యాది 


లా 


సందర్భము ము లందువలె, కిష 8వ శబ్దములు కూర్చి సరదుకొనుటకు వీలు తక్కువ. 


అటి గటి 
ద్వితీయపాద ద్వితీయాక్షరము గ సిర్ధిశించుట పద్య పాసాక్షరము 
రేఫశి శ్లిష్ట గకారము నిర్ణశించుటయే. 


(పథమపాద దశమాక్షరము 'వ్య' ఇదొక సమస్య. ఉత్పలమాలలో దళ 
మాక్షరము గురువు, నవమాక్షరము లఘువు. ఇష్ట, విష్వ శబ్దములు వచ్చుటకు 


తృతీయ [పకరణము 819 


వీలులేదు. 'ష్వ' తో మొదలగు పదములే యుండవలెను అట్టివి రేవు. పదవది 
'ష్య', పదునొకండవది “క్ష. కాగా “వ్వక్ష' పదము కావలెను. దీని కర్ణ 
మున్నదా? పైగా ష్యవర్భము యతిస్థానమున నున్నది. కనుక దానికి సరిపడు 
మి తవర్ణముతో, |గ|పాసముతో బద్య మారంభింపవలెను. అన్ని నిర్బంధముల 
కగ్గమై రూపు దిద్దుకొన్న పద్య మిది. 


షీ, వ్య గమతుల్‌ జగజ్జనులు ష్యక్షత బోధ సముళ్ధితుల్‌ పచం 
డా గ హరంజితాస్యు లొక యగ్నివిధమ్మున రేగి, శ్లేశమున్‌ 
ఖీ గథితమ్ము నోర్చి ౪ థవృత్తు ౨ పెకొని గెల్బుగూర్చ [అ 
త్య గమురారి భాసిలె |బధానిపదమ్మున నేడు ఏడుగో! 
(శతావధాన [ప్రబంధము ద్వి. ఖం.) 


షః = విద్వాంసుడు మ అక్షత బోధ = ష్యక్షతబోధ. ఆనగా జయ 
(ప్రకాశ నొరాయణచరణుల వంటి విజ్ఞుల యవితథబోధ. తక్కినవి సాధార ణములే. 


నిరాటంకీ ముగా నిరిష్టాక్షరి నడిపించుటకు వీలు కలిగించు [(పశ్నములు 
నుండును. ఆవి యెట్టివనిన = | దౌపదీ స్వయంవర, స భావర్ణనము, చంపక మాలికా 
వృత్తము. |పథమపాదమున 5 వ యక్షరము 'రా* 12 వది “ది. ద్వితీయ 
పాదమున 11 వది 'జే, £0 వది తి, తృతీయపాదమున 1 వది “బి, 21 
వది “వీ. చతుర్ధపాదమున 6 వది చ్చ, !5 వది డి. ఈ (ప్రకార మిచ్చి 
నపుడు పద్యము నల్లేరు పె బండివలె నడచును. 


చ. అల ధృతరాష్ట్ర నందనులు యాదవవీరులు [బాహ్మణాకృతిన్‌ 
జెలగెడు పాండునందనులు జేడియ ద్రౌపది మళ్స్యయం|తమున్‌ 
బలుమలు జూచుచున్‌ గుటక వై చుచునుండగ బార తుండు వీ 
రులగని హెచ్చరించె ధ్యని రోదసి నిండ గుణంబు మీటుచున్‌, 
(శ తావధానము (ప్రబంధము, ద్వి. ఖం.) 


చరణమునకు రండు వర్ణములు కాక యొక వర్ణ మే యిచ్చిన. పని మజియు 
దేలిక యగును. 


తలగ భాషణ ము 


ఛందో భాషణమునకు లక్ష్యముగా శ్రీ పీసపాటి చిదంబరశాన్ర్రీగా రీశ్లోకము 
(పకటించిరి. 


పృచ్చకు డడుగుటయు, నవధాని బదులు నుడువుటయు ఛందోబద్ధ పణితి 
[క్రమముగా నుండును. 


పృచ్చక కై దృష్టం కిం భవతా చిదంబరక వే? 
కవి రీఆ కిం నామ? 
పృచ్చక స్ట్‌ తీవం భయమ్‌, 
కవి ;-= దృష్టం జ్జొతి భయమ్‌. 
పృచ్చక = తథా, 
కవి ;- త దధికం నాస్తేవ లోకే భయమ్‌. 
పృచ్చక ఫ్‌ కస్మాత్‌ ? 
కవీ := తేతున మర్షయంతి కుటిలాః. 
పృచ్చక = కమ్‌? 
కవి ;- సాధకమ్‌. 
పృచ్చక = రం పునః? 
కప్‌ విద్యావంత మ్‌. 
పృచ్చక = అథ? 
కవి ;= (పధానమ్‌. 
సృచ్చక ;= ఆపరమ్‌ ? 
కవి ;- ఖ్యాత మ్‌, 
పృచ్భక = తతః ? 
కవి = ధార్మికమ్‌. (అవధానాదర్శః) 


తృతీయ (ప్రకరణము 821 


జ్ఞాతులు పర మదుష్టులు. ఒద్కాపంతుడు, (పఖ్యాతుడ, ధార్మికుడు అయిన 
వ్య కిని నిష్కారణద్వేషముతో, ఈసుతో (దొక్కజూతురు, యథార్థము చెప్పిరి. 


పూర్వకవులలో నడిదము సూరకవి ఛందోభాషణము చేసెడివాశని | పతీతి. 
చాటు వులఅలో (పళ్నో త్తర రూపమున నొక కందము కనబడుచున్నది, 


(పశ్నె ఊ రెయ్యది / 

ఉత్తరము చీవురుపలి. 

పళశ్న పేరో? 

ఉత్తరము సూరకవి, 

(పళ్న ఇంటిపేరు ? 

ఉత్తరము ఆడిదమువార్‌, 

(పళ ్న మీరాజు ? 

ఉత్తరము విజయరామ మహారాజు, 
[పళ్న అశడేమి సరసుడా ? 
ఉతరము భోజు డయా! 


శః కంద పద్య “ము త్తూలంకార" నిబద్ధమే కావచ్చు, పద్ధతి సూచించుటి 
కుదాహరించితి. 


ఇట్టి ధోరణి యవధానమున వినోద పదముగా నుండును, 
అవధాని యేదో యోజించికొనుచుండువెళ కని పెట్టి వృచ్చకుడు- 


'ఆలస్యంబుగ ని దలేచికివొ? ఆహారంబు లోపింబెనో? యేలా? పద్యము 
జెప్ప మాంద్య మవధానీ!' అని సోల్లుంశ్రనముగా పద్యము నెత్తి నడుమ వదలి 
వేయును. అతడారంభించిన పద్యము శార్దూల వి|కీడిత వృత్తమని |గహించి, 
యవధాని _ తదనురోధముగా = “మాంద్యమున్‌ గీంద్యమున్‌ హేలాకల్పిత 
స్యతృబంధుఐకు మా కేలాగునం గల్లెశున జొలుండొలు, శశమ్ము లడ్డు పడినన్‌ 
శార్దూలముల్‌ నిల్చునే! ఆని పూరించును., 


21) 


822 అవధాన విద్య 
(పళ్ళ త్తరచాకచక్యము పదర్శించుటకు స్స్‌ పద్యములు బాగుండును. 


పృచ్భకుడు ; సీ, భోజన మెక్కడ బొసగెనో యవధాని? 


అవధాని ;= పూటకూటింటనో బుధవ రేణ్య! 
పృచ్చ రేపును నిల్లురా యీ పురమ్మున? 

అవ 1. రసజ్ఞుల దయయున్నచో నిలువగలను. 
సృచ్చ := (దవ మేమ్మాతము దక్కించికొందురో? 
అవ ;= శ్రీదేవి కరుణచే రాలినంత, 

సృచ్చ ష్ట్‌ ఆగుచురా, ఆసత్యమును మీరెపుడై న? 

అవ ;- ఒరులకు సపకృతి జరుగకుండ, 
పృష్ఫ ఫ్‌ (తావుదుర మీర లలవాటు తప్పకుండ? 

అవ ;= (తావకున్న గావ్యకథాసుధ ఫల మున్నె? 
పృచ్చ := బర! మెచ్చితి విజయమ్మ బడయు మన్న! 
అవ ;-= సహృదయ! కృతజ్ఞతాంజలి సంఘటింతు. 


ఇది [పశ్నో శ్రర విస్తరమైన సీస పద్యము. 


పృచ్చకు డొక పద్యము నుడ్షివిన, నాటక రంగమునందు వలె, అవధాని 
యొక పద్యము నుడువవచ్చు. ఎవరు మొదలించిన పద్యము వారె తుదిముట్టి 
పూర్తిగా జెప్పుట సులభము. ఉన్నట్టుండి పృచ్చకుడు- 'అవులే నాకు రహస్య 
మెల్లి విదిత ంబయ్యెన్‌ "అ పండ్రి గిలించును, అపుడు అవరాని తొణకక బెక క= 
“బళా! మంచివాడవు నీకేమి చిదంబరస్థలము జాడల్‌ దోచినా' అని యెకిసకియ 
ముగా ననును. పృచ్భజడందికొని, కాదు, కాదు విళోకించితి దొంగచాటున 
నెదేదో తొంగి ఏీక్షించుటల్‌' ఆని నదలును. అపధా. కవితాదీక్షితు అంతరంగ 
నయనుల్‌ గారే? దెసల్‌ చూతురే? అని సమాధానించును. ఇది వరుస. 


ఇట్టు ఛందోభాషణ మష్టాకధానమున రక్తి కట్టును. 


ఆఆ కీ 9 ome] 


కాపు వార ప 


“రఘువంశమ్ములో నొక విద్యార్థికి నొక్క శ్ఞోశము | కోమముగా భాళము 
చెప్పబడినది అని కావ్యపాథము గుణించి, శతావధానసారానుబంధమున వివరింప 


బడినది. 
[శీ తిరుపతి వేంక టేశ్వరులు దీనినే కావో క్రి యి. 


(పాయళః అష్టావధానమున రఘువంశ, కుమారసంభవ, మేఘసండేశ, 
కిరాతార్జునీయ, శిశ పాలవధ కావ్యపంచకము పాఠ ,ముగా గె కొందురు, 


అందును గాశిదాసీయ కావ్య తయమునే ముఖ్యముగా గ కొందురు వాని 
యందును రఘునంశ కుమారసంభవకావ్యములను. అందును | పథమ ద్వితీయ సర్గ 
లను గై కొందురు. తృతీయ సర్గ దాటి పోవుట యరుదు, 


ఈ శ్లోకము లింటియొద్ద విద్యార్థులకు చెప్పిచెప్పి గట్టిపడినవై యుండును. 
సభలో పృచ్చకుని చట్టుగా భావించి లీలగా విప్పి చెప్పిచేయుదురు. 


ఫీ ద్వ్యర్థికావ్య మొ తెచ్చి వ్యాస ఘట్టము లెత్తి చదువుట, వ్యాఖ్యానించుట 
యుండదు, 


సుపసిద్ధ కావ్యళ్లోక ములు చదివి, పదచ్చేదము, అర్థము, ఆకాంక్ష, శబ్ద 
రూప సమాసములు, వ్యాఖ్య చెప్పబడును, 


చిత కథ 


ఆకాశపురాణము పద్యగద్య్భాత్మకముగా నుండును, చిత్రకథ శుద్ధముగా 
గద్యబంధము కథలో రచనకన్న కల్పనకే (పాధాన్యము తడవ కొకింత 
చొప్పున నాలుగు తడపంలో బూ ర్తి చేయబడును. 


హాస్మభరితి మైన (క్రీ $8 కృష్టాబార్యులవారీ చితక థ యుదాహరణీయము, 


కథొరంథను 

ముస్టీగొరు ఫ్‌* ఏమమ్మా! పిచ్చక్కా! రేపు దొరగారు జమాబందీకి గాను | 

చీరాల మకాం వేసికొన్నారు. వోరితోబాటు నేను గూడ చీరాలకు వెళ్లవలెను, వారు 
ఏడుగంటలకే చీరాల చేవదుకట. వంట చేసి పెట్టుటకు నాతో గూడ సేవు వచ్చె 
దవా? 


పిచ్నక్క. :- మహ్మాపభో! తమ సెలవయితే రావటాని శేమభ్యంతరమ్‌? 
అలాగే వస్తాను, కానీ. 

మున్షీ :- కానీ అన్నావేమిటి? కానీని అర్ధణాను. అదేమిటో చెప్పు దబ్బున. 

పిచ్చక్క :- ఏమీ లేనండి. ఇంటి దగ్గర కంది సర్క్యూట్లో పని 


యెక్కువ ఉంటుంది గదా, దాంతోబాటు నాకు కష్టమున్నూ ఎక్కువే కదా! అదే 
నాకు సందేహం, తమకు తెలియని దేమున్నది? 


మష్టీ = తమకు తెలియని దేముందంటావు? నీవలెనే నేనున్నూ పూర్వ 
సువాసినివై యెపరింట్లోనెనా వంటకు కుదిరినా ననుకొన్నా వా! యేమిటి? ఆ కష్టమే 
మిటో దాగికి పరిహార మేమిటో నీవే చెప్పు, 


పిచ్చర్క ఏం చిత్తము. నవేన్లేదండి. ఈ కొద్ది బీతముతో నేనంత కష్ట 
పడలేనేమో నని భయ మండి, 


తృతీయ [ప్రకరణము లీలిఫ్‌ 
మా నీవెన్నడైనా జమా బందీ సర్మ్కూూటులో నెవరితోనె నా వెళావా? 
ఖే అ ఫై లా రా 


పిచ్చక్క- స్‌ నేనెన్నడూ వెళ్ళలేదండి, ఆరా వెశ్లేదానను గూడ కాను, 
ఏమో యింత లంకాయోగం' పాడుకుంటూ, దేముడి దీపం పెట్టుకుంటూ, స్సీబోటి 
వారి యఃడ జేరి రామా కృష్టా యకుకొంటూ కాలక్షేపం చేస్తూ వుండేదాన్ని కాని, 
“"మతోటి కాదండి. 


మన్టీ = అందుచేతనే జమాబందీసర్కూ్యూటు విషయమై నీకు బొత్తుగా 
తెలియటం లేదు. చెపుతా విను, మా బోటివాళ్ల దగ్గరనుండే వంటవాళ్టకుగాని, 
నీళ్ల వాళ్ళకు గాని జీతాలూ నాతాలూ ఉండవు. తెలిసిందా? కాని వాళ్లు మమ్మును 
సంతోష పెట్టుచుండవలె, 


పిచ్చక్క *= అదేమిటండి, ఆలా "సెలవిసారు! జీడనాతాల్లేకుండా మన్ను 
కొట్టుకొని మంచినీళ్ల తాగుతారా యేమిటండి? 


మున్షీ:= ఆ తీరుగుడే నీకు తెలియదు. యేమిటందే-జమాబందీ సర్కూ 
టంటే మా యిళ్ళల్లో ఉండే నొకర్లకు బంగారపు పంటనుకో. తెలిసిందా? నీవొక 
మాటు నాతో సర్కూూటు వస్తే, నన్ను నెలజీత మడుగనే అడుగవు ఇది దీని 
రహస్యము సుమా! 


పిచ్చక్క:- అయితే వస్తానండి. తరువాత తమ చిత్తము, నా [పాప్రము 


మీ := మనము ఈరాత్రి తొమ్మిదిగంటలకు బోంచేసుకొని, బయలుదేరి 
తెళ్టివారుసరికి దొరగారి కంటె ముందే భీం ఛేకవలె సుమా! నీవు గుణ్ణమెక్కి 
రాగలవా? 


పిచ్చక్క :- ఆయ్యో! నా సిగ్గు చీమడా. నా పెళ్ళిలో నా ఊరేగింపు 
గుజ్జము 'మీదనే పేలాలు వేగిందండి. అపుడు తాషా మరపా సాయిబు, ఒక్క 
పెట్టన తుజ్జుమని వాం..6చే సరికి గుజ్జం బెదగి, మమ్మును పడేసి, పెళ్ళి 


828 ఆవధాన విద్య 


కొడుకును చెడాబడా తొక్కిందండి మొండిముండను నన్ను తొక్క రాదూ-దాని 
తోనే పదవా రోజుల పండుగ లోగానీ మావారు పరంపదించారు. నేను మ్మాతం 
ఇట్టా మొండి (బతుకు బతికి యన్నానండి, అప్పటినుంచీ నాకు గుజ్జమంటే చచ్చే 
భయమండి, 


మీ ఫం అవున్లే నాదే పొరపాటు యాబై యేళ్ళ పూర్వసువాసినిని గుజ్జ 
మెక్కీంచడ మేమిటీ? మా యింట్లో సవారీ ఉన్నది గాని, యిక నీవు దాని మీదరా 
సోనీ, 


పీచ్చక్క ఏల అయ్యో! నా కర్మం కాలా. బోయీలు ఓం ఓం అని సవారీ 
మోసుకొ పోతూంటే, 'యెవరా సవారీలో* అని యెవరయినా అడిగితే నాకు చచ్చిన 
చావు కొదండీ! 


ముస్టీ: అవును. అదీ నిజమే, ఆ. మజశీపోయినాను. మీ తమ్ము డెక్‌ 
డుండాలెగా? వాడి పేరేమీ? 


పీచ్చక్క = వాడి'పేరు వెజ్టియ్యండి. 
ముస్టీ:- వాడీ పయాణంలో పనికి వస్తాడా? 


పిచ్చ:- ఆ. తప్పకుండా పనికి వస్తాడు. ఇట్టాంటి సమయాల్లో వాడే మీ 
బోటివారి దగ్గర నుండాలి. 


ముస్లీ := అయితే చాలా బాగావుంది. మేము సవారీ మీద వెళ్ళుతామ్‌, 
వెట్టయ్య గుర్రం మీద వస్తాడు, 


మున్లీ ; మళ్ళీ కానీ పెట్టావేమిటి ? 


పిచ్చ: వాడీ కొద్ది జీతమున కొప్పుకుంటాడో, ఓప్పకోడో అని 
అనుమానం, 


తృతీయ (పకరణము §27 
మస్తీ ;- నేనిందాక బెప్పితినెగా, జ హబంచీ సందర్భ మంతా, 


పిచ్చ: చెప్పారుగాని, “యిది దీని రహస్యం' అని ఒకమాట చెప్పారు. 
అందుకోసమని నా కనుమానం. 


మున్షీ :- అయితే నీ జీతం వాడి కిప్పిస్తాన్లే. 
పిచ్చ :- ఇప్పిస్తారు గాని, స్వల్ప జీతమని యేడుస్తాడేమో! 


ముస్టీ :- వాడి తెలివి తేటలు, పనిపాటలు చూడవద్దూ? 


పీచ్చ :- ఆబ్బో! అఖండుడండి ఓక )-మాటు చూస్తే మీరు వాన్ని 
వదలరు. మహ చురు కై నవాడు. బ్రీతం వృద్ధి విషయంలోనే తమరేమమునా 
సెలవీయవలె, 


ముస్టీ *= ఓసి పిచ్చిదానా! ఆట్టా భయపడకా వేమక్మూ! వాడు పనిచేసి, 
మమ్మును మెప్పించి, మేము సంతోష సమయంలో నున్న పుడు జ్ఞాపకం 
చేసుకొంటే అపుడు జీతం వృద్ధి మాట ఆలోచిస్తాము, 

పిచ్చ := చిత్తం ఆయితే నేను వెళతానండి. 

ము్టీ ఫు ఆ. వెట్టయ్యతో చెప్పు. రతి తొమ్మిడింటికే బయల్దేరి 
యిక్కడికి వస్తే గుజ్జం సిద్ధంగా ఉంటుంది. నిదకు బద్ధకించక వెంటనే బయల్దేరి 
పొమ్మను, మాకందె పెట్ట న్యు మందుగా చీరాల చేరవలె. అక్కడ కరణం 
ఆంధోజీరావృను కలుసుకొమ్మను. ఆతడు బస వగైరాలు యావత్తు సప్టయి 
చేసాడు, 


పీచ్చ :- అదంతా నాకు తెలియదు. మీ దగ్గరకు పంపుతాను మీ రేళెప్ఫి 
కట్టుదిట్టము చేసుకోండి వాడును కొ త్తవాడు 


మున్షీ $= సరే, యెడ్చినదే ఉంది. అయితే ముందు పంసీంచు. 


(వెజ్లయ్య మస్లీగారి యొద్దకు వచ్చినాడు.) 


828 అవధాన విద్య 


మునీ := ఏమోయి వెణయాః, మాతో సర్కూూటు వసావా * 
వ! యి (వ తీ 
వెజ్బ్ఞయ్యా := ఆ వస్తానండి. 


ము్టీ ;= నీవు త్వరగా భోంచేసి, వెంటనే మా గుణం మీద నెక్కి రేపు 
తెలవారక మునే చీరాల చేరవలె. 


గ్‌ వ్‌ ఏం గుఅమండి ? 
ఠి 
మస్తీ గ ఓయబ్బో! బేతాళుడు లాగున్నాడు ఏం గుజ్జమని అడుగుతాడు. 
మన గుజ్జమా- చిన్నది, పొట్టిది. వీడ్రా? తాటిచెట్టంత యున్నాడు-అని యను 


కొనుచు, ఏం గుజ్జమని అడుగుతావేమోయి? అని వెజ్ట్ఞయ్య నడిగాడు. 


వెట్టయ్య [ఆ చిన్నప్పుడు సంకుమూతి గుజ్జాలమీద స్వారి చేసే వాణండి. 
ఏ! 
తమ గుజమెటువంటిదో అని అడిగొనండి. 


(అవధాన యాత .) 


ఈ రీతిగా అష్టావధానము పూర్తియగు లోగా కథ పూర్తియగలాగున 
జెప్పబడును, కథ స్యకపోలకల్పితము. 


గతా పరో నవత 


చతుర్విధకవిత్య భేదములలో ఆశకవిత్వ మాద్యము. 
ఆపక విత్వ భేదమలలో శతావధానము (పధానము, 


గీర్యాణవాజ్మ యమున చతుర్వి ధక విత్వ (పసక్రియ లేదు కనుక, శతావ 


కియలేదని వేజుగ చెప్పవలసిన పనిలేదు. 


ధాన (ప్ర! 


శత్రావధానము తెలుగువారు తీర్చిన విలక్షణ విద్యావిధానము. 


కాకత్మిపతాపరు దునిచే కనకాభిషేక సత్కారము ఫొందిన తెలుగువాడు 
కొలచెల్మ మల్లి నాథుడు క్‌ శ తావధానవిఖ్ళాతుడు, ఇతడు వ్యాఖాతృచ కవ ర్తియగు 
మల్లినాథసూరి పీతామహుడు. 


“కొలచెల్మాన్యయాబ్టీందు ర్మల్లినాథో మహాయశాః 
శతావధాన విభ్యాతో పరర దాభివర్షితః.' 
(శ్రీ వేటూరి | పభాకరళాస్త్రిగారి మీగడతరకలు,) 


ఆం ధుల సొత్తు నాదగు శతావధాన పక్రియ కితడు మూరివురుషడని 
పరిశోధకుల దృఢమైన యభ్మిపాయము. (మల్లినాథసూరి జీవితము. రచనలు) 


(పతాపరు ద్యపభు రాజ్యకాలము క్రీశ, 1295 = 1928, 


'నెల్లూరి తీరుకాళ మనుజవిభు) సమ్ముఖమ్మున సాహిత్యసరణి మెజసి, 
మహిమ గాంచిన పెద్దయామాత్య సుకవి' శతావధాన (ప్రసిద్ధుడు కాడు కాని, 
“యెవ్య డేయవధాన మెజటుగు, నయ్మవధానమున వానికించుక ముల్లు సూప నేర్తు' 
ననిన వాడని, యకని మకుమకు జక్కనచే వి కమార్క చర్మితమున బేర్కొన 
బడినవాడు, ఈచో |బసక్తుడయిన తిరుకాళమనుజ విభుడు (క్రీశ . 1286 
(పొంతస్థుడు; 


880 అవధాన విద్య 


పెద్దయ స్వభావము పోట్టగి త్త వంటిది = కాలు దవ్వి అంకె గొట్టుట. 
ఈతని యతిలోక విద్య లనేకములు ఒక సీఫమాలిక యందు జక్కనయే 
వివరించెను. 
సమాలిక : 
సంస్కృత (పాక ఎత శౌర సేన్యాదుల 
ఘటికలో నొక శతకంబు జెప్ప 
(బహసన |పకరణ భాణాది బహువిధ 
రూపకంబులయందు రూఢిమిజయ 
జక చతుర్శ ద చతురుత్తరాదిక 
కుద కావ్యములు పెక్కులు రచింప 
నాం| ధక విత్యంబునందు | బబంధంబు 
మేలుగా దజ్‌ జ్ఞాలు మెచ్చ జెప్ప 
నిమ్ముల నేరీతి నేధాతువుల నేమి 
రసముననై న వర్ణనము సేయ 
సరి యేకసంధా ద్విసంధా |తిసంధల 
దొడరిన బొరిబొరి గడవ జదువ 
నెవ్వ డేయవధాన మెజుగు నయ్యవధాన 
మున వాని కించుక ముల్లు సూప 
వృత్తకందము గందవృ త్తంబునుం జతు 
ష్కందంబు మొదలుగాగలుగు గర్భ 
కావ్యవర్గము జెప్పగా [బిఐంధ బులు 
[గొత్తలు పుట్టించుకొని లీఖింప 
గా నక్షరచ్యుతకంబు మా|తాద్యుత 
కంబు బంధచ్యుతకంబు నామ 
గోప్యంబులును (గియాగోవ్యంబులను థావ 
గోప్యంబులును జెప్ప గోష్టియందు 
బద్యంబు గీతికార ఏటి నొగి జదువంగ 
నెల్హ విద్యల సంచు లెజుగ నేర్తు 
ననుచు........ (పసిద్ధి బొందెనట. (వికమార్క చరితము. 1-20) 


pe 


తృతీయ [ప్రకరణము §81 


పె 


సంలు 


సీసమాలిక వలన ఆనాటి తెలుగు పండితుల కసరత్తు లెట్టివో మనకు 


తెలియుచున గవి. 


| 


co to 


అష్ట భాషలలో నేభాషయందై నను గడియలో నొకళశతకము జెప్పుట, 
దశవిధ రూపక రచనయందు రూడి జూపుట. 


చ|క్రవాళ, చతుర్శద, చతురు తర, భోగావ$, బిరుదావ, 
తారావళి (పభృతి క్షు[దకావ్యము అనేకములు గూర్చుట. 


ఆంధ పబంధములు రచించుట, 

కోరిన వర్ణనము సేయుట, 

ఏకసంధా ద్విసంధా (తిసంధా పఠనము. 

ఎవ్వ దేయవధాన మెజుగు నయ్యవధానమున వాని కించుక ముల్టు 


సూపగలుగుటి, 


పూర్వకాలమున ఒకొక్క డొకొక్క యవధానము (ప్రత్యేక శ ద్ధతో 
సాధించి | పదర్శించెడివారు. అది వైయ క్తికమయిన యఖిరుచికి, శ్రీకి నికషముగా 


నుండెడీది, 


8. గర్భకవిత్వము జెప్పు. 


9. కల్పితకథా | పబంధములు [వాయఏ, 


10. చితక విత్యము జెప్పుట. 


11, పద్యము గీతికార్భటిన్‌ జదువుట. 


ఇవి పెద్దయ పెద్దతనము నిరూపించు విద్యలు. 
గోష్టియందు పద్యము జదువుటయ నొక కళయే. 


నరసభూపాలీయక ర్త (ప్రబంధ పఠన రచనా ధురంధరుడినని చెప్పి 


882 అవధాన ఏద § 


‘గీ శీఘీ శిరశకంపీ యథాలిఖిత వాచక; 
ఆనర్ధజ్ఞః ఆల్బకంఠళ్చ షడేతే పాఠకాధమాః' 


అని పాణినీయ శిక్ష. 82వ కోక ము. 


రాగము సాగదీసి అక్షరములు [మింగువాడు, తొందరపడువాడు, తల 
యూపువాడు, అక్షర స్థాలిత్యాది లేఖక్మసమాదము లెళీగ సవరించికొనక యున్న 
దున్నట్టు చదువువాడు, ఆర్థజ్ఞానము లేనివాడు, హీనస్యరము - కీలుగొంతువాడు, 
ఈ యాగ్లురు పాఠ్రకొధములు. తద్భిన్నులు పాఠకో త్తములు. 


కొఠఠీయ రాజ్యమున వెలసిన [పా శక్రన శాసనమ లందు ఈశ్వర సూరి 
కృతములై న చి తబంధ రచనలు కనబడును. ఈశ్వర సూరి మన పెద్దయసూరి 
సమకాలికుడు. 


HYDERABAD ARCHAEOLOGICAL SERIES No. 18- 
Inscriptions No 52, 51, 60. 


దానమ:లలో గు స్తదానము |శేష్టము. దానశాసన పద్యమ.లు చ్చి తబంధ 
గర్భకవిత్వ భూయిష్ట ములు తజ్‌ జ్ఞులికే అవి బోధసడును, గుడ్జివానికి. దీపము 
వలె, సనసామాన్యమున కట్టి రి తములు ఉండియు లేనివి, గు ప్రదానీలు రగు 
భూపతులు క యీ పని చేయుచుండిరా? కాదు, ఆ కాలమే వాక్సితములకు 
గొడుగు పట్టినది. శాసనస్థ పద్య మొక పజిల్‌, దానిని బుద్ధిబలముచే విప్పి, 
క ర్హృదాళత్శ్ళ See కనుగొనవలెనని లోక ముత్కంఠప డును. ఈ రీతిగా 
దానశాసనములకు పద్యగత వైచి త్యమునుబట్టి [ప్రచారము గలుగుచుండెను. మడికి 
సింగన సంగ హించిన "సీకి తారావరీ పద్యము తత్కాల జనసామాన్య క వితాభి 
రుచికి నిదర్శనము, 


కం. పలుకుల తీపును సరసము 
చెలువము నడబెడగు బంధబి తము సొబగున్‌ 
గలకలన జూప వలదే 
కలకంఠియు బోలె గవిత కందనమం తీ ! (సకలనీతి సమ్మతము, {= 


తృతీయ ప్రకరణము 898 


ఇటుపంటి చెతకిపితలు చూఫ్రవారే 'అవధానములు' చూపుచుండిరి. 
వెన్నెలకంటి అన్నయ్య షోడళకుమారచరితమున= 


సీ, అష్టభాషల మధురా విస్తర చిత 
కవితలు చెప్పు సత్క వులు మెచ్చ 
నూతనరీతుల ధాతువి భమముల 
రసములు మెజియు వర్షకమువాడు 
ఏ పురాణంబుల నేకథ యడిగినన్‌ 
దడబాటులీక యేర్పడగ శెప్పు 
నోలి నవధొనములు నేనవేలు జూపు 
నవధరింపు మీకీరంబు నవనినాథ! 
(షోడశకుమార చరితము. 6- 18) 


ఇచటి కీర పజ్ఞలు శేవల బాణభట కావుకాసారమున వచ్చిన కమలములు 
జో టి ె్ళ 

కావు. కొదంబరీశుకము ‘విదిత సకలశాస్త్రార్థిః పురాణేతిహాస కథాలాప నిపుణః 

.... కావ్యనాటకా ఖ్యాయికా ఖ్యానక| పభ ఎతీనా మపరిమితానాం సుఖాషితానా మధ్యేతా 

స్వయంచకర్తా పరహాసాలాప పేశలః.... ద్యూతవ్యాపారె (పగల్భః; అవధాని 


విద్యా పవీణ కొదు. 


చిలుకమీద బెట్టి అన్నయ్య (వాసిన విశేషము లన్నియు అనాడు విద్వల్లో 
కమున జెల్టుచుండిన [క్రీడలే. 


ఈ యనధానము లేవి? వాని స్వరూపస్వభావము లెట్టివి అవి యెన్ని? 


పేరు, రూపు, మితి మూటిని నిర్దేశించి కాస్త్రీకరించినవారు లేరు. ఎవరి 
యుపజ్ఞకొలది వారు అపూర్వమార్గము [దొక్కి [కొత్తలు కల్పించి ఆవధానములు 
[పదర్శించుట పరిపాటియె యుండెను. అట్టిచో వానికొక కట్టుదా టెట్టులుండును! 
“వేనవేలు' అనుమాటకు లెక్కలేనన్ని యని యర్థము, 


® 


అవధాన విద్య 


ఉం 
చు 
ఉక 


ఆంధ్ర కౌముదీక ర్ర మండ లక్ష్మీ నరసింహకవి “ధన్యః సహ్మస్రావధానీ 
హ్యష్షభాషావిశార దః.” ఇతని వ్యాసంగ మెట్టిది? 


GOVT. ORIENTAL MANUSCRIPTS LIBRARY, 
MADRAS. D. No. 1223. 


మజికొంద రవధానుల మహిమ లనుశీలింతము. 
భట్టుమూర్తి. (1600 ప 1580) 


cm 


. శతలేఖినీపద్య సంధాన ధౌరేయు 
ఘటికాళత గంథకరణధుర్యు 
ఆకు పబంధ బంధాభిజ్జు నోన్ట్య ని 
రోష్ట్యజ్ఞు నచల జిహ్మో క్రినిపుణు 
దత మభాషావితానజ్ఞు బహుపద్య 
సాధిత వ్యస్తాక్షరీధురీణు 
నేకసంధోచితక్లోక భాషాకృత, 
చతురు నోస్ట్యనిరోస్ట్రసంకరజ్డు 
నమిత యమకాన ధీ పబంధాంక సింగ 
రొజసుత........ (నరసభూపాలీయము 1.18) 


చరిగొండ ధర్మన్న (1600-1650) 
మ శతలెేఖిన్యవధానప ద్యరచనాసంధా సుర్మతాణ చి 
హ్నితనామా! చరిగొండ ధర్మసుకవీ! నీవాగ్విలాసంబు లా 
శితకంఠోజ్జ్యల జూటకోటర కుటీ శీతాంచురేఖాసుధా 
న్విత గంగాకనకాబ్ద నిర్భరరసావిర్భూత మాధుర్యముల్‌. 
(చ్నితభారతము అవతారిక = 17.) 


ఈ ధర్మన్న శతలేఖి న్యవధాన సుర్మతాణ బిరుదముతోబాటు *నవఘంట 
సుర్మకాణ' నిరుదము కూడ వహించినవాడు. 
(చితభారతమ. అక్యాసాంత గ ద్యము) 


త తీయ [పకర ణము 885 


మజణీంగంటి సింగరాగార్యుడు (1550-165 L) 
'శతఘంటావధాన (పసిద్ధ సాహిత్య సార స్వతాశుకవి తాష్టభాషా విశేషుడు, 
(దశరథరాజనందన చరిత, అక్యాన సాంతగద్యము.) 
మటీంగంటి జగన్నాథసూరి, (తద్యగజుడు) 
నేబతీ కృష్ణ మం; తి తన రాజనీతి రత్నా కరమునందు ఈ కవి నిటు 
2 b గ్‌ రా 
వ 


మ. గురుమూర్ధన్యు శతావధాన వబిరుదాంకున్‌ ; | దొపిడా] మాయ త 
ళీ రనజ్టన్‌ బటు సంస్కృతాం, man హయారీశ కం 
ధరసంబబ్జ సువర్ణ వృష్షియతు గర్జాటక్షమాధృశ హిం 
తరపూజ్యున్‌ మరుకంటి వేంగళ జగన్నా థార్యు గీ రించెదన్‌, 

(ఆచార బి. రొమరాజుగారిచే నుదాహృతము) 
“వినుత శతఘంట బీరుదాంక విజయుడై న నీ 

(వద్ధాంధి నిరోష సీఠాకల్యాణము. lbs) 

“సరస శతపద్య లేఖినీ విరచనో క్రి 
గల జగన్నాథసూరి.... (దశరథరాజనందన చరిత, 1.90) 


మధురవాణి (1600.1681) 
“తత్రాదృ గృటికార్ల నిర్మిత శతళ్లోకీ 
అంత్‌ ఖు © ౧ 

“ప్రస్తారాభినవా త్త వృత్త కవితాధాటీ కథాళు క్రియా” 

'వీణావాద కళావినోద సమయే ధృత్వా సమస్మాః శతం 

పద్యస్సంసది సాధుపూరయతి యా దత్రాః కఏం|దో త్తమెః' 

'చాతుర్య మేతి కవితాసు చతుర్విధాసు 

మేధాం వ్యన క్తి బహుధా వివిధావధానే,' ((శ్రీగామాయణసార కావ్యము.) 

రామభ్యదాంబ (1600-1680) 

'శతలేఖినీ సమయలేఖిసీ 

ఆష్ట భాషాకల్సిత చతుర్విధకవితాను పాణిత సాహిత్య సామాజ్య భద 
పీఠారూఢ.” (రఘనాఖాభ్యుదయమ. 


8896 అవధాన విద్య 


“ఘుటికాశత (గ్రంథ ఘటనోత్కట నవీన 
పొండ్రిత్యగరిమలు భళి యనంగ” 
(చెంగల్వ కాళక వికృత రాజగోపాలవిలాస [గంభావతారిక ,) 

పసుపులేటి రంగాజమ్మ (1638.1678) 

“విచ్చి తతర ప త్రికాశత లిఖిత వాచికార్థావగాహన (ప్రవీణయ, తత్పతి 
ప్యత్రికళతస్వహ స్త లేఖన (ప్రశ స్త్రీ ర్రియు, ఆతులికాష్టభాషాక వితా సర్యంక ష 
మనీషా విశేష శారదయు'. (ఉషాపరిణయ గద్య.) 
కృష్ణాజమ్మ (1638 £ 1678) 
చెంగల్వ కాళకవి రామభ దాంబకు కృష్ణాజమ్మకు ఇద్దరి కీని గురువే: 
ఘటికాశత[ గంథ ఘటనోత్కట నవీన 

పాండిత్య గరిమలు భశియనంగ 


అయ్య దినముల రామభ। దాంబవారు 
నేడు కృష్ణాటి కవితచే నేర్పు మెజసీ....' (రాజగోపాల విలాసము.) 


pm 


మజీయు కృష్ణాజమ్మ (సతిభ యిట్లభివర్ణింపబడెను: 

“పస్తారసంఖ్యను పదుమూడకోటుల పదిరెండులక్షల పదేడువేల నెన్నూ 
తలను వింళతీయు నాజువృ త్తముఐందు నీవృ త్రమునకు నీవర్ణన సమస్య గూర్చు 
మన్న నొ వృత్తమనకు సమస్యను రచించి, యందుకు కోకంబు లాశువుగా జెప్పి, 
యవి తెనుగున పద్యము చేసి, యిరువదారు ఛందము లేటిగి కవిత జెప్పి ఘనత 
గాంచినది." (శార దాధ్యజము.) 
కవి (1700 [పాంతస్థుడు. ) 
కవి శిష్యుడు వేంకటాచలక వి దేశికస్తుతి చేసిన విధము: 


కొాళహసి 
కొళహసీ 


అజా 


సీ ఆష్టభాషామహితాప పబంధ నీ 
ర్మితిచాతురీధుర్యు, శతసహస్ర 
లేఖినీలేఖ్య కలిత కవిత్వాపాద 
నాహృత వ్యస్తాక్షరాది చతురు 
జలజిహ్వాకాచలాచల జిహ్వికాచల 
జిహ్వికొరచనా విశేష నిపుణు 
రోస్ట్య నిరోష్ట్య వర్జోదీర్ణ కల్పను 
గఠిన |తిపాదసంఘటనకుళలు 


శ్రీ 


తృతీయ _పకరణము 887 


రశ 


నఖిల లక్షణ లక్ష్మ సిద్ధాంత పాణి 
నీయ కాణాద కాపీలానేక తంత 
కోవిదుని రేవురి కులాబ్ధి కుముదబంధు 
జెలగి మది గాళహ సి దేశికు భజింతు, 
(మి తవిందా పరిణయము,) 


గుడారు వేంకదాను; 


. బహుళ సందర్భాష్ట భాషావధాన దు 


ష్పా9స దుష్కరబంధ థావగద్య 
పదమై తీ రసజాతి పద్య శబ శేష 
కు ౧6౯ 
దురవగాహార్థ విస్తర నిగూఢ 
ఘటికా (ప్రబంధ హృద్గత సమస్మాగీత 
ఠొయ నావీన నాటక విభేద 
భరత కళాశాస్త్ర పాదార్షగు ప్త్యను 
0 pon 
లోమ ఏలో మాచలోస్ష జిహ్వ 


సదుపమాలంకృతి క విత్వ సాంఖ్యయోగ 
మంత ష్పట్తం్యత త తంత యం[తపార 
గంతృ విజ్ఞాననిధి ఏజ్ఞగ మున గవులు 
నీ సరెవ్యరు? వేంకటదాస సుకృతి! 
(ప్రబంధరాజ శిరో భూషణ (పకృష్ణ బలరామచరి[త.) 


రేటూరి రంగరాజు : 
శ వ్యస్తాక్షరీధుర [వి స్తీ్త భావంబు 


[కమక సంఖ్యాఖ్యాన కౌళశలంబు 
నారోహణావరోహణ లేఖన (పౌథి ' 
య్యగపద్య [గహణాభిర క్తి 


ల్రిలి ' 


888 అవధాన విడ 5 


యనవలోకిత శారికాభిఖేలన రీతి 

వర సమస్యా పూర్తి వైభవంబు 
సముద్మగ శిక్షీత చతురంగ బలే? 

కొ విలాసము నేకకాలముననె 


యలర |బకటింసనేర్తు నష్టావధాన 

కలిత శతలేఖినీ పద్య గద్యశ కి 

బాటి మీటీకి నంధ కర్ణాట చోళ 

రాజసభలందు రేటూరి రంగరాజ! (భానుమతీ పరిణయము.) 


న్యాయకంటి మాదనామాతుడు (1780 [పొంతస్థుడు) 
సీ, నిరపమ నవలేఖినీ పద్య ఘటనాఢ్యు 
దత చతుర్విధ కవిత్వ పసిద్ధు 
నం చితాజ్లోపన హల్గోపన ధురీణు 
వ్యస్తాక్షరీ [గహణాభిరాము 
సోష్ట్య నిరోస్ట్య విస్సురిత కల్పనదక్షు 
విలసి తేచ్చా వర్ణ కలన ధుర్యు 
నచల జిహ్యో శ్రికారచనావిచక్షణు 
నేకై కదిన కావ్యకృత్పభావు 


సముచితాష్టావధాన నిష్టాగరిష్టు 
నడరు బడగ లనాటి కన్నడ కులీను 
సకల విద్యజ్ఞనవిధేయ సాధుహృదయు 
మహితగుణధన్యు మాదనామాత్యు నన్ను, 
(వీర భూపాలీయము. కర్ణాటకాంధ్ర సాహిత్య చరిత్ర.) 


చరిగొండ ధర్మన్న “నవఘంటి సుర తాణ' బిరదళశాలి. కొగా, మాదన్న 
“శవలేఖినీ పద్యఘటనాఢ్యుడు', ఆంధ రతిరహస్య (గంథక ర్ర యెజ్జ్ఞయ 
“అష్టభాషా కవితా పవీణ', “నవఘంట సుర తాణ' బిరుదములు - గద్యమున 
[వాసీకొనెను, 


తృతీయ [ప్రకరణము 889 


క్షం, 


౭m 


కం, 


నెల్లూరి రాఘవకవి (1717 (పాంతస్థుడు) 
నానావిధావధానము 

లా నృపనీతియును భరత మాహార్యాదుల్‌ 
మానుగ నిచ్చ్భాలిపియున్‌ 

మానితముగ గల్లు గోపనంబును మజియున్‌. 


శతలేఖినీపద్య సంధాన చాతురీ 
ఘటికా శత గంథకరణ పటిమ 
అసు ప్రబంధ బంభధాది |కియారూఢి 
సంకరోష్ష నిరోష్ట్య చాటుకలన 
వ సర మాధుర్య వివిధ చితస్ఫూ ర్తి 
పాదమా[ తాన్య [తిపాదఘటన 
వ్యస్తాక్షర విమ్మిశ బహువద్య గుంఫన 
మచలజిహ్వాదిక పచుర రచన 
బహుజన మనోంతర స్థితి బహువిధార్థ 
బహుసమస్యా పపూర్తియ బహువిభేద 
సకల విషమ సమస్యాది సంవిధాన 
మమర గూరును నెటీ రాఘవాఖ్య కవిని. 
(యాదవ రాఘవ పొండవీయము. 126,294 


గణపవరప్పు వేంకటకవి( 1620-1660) 


అమితాసవు మధురము చి 
(తము విస్తారము చతుర్విధ కవితలను జి 
(తముగను వింశ త్యవధా 
నములన్‌ ఘటియించు లక్షణ కవివరుండన్‌, 
(ప్రబంధరాజ వేంక దేశ ర విజయవిలాసము. 4లివ పద్యము.) 


శిస్టు కృష్ణమూ ర్తిగాస్తి (1790-1870 
“అభినవ భట్టుమూర్తి బిరుదాంకుడు.' 
(ఆంధ సంస్థానములు-సాపిత్య పోషణము) 


840 అవధాన విద్య 


అకలంకము కృష్ణక వి: 
ఇతడు శకుంతలా పరిణయ (గంథక ర్త. ఇతని (గంథమునకు పిల్ల వసు 
చరిత యను పేక వచ్చెను. ఇతడు శ తావధానము చేసెడివాడు. 
(అవధాన మంజరి, తొలిపలుకులు) 


పె (గాంభిక సాక్ష్యములనుబట్టి తెలుగునాట దాదాపు పదమూడవ శతాబ్ది 
నుండి శతావధానాది ప క్రియలు వేరూని వి సరించినవని తలపవచ్చును, 


“వాబ్మయధురంధరుడు నారాయణ భట్టు ఆష్టాదశావధారణ చక్రన రి యట, 
అవధారణ ళద్దార్రము నిర్ధారణము చేసి అవధాన (ప్మక్రియకు అది మొదలని 
పరిశీలక పండితు వరేన్స యన్నచో తెలుగువారి యానందను సహస గుణము” 
అని (క్రీ మధునాపంతుల సత్యనారాయణశాన్ర్రీ గారి ఆశంస, 

(శతావధాన (ప్రబంధము, పీఠిక.) 


అది గిజమైనచో కొవ్యకళకం టె తెలుగున అవధాన కళయే ముందు బుట్టిన 
దనవలసి వచ్చును, నారాయణ సండితు? అవధారణస్సూ ర్తి అష్టాదశ పురాణచ క 
పవ 8 


చర్విత కందిన పరిధిలో వ్యాఖ్యాత చ|క్రవర్థి మల్లినాథసూరి పితా 
మహుడే శతావధాన ప కంతృకీ ర్తి, 


ఇందాక అష్టనవళతసహ్మసఘుటా  లేఖిన్యవధానుల నామధేయములు, 
బిరదములు, వ్యాసంగములు తెలిసికొంటిమి ఇక వారి అవధాన విధానము లెట్టివో 
స్పష్టముగా తెలిసికొనవలసియున్నది. 


చతుర్విధక విళ్యములలో నాక విత్వ మాద్యము, ఘటికాశత గంథకల్పనా 
డికములు అశుకవితా కుటుంబసంబంధీవిషయములు. ఆవధానవిద్యలును తద్గతవిశే 
షములే. 


ఆం] ధక వితామపఖ డల్లనెని పెద్దన్న చతుర్విధక వితా నిర్వాహకుడని 
చెప్పికొనెను ఆయన శిష్యుడు భట్టుమూర్తి తచ్చతుర్విధకవితా విశేషములను వివ 
రించి, తా నేయే విద్వలందు | పగల్బుడో పద ముఖమున జెప్పికొనెను, 


తృతీయ (ప్రకరణము 841 


మధురవాణి 'చాతుక్యమేతి కవితాసు చతుర్విధాసు' అని చెప్పికొన్నది, 
"దానితో ద్భ వీపడక 'తతావ్భృ గ్గ టికా నిర్మిత శ్లతక్తోకీ' అనియు జెపి: కొన్నది, 
కో జాజి యె ధ జ ౧ వ 4 
ఏలయన, “ఘటికాశత | గంథకల్బన' చతుర్విధకవితా నిరాాహక సామాన్య విద్య. 
ఈమె ఘటికార్థకాలనుననే శత గంథకల్పన చేయగలదు అది అందరికి శక్యము 
కాదు. కనుకనే తత్తాదృకృబ్దిము (పయోగించినది, 


(గ్రంథమనగా ఆనుష్టుభళ్లోకము “గంథో ద్యాతియ దక్షరీ' అని తికాండ 
శేషము. అట్టి [గంథమలు, లేదొ తతృమానపమాణ పద్యములు గడ్రియకు 
నూజు నుడువగలవాడు ఘటికాసద్యశ్శత గంథక ల్చనుడు. ఘటిక గడియ. 
గడియ యనగా సిరువవినాలుగు నిమిషములు. ఆకిదము సూరకవి గడియకు 
నూజుపద్యములు చెప్పుచుండెకివాడట. మధురవాణి పం, డెండు నిమిషములలోనే 
నూలు శ్లోకములు, లేదా, పద్యములు చెప్పగ లిగెను. అనగా గంటకు నయిదు 


వందల పద్యాలు. 
మజీయొక విశేషము-'మేధాం వ్యన క్తి వివిధాధానే' అన్న చరణమునం 
దున్నది. 
విజయరాఘవకశొరి అన్నిట “అవ దాని" యట. 
( విజయరాఘన చందికావివోరము.. 


అన్నిట ననగా మధుర వాణ్యాదులు పేర్కొన్న సకల విద్యలయందు 
“అవధాని”, 


గణపవరపు వేంకటకవి “చతుర్విధకవితలను ఏంశత్గవధానమలన్‌ ఘట్‌ 
యించు లక్షణకవి." ఇరువది యవధానములతో చతుర్విధ కవితలను నిర్వహించుట 
యీయన సాధించిన విశేషము. 


చతుర్విధక విత్య' పసిద్ధుడెన న్యాయకంటి మాదన్న “నిరుపమ నవలేఖినీ 
పద్య ఘటనాఢ్యుడు. సముచిశాష్టావధాన నిష్టాగరిష్టుడు. 


'. . ఇక్కడ నవళేఖినీపద్యఘటనము,. ఆష్టావధానము ఏకవ్య్మాపారము కింద 
జమ కట్టదగన విద్యలు కావు, 


842 అవధాన విద్య 


అష్టావధాన మష్టలేభిని కాదు. సరికదా, నవలేఖిని శతలేఖిని కంటె 
ఏకనవతిలేఖినీ సంఖ్య తక్కువదియు గాదు, నవలేఖిని నిరుపమ్మకియ కనుకనే 
శతలేఖిన్యవధాన పద్యరచనా సంధా సురతాణు' డైన చరిగొండ ధర్మన్న 
'నవఘంట సుర|తాణుడ' నని గద్యమున |వాసికొన్నా డు. “'నవలేఖిని' 'శతలేఖిని'కి 
ఠీసిపోని విలక్షణవిద్య, 


రేటూరి రంగరాజు “ఆష్టావ ధాన కలిత శతలేఖినీపద్య గద్యశ క్రి రాట్నభ 
లందు |పదర్శించినవాడటి. 


అష్టావధాన మనగా ఆ కాలమున అష్టభాషావధానము, 


రేటూరి రంగరాజు ఆష్టభాషావధానముతోడి శత లేఖిసీ పద్యగద్య శక్తి 
చూ పెను, i పాకృతాదష్టభాష లతనికి కరతలామలకములై యుండెను, 


'నవలేఖినీ పద్యఘటనము' 'శతలేఖినీ పద్యఘటనము" కన్న మిన్న. 


లక్షణ దీపిక 'నవఘంట లిఖిత మేక్రెక మిష్టార్థ దేవతాపర నానావిధ 
వృత్తభేదనిర్మిత రచనార్థ సమర్థత' అని నవలేఖినీ లక్షణము సూచించినది, 


తొమ్మం[డు (వాయసకొం డు రిష్టార్థ దేవతా పరముగా తలకొక పద్యము 
జెప్పగోరుదురు, చెప్పిన విషయమును |వాసికొని, తద్విషయమే తద్భిన్నవృ త్ర 
మున జెప్పగోరుదురు, ఈ రీతిగా నొకొక్కరు పదిపదేను రకముల వృ త్తములలో 
మార్చి మార్చి చెప్పగోరుదురు. (పష్టలు తొమ్మిదిమంది యెనను పద్యములు 
తొంబది కావచ్చు; నూటముప్పదియైదు కావచ్చు: ఇన్నూజు కొవచ్చు. ఈ 
(పక్రియ వ కృచ్చందశళ్శిల్ప మర్మజ్ఞతకు, సద్యః పద్యనిర్మాణచతురతకు 
గీటురాయి. 


నవ పష్టృపృష్ట నవ పకార దేవఠాత్మక విషయ విశిష్ట నానావిధవృ త్ర 
నిర్మాణ సంబంధి రచనార్థ సామర్థ్యము [పదర్శించుఓయే కాని త తర్భృ త్ర 
సంచయము ధ్రీసంపుటియందు ధరించి, సభాంతమున నప్ఫజెప్సి మేధాశ క్తి 
(ప్రదర్శించుట లేదు, 


తృతీయ (పకరణము $4 
ఘటికాశత !గంథకరణము 


గడియకు నూ జనుష్టుప్పులు కాని, వృ తములు విరళముగా, కందగీతాది 
పద్యములు కాని చెప్పుట ఘటికాశత (గంథకరణము, 


రఘునాథరాయల కొలువున రచయి తియగు రామభ, దాంబ “సమయ 
తేఖిని' విద్యయందు సమర్థురాలు, 


ఈ పద్యములు లీఖించుటకు వీలుకానంత వడిగా నుడువబడును. ఇరువది 
నాలుగునిమసముల కాలమున నూటు జరుగవలె గదా! ఎక్కువ పడినను పడవచ్చు, 
పద్యములు తక్కువ పడగూడదు. 


పందెపు గుజ్జమువలె పరుగెత్తుటయే శత్యగంథకవి పని, 


శతలేఖినీపద్య సంధానము 


సభారంగమున నూజుగంటములు లిఖించుట కనువుగా పద్యములు చెప్పుట 
శతలేఖినీ పద్య సంధానము. శతలేఖినీ లేఖ్య శతపద్య సంధానము. కవి పద్య 
'సంధాత, లేఖకు లెవరు ? నూడ్వరు ఒకే పద్యమును ఒకే సమయమున వాసి 
కొందురా ? అయినచో నూరువు రెందుకు ? ఎవరి పద్యమును వారు వాసికొందు 
రన్నచో ఒకొక్క. రొకొౌక్క విషయము పద్యము కట్టి చెప్పవలెనని ముందుగనే 
కోరినవారై యుండవలెను. ఆపు డాలేఖకులు పృచ్చకు లగుదురు. కాగా, ఆకు 
గంటము పుచ్చుకొని, కూర్చుండి ఆడిగెకివారికి, |వాసికొనదగుపాటి వడితో 
యోజించి పద్యము జెప్పుట శతలేఖినీ పద్య సంధానము. 


యాదవరాఘవపాండ వీయకృతిక 3 పేర్కొనిన “బహుజన మనోఒంతర 
సీత బహువిధార్థ బహుస మస్యా పపూ క్రియ, బహ్వవిభేద సక లవిషమసమస్యాది 
సంవిధానము", [పబంధరాజశిరో భూషణ |పకృ్ళష్ణ బలరామచరిత కృతికర్త 
పేర్కొనిన “హృద్గత సమస్య పరిశీలించినచో, [పాక్నికులు నానావిషయము 
. అడుగుటయు, అవధాని వానికి సమాధానముగా పద్యములు చెప్పుటయు నుండెనని 
లేటపగును. 


844 అవధాన విద్య 


పృచ్చకుడు కోరిన పద్యమంతయు నొకేమాజు చెప్పబడునా! చరణ, క్రమ 
మున జెప్పబడునా? చరణ కమమున జెప్పుట యెనచో నాలుగు చుట్టు తిరగ 
- వలెను, ఒకేమాటు చెప్పివేసినచో మణి బెడదయుండదు. చరణళః చెప్పుట 
మొదలు పెట్టినచో పూర్వోక్త కచరణములు & శ్రేరో త్రరచరణములతో ననుసంధించు 
వేళ ధ్రారణాళ క్రి క్రి కీలకళ క్రి యగును. చిక్కు తటస్థించును. పద్యమంతయు 
నొక గ్రాగొక్‌ గ్రాలో నొకేమాటు చెప్పివేసినను, చెప్పివేసిన దానిని [కమముగా సభాంత 
మున నప్ప జెప్పవలెనన్న చో ఈ చిక్కు మటీంత జటిల మగును. చిర్ణిరగా గాని, 
“మేతముగా గొనీ చెప్పిన పద్యమును దిరిగి యథాతథముగా అప్పుగించుట అనాడు 

లేదు, 


మల్లినాథ శతావధానినుండి శిష్ట కృష్ణమూర్తి వరకు నడిచిన యవధాన 
(పక్రియ కేవల చి తకవితావిబ్బి శ్రివిశేషములతో, సంగీతపు మెట్టతో సాగిపోయెడీ 
దని, ధారణాశ శ్రీ పధానముగా నడిచినది కొదని నిశ ఎ(పచముగా జెప్పవచ్చును* 


ఈ సందర్భమున శేషా దిరమణకవుల అవధాన మంజరి' తొలిపలుకు 
లుదాహరణీయములు, 


.. “శతావధానమునందు పూర్వము నూటుమందికి జరణ క్రమముగా. పద్య 
he చెప్పుట లేదనియు, అష్టావధానమునందునలె జిన్నచిన్న కార్యములు జరుపు 
వారనియు, అట్టివారిలో రేపల్టి సంస్థానాధిపతుల [పాపందిన “శకుంతలా పరిణయ 
రళయితయగు కృష్ణకవి ముఖ్యుడని మా తండిగారు చెప్పువారు.' 

క | అవధానమంజరి, తొలిపలుకులు, 1-12-1926) 


తిరుపతి వేంకటేశ్వర కవులు మూడవ సంవత్శరము గద్వాలకు బోయి 
నర్చడు 'కాతాచార్యులను దాక్షిణాత గీర్యాణపండితుడు తారసపడెను. ఆచహ 
'నీఈయుడు తన “శతావధాన విద్య' రాజనభలో (పదర్శించెను,దానిని జూచి తీరువతి 
నేంక బేళ్యరు లీపద్య ము జెన్నీరి: 


తృతీయ | పకరణము 846 


ఉ. ఈ పనినే వచింతురు కవీశ్ణరు లష్టవధానమంచు మా 
వైపున, దాక్షిణాత్ఫు లివి వాకొనుచుందు శ తావధానమం 
చేపుదలిర్ప, నూర్వురకు నెంతయు ధాటి చెలంగ జెప్పగా 
దా పలకన్యలెన్‌ శతవధాన మటంచును రామభూవరా! 
(నానారాజ సందర్శనము) 


సృచ్చకులు నూరుగులకు ధారాళముగా పద్యములు చెప్పినదే శతావధాన 
మెటగునని వేంఠటళా స్త్రి గారి (ప్న, 
య 


తాతాచార్యుల కతావధానపద్ధతి శేషా దిరమణకవులు తెలిపిన (పాత 
కొలప్పు శతావధాన పద్ధతికి దగ్గరి చుట్టము కాబోలు, ఆ గీర్యాణపండి తుడు దాక్షీణా 
_త్యుడు. తత్కాల తిలింగదేశ విద్యమాన శతావధాన (పే క్రీయావై లక్షణ్య మెటు 
గడు, త|త్పదర్శిత శతావధానమన కవిత్వము, తర ణీ మధ్యము వలె, దృశ్యా 
దృశ్యము, చిల్లర విషయములు, చమ త్కియలు మెండు. తిరపతి వేంక టేశ్వరుల 
కది అష్టావధానము వలె గోచరించినది, 


పూర్వకవులలో భట్టుమూర్తి “ఏకసంధోచితళ్లోకభాషాకృత్య చతురుడు.” 
జక్కయ తాత పెద్దయ 'సరి యేకసంధా ద్విసంధా | కిసంధల దొడరిన బొరిబొరి 
గడవ జదువ' నేర్చినవాడు, 


శ 


నెల్లూరి ఏరరాఘవకవి తన నేర్చిన విద్యలన్నియు సట్టికట్టి వా[కుచ్చెను. 


కొని, ఆ పట్టికలో ఏకసంధ్యాగహణాదులు లేవు. మటీ పలువురు పలు 
విషయములందు దమకుగల (పజ్ఞ [పకటముగా జాటుకొనిరి, కాని, ధారణాసంబంధి 
యగు నేకసంధ్యాగాహిత్వము గుటించి చాటుకొనక తూష్షీంభావము వహించిరి. 
ఏకసంధా | గావంలతోబాటు, తచ్చ క్తి చాంని వీపను శతలేఖిన్యవధాను లెట్టయిరి! 
(పతి స్వల్ప విషయము పట్టికలో జే | పగల్భముగా జెప్పికొను స్వభావము గల 
భట్టుమూ ర్తి (ప్రభృతులు పాదము పాదము చొప్పున నాలు గావృత్తు ఎలో నూఖు 
గురకు వారు కోరిన వృతాదులు పూ ర్తిచేసి,.. కమము దప్పకుండ సభాంతమున 
నెవరి'పద్యము వారికి నప్పగితచు జవాబుదారి కలిగిన ధారణా ప్రధాన (పకియా 


848 అవధాన విద్య 


స్వరూపము సవికత్ధనముగా | పకటించికొనకుండెడివారా? ఆ పని చేయక పోవు 
టయే ఆ (పక్రియ ధారణా (పధానము కాదనుటకు (ప్రబల నిదర్శనము. 


అటులై నచో దాని నాసకవిత్య మనవలెగాని శతలేఖిన్యవధానమని యేల 
యనవలెనని |పశ్నింప వచ్చు. ఆకకవితకు ఆఘాటములుండవు. సీతాకల్యాణమో, 
[దౌపదీస్యయంవర మో మొదలించి, యేపద్యము దొరలిన ఆపద్యము దొర లించుచు, 
ఆకాశమున పక్షి వలె, ఆపకవి అనర్గళవిహారము సేయును. “ఘటికాశత గ్రంథ 
కరణధుర్యులు' ఈ కోవకు జెందుదురు, 


పృచ్చకళతకముచే గంధర్వ గోళ ముగానుండు మహాసభా ముఖమున నిల్చి; 
(పష్టమనోఒభీష్టము |గహించి, తత్‌క్షణమ పద్యము నొడువుచు, వాసికొననిచ్చి, 
పునఃపునికముగా జదిలి యలరించుచు, ఆవలి పృచ్ళకు నడిగి అతడు కోరిన 
పద్యము వాకొనుచు, వివాద|గ స్తవిషయము వివరించి సమాధానపజచుచు, శ రలేఖి 
న్యవధాని సర్వజ్ఞతా ము[ద దాల్చి సభ నాకట్టుకొనును. 

విద్యత్సభారంగ మెట్టుండునో “సాహితీ సమరాంగణ సార్యభౌముని' 
పద్యము | ప్రత, శ్షీకి రించెడిని 


సీ అందులో నొకమేటి కభిను ఖుడై యాత 
డనిన వన్నియును మున్ననువదించి, 
తొడరి యన్ని టికన్ని దూషణంబులు వేగ 
పడక తత భ యొడబడగ బలి. 
(పక్క మాటల నెన్న కొక్కొక మాటనె 
న్ని గహస్థాన మను గహించి 
[కందుగా రేగినం గలగ కందజ దీర్చి 
నిలిపి యమ్మొ దలివానికినె మగిడ్లి= 


కం. నీవేమంటివి రమ్మం 
చావలి వానికిని మగిడీ యట్టనె వానిన్‌ 
గావించి యొక డొకడురా 
దొ వి పుడు వాదసరణి నందజ గెలిబెన్‌. a 
(ఆముక్త మాల్యద, ఆ. క ప, 8, 7.) 


తృతీయ (ప్రకరణము 847 


శాస్త్ర వాద సభ, కవిత్వ వినోద సభ రెంటికి భేదము లేదా? ఉన్నది కాని, 
సామ్యము కూడ లేకపోలేదు. అక్కడ జిగీషతో అడిగిన నిక్కడ జిజ్ఞాసతో 
నడుగుదురు. చెప్పవలసిన బాధ్యత ఉభయ్యత కలదు 


ఊరక బంతిలో లడ్డువములవలె పద్యములు వడ్డించుచు, తిరిగి చూడక 
పోవుట యైనచో, ఆ పని యొకపాటి ఛందోధార, శద్దార్శజ్ఞానము, కావ్య పురాణ 
పరిచయము గల యే కవి పడిన ఆ కవి చేయగలడే. ఏమున్న దబ్బా యనకొన 
గూడదు. 


ఓకనికి ఆట వెలదిలో చేయి తిరిగి యుండును. ఒకనికి కందమున ధార 
పరుగెత్తును. ఒకనికి చంపకమున మోజు, ఒకనికి మత్తేభమనిన నుల్హాసము. 
ఒకనికి సీసమనిన సంతోషము, వీరికి తడ్భిన్న వృత్తము లంతగా రుచింపపు, 
అనగా వానిని జెప్పవలసి వచ్చినపుడు నాలుక పీకికొనినగాని నడక కలిసిరాదు. 
ఒకడింటిలో పద్యము చెప్పగలడు, రచ్చలో - చచ్చినను = వానికి పద్యము 
రాదు. ఒకడు వానికి తోచినది మాత్రమే హుటాహుటిగా జెప్పగలడు, పలానా 
విషయము జెప్పమని నిర్దేశించితిమా, చ్యటాయివలె నిలబడిపోవును. ఒకడు 
మెచ్చుకొనుచు దలయూపుచున్నచో ఎన్ని పద్యములైన చెప్పుచుండును. పెదవి 
విటిచి 'తప్పు' అని అఆక్షేపించిరేని [కందు మీదై యాగిపోవును. విపరీతపు 
సమస్య యిచ్చి పూరింప గోరినచో పైత్యము (ప్రకోపించి యొకడు మెడపట్టకు 
దిగును, కొబట్టి, సభలో నిలిచి, యకిగిన పద్యము నుడువగలుగుట ఆందజకు 
నలవియగు విద్య గాదు. కొండవంటి వ్యుత్స తియ, కత్తి వంటి [పతిభయు 
గలిగి, యే పద్య మకిగిన ఆ పద్యము, ఏ వృ త్తమకిగిన స వృతము విశ్ళంఖ 
లముగా జెప్పి మెప్పింపజాలువాడే శతలేఖిన్యవధాని., 


పాదీశకాల శతలేఖిన్యవధాను లందటు ఎతాద్భశ విద్యాచతుర్ము ఖలు. 


అర్యావీశులలో అభినవ భట్టుమూర్తి బిరుదము బొందిన “తష్టకకుమ్మ 
- హీశ్వర సభాంతర సన్నుత కీ ర్తిశాలి' శ్రీ శిష్ణు కృష్ణమూర్తి కాస్త్రిగారు ఆ కోవకు 
జెందిన కవి, (హైమతీ పరిణయ పీఠిక) 


848 అవధాన విద్య 


ఈయన యేకసంధాగాహి. నెల్లూరీ రాఘవ కవి కాదు. ఇద్దరును శతలేఖి 
న్యవధానులే. శతలేఖినీ పద్య సంధాతకు ధారణాళ క్రి అక్కర లేదు. 


“అష్ట భాషా సరస్యతి' బిరుదము వహించిన ఆంధకౌముది కృతికర్త 
శ్రీ మండ లక్ష్మీ నరసింహకవి “సహ సావధాని.' 
(అనుశీలనము. అష్టఘంటానధాన పర మేళ్యరకృత వరాహ పురాణము:) 


కాళహ స్తికవి శతసహ  సలిఖినీలేఖ్య కలిత కవిత్వాపాదన చతురుడు. 


నృసింహకవి సహ[సావధానియైన కాళహ స్తికవి లక్షావధాని. లక్ష లేఖిను 
లకు కవిత్వము కల్పించి చెప్పుట సాధ్యమా ? 


'శతసహ్మసలేఖిని' యనగా శతలేఖినియు, సహ సలేఖినియ అనుకొంద 
మన్న, సహ, సావధానియైనవాడు శతావధానినని చెప్పికొనవలసిన యక్కఅ యేమి! 
నృసింహకవి ఇక్షలేఖిస్యవధానియే. 


దై వముదిన్నె సంస్థానమున ఆధునికులు, శ్రీజంధ్యాల సు బహ్మణ్యళాస్త్రి గారు 
సహ్మసావధానము గావించిరి. వెయ్యి దళసరి సత్రములు వారి యొద్ద నుండెను, 
వాని కొక పక్క సద్భమో గద్యమో బొమ్మయో యేదో యొకటి _వాయపడీ 
యుండెను. రెండన పక గ ఖాళిగా నుండెను ఆ వెయ్యి అట్టలు శాస్త్రిగారు సభ్యుల 
చేతికిచ్చి వాని కొక పక్క సంఖ్యలు వేయించిరి. సభ్యులు అట్టలను బాగుగా కలిపి, 
తమకు తోచిన క్రమమున తాము సంఖలు వేసి శాస్త్రిగారి కిచ్చిరి. శాన్రీగారాయ 
ట్టలను దీసికొని యేకాంతస్థ ఇమునకు బోయి, ఓక్క రోజంతయ వానిని జూచికొను 
చుండి3. మరుసజి రోజున సభాంగణమనకు వచ్చి, వెయ్యి యట్టలను సభ్యులకు 
సమర్పించి కూర్చుండిరి. సభ్యు లేయట్టనై నను సరే, తీసి దాని నెంబరు చెప్పినచో 
వారు అట్టకావలి పక్కనున్న విశేషము జెప్పగలిగిరి. తద్విశేషము పద్య రూప 
మున జెప్పగోరినవారికి కందమో, గీతమో ఆశువుగ జెప్పీరి. పద్యము కోరనివారి కి 
గద్యము జెప్పరి. ఇది శాస్త్రిగారు కావించిన సహ్మసావధాన (కమము. చెప్పిన 
పద్యము తిరిగి యప్పజెప్పినది లేదు. అడిగెకివారు విధిగా వెయ్యిమంది యుండ 
నక గాట్‌ లేదు పదుగుకుండినను . అట్టలకట్ట సహ్మసము కనుక, అది సహసా 
వధానము, 


తృతీయ (ప్రకరణము 840 


పూర్వకాలపు శతలేఖిని, సహ సలేఖి”, లక్షలీఖిని ప తిములు పంచిబెట్టి 
సంఖ్యనుబట్టి విషయము ,గహించి, విస్తరించి పద్యములు చెప్పెడి పద్ధతితో 
నడిచినవి కావు. లేఖినీపాణియె యుపవిష్టుడె (వాసికొను పృవ్భకుడు కోన 
విషయము కోరిన వృత్తమున జెప్ప యొప్పించు పద్ధతితో నడిచినవి. ఒప్పించుట 
యనగా సమ్మతింపజేయుట. |వాయసకా డడిగినదానికి, అవధాని నుడివినదానికి 
సంబంధము లేనిచో నిలువబెట్టి పృచ్చింతురు దాటీపోనీయను. అంతకు మించి 
వేశాక నిర్బంధముండదు. కనుకనే శతసహ సలేఖిసీ కవితా పాదనాదికార్యములు 
శక్యము లై నవి. 


ధారణా |ప్రధానమైస అవధాన విద్య విధిగా శ్రీమదఖినప పండితరాయ 
బిరుద భూషితులగు మాడభూషి వేంక టావ్యలవారితో నే యార బ్ధమైన దనపచ్చును. 


ఆచార్యుల వారి బీరుద గద్యము చూడుడు; 


'శ్రీమన్మాడభూషివంశ కలశాంబుధి రొకొసు కాకరాయమాన శ్రీ నరసింహా 
చార్య తనూభవుండును, తర్కవ్యాకరణ మీమాంసా జ్యోతిష కూలంకష మనీషా 
ఏశేషుడు, _పాకృత వై వై కృత శౌరసేనీ మాగదీ పెళాచీ (ప్రముఖ భాషా వ్యాకరణ 
పరిజ్ఞానచణుడు, ఆంధ గీర్యాణోభయ భాషా |పబంధ రచనా విదక్షణుడు, 
సమరిక సంగీత సాహిత్య సర్వస్వుడు, 4 శతలెఖీనీ పద్య సంధాన ధురంధరుడు. 
ఆష్టముఖాష్ట భాషా వ్యస్తాక్షరీ విద్యానవద్యు డు,. ఏకకాల సందర్శి కాష్టావధాన 
పకారుడు, ద్వివార పర నమా, త పగుల న పతిలోమాది బహువిచి ( త 
(ప్రకార పఠితాంధ గీర్యాణవృ క్ర (ప్రబంధుడు.. 


శాస్ర్రచతుష్క పసంగ కియాదమ్లు డైన యీ పండితుడు, 
“చతుర్విధ కవితాసామ గ్రీసమ్మగుడైన యీ కవి 
“లలిత సంగీత కళారసజ్ఞు'డైన యీ జాణ, 


'ఏకసంధా గ హణనిపుణమలతి యైన యీ కోవిదుడు రాడాస్థాన రంగమున 
నిల్చి; ళత్రావధాన కార్యము నిర్వహించుట చూడనోబినవారెంత ధన్యులో! 
(భర తొభ్ముదయము.) 


850 అవధాన విద్య 


ఆచార్యులవారి అసాధారణ శక్తులలో “ద్వి వారపఠ నమా త పరిగృహీ 
తానులో మ పతిలోమాది బహువిచి| త (పకార పఠితాం| ధ గీర్యాణ వ్య త్త (ప్రబంధ 
త్వము' అత్యద్భుత శ్రి. ఓకసారి విన్న వృత్తము అనులోమముగా పరఠింప 
గలుగుట విచిత విషయమే అయినను, ఆ పనిచేయగల మేధావు లచట నచట 
గోచరింతుకు. కాని రెండుమాటులు విన్నంతనే ఆ వృత్తమును (పతిలోమముగా. 
అనగా |కిందినుండి మీదికి - పఠింపగల మేధావులు మృగ్యులు. 


212.1972 సంవత్సరమున అగిరిపల్టిలో జరిగిన విద్వత్సభలో 
పిఠాపుర | పభువు ముచ్చటపడి కోరగా, నూజిఏీటి ఆస్థాన పౌరాణికుడు, రంగా 
రాయతరితలోని సీఫపద్యము నినుమాజు వినిపింపగా, ఆచార్యులవారు అను 
లోమముగా పురాణఫక్కి లో పఠించి, పఠిలో మముగా- తోకబట్టికొని (తాచు 
బామును తలకిందులుగా పెకెత్తి నిలిపినట్లు = పఠించి సభ్యులనాళ్ళర్య చకితుల 
జేసిరి. ఆ పద్యమిది: 


సీ (తుతగుడ క్షోణికృత్‌ క్షితిమండలోచిత 
| పాజ్యరాజ్య రీ మాధురంధరుండు 
_ దానధారాధౌత ధరణీసుసర్యాను 
సారి దార్మి ద్య నిషద్వరుండు 
సంగీత సాహిత్య సరస విద్కారస 
రసికతా మహిత సారస్వతుండు 
సామంత భూపాల సం పేషితద్విప 
దాన కర్షమిత సద్నా జీరుండు 


పద్మనాయక కుముదునీ బొంధవుండు 
దర్చితారాతి రాజన్య దర్ప మథన 
రాజితాటోప శే? మ్మలాజు వంశ 
పద్మవనహే? రామ భూపాలమౌ?. 


వెనుకటి శతలేఖిన్యవధానుల కిట్టి (ప్రజ్ఞ లేదు. ఆచార్యులవారి మైధావకము 
తతావృళము. 


తృతీయ (ప్రకరణము గ! 


సభలో తత్‌క్షణమే ఆ తెనుగుసీస పద్మము నందలి భావము నొక గీర్వాణ 
లోక రూపమున రచింప గోరగా, ఆచార్యులవా రీ సగ్గరావృ త్రము జెప్పిరి: 


“ధా తీభారోద్వహః క్మాసుర విధనగుణోర్దూననో దానలక్షా? 
సంగీతోత్సాహితీ స్ముపథితర సిక తా సిద్ధసారస్వతోయమ్‌ 

సామంత పేషి తేభ్య వజమదస లిలార్జాాంగ ణో వై రిహారీ 
శ్రీకొండలాయభూపో జయతు గుడపభ్ళల్సీమ్ని మ లాజవంః.' 


వీరు తెలుగు పద్యము కంటె సంస్కృత శ్లోకము లలితిముగ నిర్మింప 
గలరు. పద్యములు చెప్పుచు. చెప్పుచు రసావేశము పొంగినపుడు ఆ పయత్నమ.గ 
శ్లోక మందికొందురు. మటీ కీ ర్రనలు, జోలలు, రాగతా? విశేషములతో రచించు 
టయు వీరికి సరదా. ఆవధాన సభలలో ఈ (ప్మక్రియ రాణించునని వేలుగా జెప్ప 
నక్కల లేదు. విశేష వృత్తములు, వచనములు. శ్లోకములు, దండకములు, 
కీర్తనలు, జోలలు, బోరు కలగ, [పబంధమంతయు వై కుంశధామము చేసిరి వీరి 
సాహిత్యము యక్షగానగంధి. అదియే సభావర్భమునకు అనువగు విద్య, 


తరువాత ఈ విద్య నుచ్చస్థితికి దెచ్చినవారు ఫ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు. 
సహపాఠి శ్రీ దివాకర్ణ తిరుపతిశాస్త్రి గారిని స ధ్యంచునిగా గొని, శతావధానము 
లనేకములు సలిపిరి. 


తిరుపతి శాస్త్రిగారిని పృథక్కరించి వేంఠటళాస్త్రీ గారికే క థానాయకత్వ్య 
మిచ్చి (వ్రాయుట న్యాయము కాదు. ఏలయన, తిరుపతి శాస్త్రిగారు నామమ్మాతపు 
కవి కారు. కొండ. సభలో వేంకటకాన్ర్రిగారికి పెత్తన మిచ్చి యూరకుండు 
వ్య క్రియ కారు. 


“ఒక చరణం బతండు మటీ మొకటి నేను మటొక గ్రా టాతడున్‌ 
సకల కఏీంద సంతతులు సమ్మతిచే దలలూచి మెచ్చగా 
(బకటతరాశుధార దనరన్‌ రచియింపగనేర్తు మయ్య! 

(నానారోజ సందర్శనము) 


862 అవధాన విద్య 


ఆని, బరువు బాధ్యత యికువురు సమానముగా వహించువారే అయినచో 
వేంకటశాన్తి గారినే యేల ముందుగా బేర్కొవలసి వచ్చెను ? సభారోంగము సజీవ 
ముగా కళకళలాడించు చాతుర్యము వేంకటశాస్త్రి గారి హస్తగతవిద్య, 


ఫ్రీ కాటూరి వేంక టేశ్వరరావుగారిట్లు |వాసిరి: 


“విసుగు పుట్టకుండా (శతావధాన) సభ జరుగుచున్నంత సేపూ వెంకటకాన్తి 
గొరు పాస్తావిక శ్లోకాలు, తమ చాటువులూ వినిపిస్తూ సభాఠరంజనం చేస్తూనే 
ఉండేవారు." (ఆంధప తిక. విరోధి సంవత్సరాది సంచిక.) 


ఈ విషయము తిరపతిళాస్త్రిగారే అంగీకరించిరి. ఒకసారి తిరపతికాస్త్ర 
గారి నొకరినే వెళ్ళి అవధానము చేసి రమ్మని వెంకటశాస్త్రి గాడు కోరగా, తిరుపతి 
శాన్తిగారిచ్చిన సమాధాన మిది = 'నేను వెడతాను. అవధానాదికమున్నూ చేస్తాను, 
ఎవరో వై దిక ప్పేరంటాలు వచ్చి వెళ్ళిందంటారు. కనక్ర నువ్వు వచ్చేదాక వెళ్ళేది 
లేదు.” (నేనూ - మా తిరుపతి) 


తీరుపతీశా స్త్రి గారు క్రావ్యకవి, వేంకటళా స్త్రి గారు సభాకవి. 
'అత్యద్భుతంబైన యవధానవిద్యకు 
_పభవకారణమైన | పకిభవాడు' వెంకటశాస్త్రి గారే. 
(సౌందరనంద కృకిసమర్పణ పద్మములు.) 


పద్య వి ద్యయందు తిర పతిశాస్త్రి గారికి సాటి తీరుషతిశా స్త్రి గారె. 
స భార ంజనవిద్యయందు వేంక టళాన్త్రి గారికి సాటి వేంకటశాన్రీ గారే. 


అట్టి తిరుపతి వేంకటకవులు స్వోపజ్జకమ యని పలుకదగినంత తేజస్యంత 
ముగా శతావధాన విద్య తీర్చి డిద్ది, శారదాపీఠ మధిషించి, జగద్దురుడై న శంకర 
భగవత్సాదులవలె, మేధిష్టులె చిరయళః పథిష్టలిం. 


తత్కవియగపర్ధతియే నేటికి నుపాదేయమైనది. 


బందరుపురమున (క్రీ కాకీ కృష్ణాచార్యులవారు కావించిన సంపూర్ణశ తావధా 
నము జూచి వేంకటశాస్త్రి గారు (పళంసించుట త్మతత్యులైన పండితుల కొకవిశేష 


త తీయ (పక రణము 858 


ముగా భాసించినది. తత్సన్ని వేశముసు శ్రీ మంగళగిరి కృష్ణదె పాయనాచాక్యుల 
వారిట్టు కొండాడిీరి: 


“యస్యావధానస మయ క్ర ఏలోకమాన్యః 

శ్రీ చెళ్ల పిళ్ళ వర వేంకట సత్మవీం దః 

సోఒయం ముహుః శతావధాని కుల్మాగగణ్యః 

సాధ్వి త్యభాషి కిము తం భువి వర్ణయామి.' 

ఆవధానవిషయమున తిరుపతి వేంక టేశ్వరుల వూ ఎమాణ్యి మట్టిది. 


శతావధాన లక్షణము 


“తత్త న్మానవ మానసొదృతతమం వృత్తం తథా వస్తు చ 

స్వీృత్య (పథమం శతాయ సరయం తత్పాద మేకం వదేత్‌ 

భూయః కైర్నచ బోధితః [కమవళా త్పాద[తయం కీ రయేక్‌ 

ఏతన్నామ శతావధాన మథచే తృద్యాని సంకీ ర్తయేత్‌, PS 
(శ తావధానసారోపోర్దాతము.) 


అని శ్రీ తీరుపతి వేంక టేశ్యరులు శతావధానమునకు లక్షణ మేర్చజచి 
కొనిరి. ఒకచో ఈ లక్షణమునే వివరించి తెళగుశ జెప్పిరి, 


“'నందమంది కో 

ర్కెలు మదినూని వారలు వరించిన వృ త్తములన్‌ (గ్రహించి, వౌ 

రల కొకపాదమున్‌ నొడివి (వాసిన పిమ్మట దక్కుపాదముళ్‌ 

కలయగ జెప్పి, పిమ్మట నఖండముగాగను నూణుపద్యముల్‌ 

బలువిడి నపగించు పని (నానారాజ సందర్శనము.) 


శతావధాన పశ్నములు, 


మల్లెమొగ్గలతో గట్టిన హారము మనోహరముగా నుండును, దానిలో 
బెత్తెడు బెత్తె డెగముగా మరువకప్మతక గుచ్చములు పెట్టి కట్టినచో మణియు 
28) 


854 అవధాన విద్య 


మనోహరముగా నుండును. వింత వన్నెల చిన్నల విరు లక్కడక్కడ (గుచ్చుచు 
బోయినచో నిక జెప్పనక్కఅ లేదుగదా! శతావధానహారమున వర్ణన పద్యములు 
మళ్లే మొగ్గలు, సమస్యలు మరువకదళములు, దత్తపదులు, భాషాంతరీకరణ ములు, 
అచ్చతెలుగులు, సంస్కృత శ్లోకములు, (గొమ్యభాషణములు, శ్రేషలు, నిరోస్ట్య 
ములు, శజ్జాలంకార ములు, అర్థాలంకార ములు వింత వన్నెల చిన్నెల విరులు. 


శ్లో తావధానము వర్ణనపద్య పధానము. అన్నియు నచ్చముగా వర్ణన పద్య 
ములే యుండినచో నవధానము చప్పగా నుండునేమోయ) పదో పదేనో సమస్య 
అంగీకరించిరి. యథావకాశముగా తక్కిన వాక్చితము లంగీకరించిరి. అంతేకాని, 
వర్ణనమున కంటె భిన్నమైన పద్యవిశేషము లుండి తీరవలెనన్న నియమము లేదు, 


శతావధాన పద్యస్యరూప మెట్టుండునో మాదిరికి, కీ, శే. ఆంధ్ర! పదేశ 
[పభుత్వాస్థానకవి ఢీ కాశీ కృష్ణా చార్యులవారి బందరు శ తావధాన (పళ్నములు 
వరసగా నుదాహరింతును. 


(పథమము జ బాలసూర్యకిరణవ్యా ప్త పర్యతరురము, 
ద్వితీయము ణి స్వార్థ పరిత్యాగము. 

తృతీయము ష్ణ సమస్య, 

చతుర్ధ ము ఇ యోగన్మిద. 

సంచమము = సంగీత సాహిత్యములలో ఏది గౌర వార్డ ము? 
షష్టము = లక్ష్మీపార్వతీ సంవాదము, 

సప్తమము జ నిర్గుణ |బహ్మము. 

అష్టమము జ రైలు వచ్చిన పిమ్మట బందరు, 
నవమము = శివ స్తవము (అచ్చ తెనుగు) 
దశమము షై శ్ఞోకమునకు తెనుగు పద్యము. 

ఏకాదశ ము అ సమస్య. 

ద్యాదశము = అవధానిగారి మనస్సు. 


తయోదళము = సమస్య, 


తృతీయ (పకరణము 


చతుర్ణకము 
పంచదశము 
షోడశము 

స ప్రదశము 
అష్టాదశ ము 
నవదశమము 
వింశను 

ఏక వింశము 
ద్వావింశము 
[(తయోవింశము 
చతుర్యింశము 


పంచవింశము 
షడ్వింశము 

స ప్రవింశము 
అష్టావింశము 
నవవింశము 
|తింశము 

ఏక్ర (తిం ము 
ద్యా|తింశము 
|తయన్రీంశము 
చతున్త్రీంశము 
పంచ b తింశము 


పరీక్ష తప్పిన విద్యార్థులు. 
స్త్రీల పునర్వివాహము. 
ఆత కోడం్యడ పోటాట. 
క్‌ రొ 
మల్లెపువ్వు. 
మండి యాజీన ఆగిపుల, 
no 


జ రాబర్ట్‌ సన్‌పేట కోనేరు. 


జ్ఞానమును దీపముతో బోల్చుట. 

సంధ్యారాగము. 

ఆతివ్యష్టి, 

పాంద వుల యకమత్యము. 

తమవారిని విడిచి యితరుల పిల్టలను నాటక ములలో 
వేసములు వేయించు వారిని గూర్చి, 

బందరు జాతీయ కళాశాల. 

ఒకరిచ్చిన వర్ణన, 

ఒకరిచ్చిన వర్ణన. 

ఒక రిచ్చిన వర్ణన, 

బందరు టౌన్‌ హాలు, 

కాలమును నదీ| పవాహముతో బోల్చుట. 
ఒకరిచ్చిన వర్ణన, 

ఒకరిచ్చిన వర్ణన, 

రాతి పాఠళాల. 

సూది మొన, 

దత్తపది. కీర, వేర, హార, భార [పాస స్థానము 
లందుంచి విరహ వర్ణన. 

ఆవధానిగారి మెడలోని పూలదండ. 
కర్ణశాపములు. 


856 


అష్టా తీంశము 

నవ (త్రింశము 

చతా 6ర౭శము 
ఏకచత్యారింశము 
ద్విచత్వారింశము 
(తిచ త్యారింశము 
చతుళ్చ త్వారింళము 
పంచచత్వారింళము 
షట బ్ర క్వారింళ ను 


స ప్రచత్యారింశము 


ఆష్టచత్యారింశథము 
ఏకోనపంచాశ ము 
పంచాశము 
ఏకపంచాశము 


ద్వాపంచాశ ము 


wa 


అవధాన విద్య 


ఒకరిచ్చిన కల్పన. 

ఒక శ్లోకమునకు తెనుగు పద్యము. 
ఒకరిచ్చిన కల్పన. 
హయ, గీవ స్తుతి 

నౌకాయానము, తుఫాను, 
మేధాదక్షిణామూ ర్తి. 

చల్లబజారు, 

ఒకరిచ్చిన కల్పన. 

సమస్య, 


రాజభ క్రి, కర్ణదృష్టాంతము, 


అంట్‌ మ్మజెముడు హంస తూలికాసామ్యము. | 


ఒకరిచ్చిన కల్పన, 


- ఒకరిచ్చిన వర్ణన, 


“ 


ఆంగ్లేయ |పభుత్యము. 


16090, 
రా 


(తయఃపంచాశము - గులాబీపువ్వు ్రీసామ్యము. 


చతుష్పంచాశ ము 
పంచపంచాళ ము 
షట్పంచాశము 

స ప్పపంచాశము 
అష్టపంచాశ ము 
ఊనషష్టితమము 
షష్టితమము 
ఏకషష్టము 
ద్విషష్టము 

| తిషష్టము 


క్ర నుబొమ్మలు. 


= మజపుగల శిష్యుని గూర్చి గురువుగారి మొజ, 
- విద్యార్థి జీవితము, 
థి 
న కుంభకర్ణుని నిద. 
a అ, గాసనాధిపతి. 
. సభలో దినిన ఫలముయొక్క రుచి. 
= (కాపింగులోని లాభనష్టములు. 
, కొద్ది జీత గాడ కష్టము, 


సృష్టికి పూర్వమేమున్నది ? ఆదై ఇతపరముగ. 
జగమెటీగిన [బాహ్మ ణునకు జందేంబేలా" అనుదాని 
భావము. : 


చతుష్షష్టము.. - క్లోకమునకు తెనుగు పద్యము. 

పంచషష్టము = ఒకరిచ్చిన వర్ణన, 

షట్టష్టము = సింహాచలముపై నీటి ధారలు. 

స ప్రషష్టము = నఖలిఖిత చి తపటము. 

అష్టాషష్టము - (తిమతములలో నేది [పస్తుతకాలానుగుణము? 


ఏకాన్నస ప్రతితమము- ఆటవెలది పెన ఆటవెలది. 


స ప్రతితమము = భక్తుడు. 

ఏకస ప్రతము ఎ నూత్నపద్ధతుల జేయుడనిచెప్పి తాజేయని వాని 
గూర్చి. 

ద్యాస ప్తతము = పసిపాపల పెండ్డి, 

[తయస్సప్రతము - పద్మనాభస్వామి. 


చతుస్సృ్తతము స సరస్సులో (పతిఫలించెడు చం|దుడు. 


పంచస ప్తతము - ఇంద్రధనుస్సు. 

షట్సప్త్రతము అ - క్లోకమునకు తెలుగు పద్యము. 

సప్తసప్తతము - సూర్యవర్ణన, 

అష్టస _ప్పతము = నల్టిదొర గారి (పభుత్యము. 

నవసప్తతము = ఈస్ట్‌ ఈజ్‌ ఈ్ట్‌ అండ్‌ వెస్ట్‌ ఈజ్‌ వెస్ట్‌ ఆండ్‌ 
దెనెవర్‌ మీట్‌. 

ఆశీతీతమము జ [పభాతము. 

ఏకాశీతము - డిల్లీలో దర్బారు మందిరము. 

ద్వ్యశీతము = కవిరాజులు. 

త్యశీతము ష్‌ దంభజ్ఞాని. 

చతురశీతము - పోఠచెక్క. 

పంచాశీతము = గంగను న్రీతో పోల్చుట. 

షడశీతము = గ్యాసులైటు గ్లాసు, 

సప్తాకీతము = ఇసుకరేణువు. 

శష్టాశీతము = గుంటూరు పెద్దకొళాయి, 

నవాశీతము = భారతము. 


§58 అవధాన విద్య 


నవతిశ నుము జ ఓకరిచ్చిన వర్ణన. 
ఏకనవతము శ గజరక్షణార్థమె వచ్చిన కృష్ణుడు. 
ద్వానవతము - చాణక్య రాక్షస జయపరాజయావస్థలు. 


(తయోనవతము క్‌ బుట్టాయిసేట పెండాలు. 
 చతుర్నవతమ = అభిమన్యు కర్ణులు చచ్చినపుడు పాండవ కౌరవ 
సంతోష దుఃఖములు. 


పంచనవతము ఎ ఆత్మస్తుకి పరనింద యొనర్చువా రెట్టివారు! 

షజ్జవతము శ లేళ్ళు వేయుచున్న పచ్చిక బయళ్ళు. 

స ప్పనవతము శ శీవకేళవసుతి: శేష; ఆర్యా. 

అష్టనవతము ఎ కఠిచర్య. 

నవనవతము = చాడీకోరు, 

శతతమము = ఒక వృత్తములోని నర్గన నింకొక వృ త్తములోనిక్రి 
మార్చుట. | 


పై నూజీ-టిలో నాలుగు సమస్యలు, నాలుగు శోకాను వాదములు, ఒక 
దతపది ఒక అచ్చతెలుగు పద్యము నున్నవి, మటీ సంస్కృత గోకములు 
నాటీ ర 
లెక్కించినచో పదునెనిమిది కలవు, 


శ్రీ తిరపతి వేంకటేశ్వడలు తమ (ష్మపథమ శతావధానమున సగము 
శ్లోకములు సగము పద్యములు సరిగా తూచినట్టు చెప్పిరి. సమస్యాదుల (పస క్తి 
లేదు, (తిరపతిక వుల సాహీత్య సమీక్ష, భారతి. సెఫింబరు 1966.) 

శ్రీ కొప్పరపు సోదరకవులు తెలుగు సమస్య లేక్కువ చెప్పిరి, 


పద్యములు సమస్యలే కార, (క్రీ మాడభూషి వేంక టాచార్యులవారు రాగ 
స్వర లయ సహితముగా పాడుచు కీర్తనలు సంధించిరి, 
చమళ్కారజనకమైన యీ వైవిధ్యము కవ్యధీనము, దీనికొక కట్టుబాటు 
లేదు, | 
శతావధాన నీర పహణము 
“అవధాన సభయందు పృచ్ళకులు బంతుల దీరి కూర్చుండి యందురు 
ఒకరి తరువాత నొకరు తమ (సశ్ళముల నిత్తురు. ఇ్షిత్తు రనగా కాగితముక దాసి 


తృతీయ | పకరణము 850 


కాదు, నోటితో జెప్పుదురు. ఏదైన వస్తువొసగి పద్యము నిర్మింపగోరుదురు. లేదా, 
సమస్య నొసగి పూరింపుమందురు. వర్ణనము, వర్ణనము కానిచో సమస్య- ఇదే 
శతావధాన విధానము.! 


ఆం|ధ|వభ కళాసాహిత్య విజ్ఞాన వేదిక: 21-1-1966 మదీయ వ్యాసము. 
మ ee: న 


[పళ్న మునకు సమాధానముగా నవధాని యొకేసారి పద్యమంతయు జెప్పడు. 
నాలుగు సారులుగా జెప్పి పూ ర్రిచేయును. పృచ్చకుడు తన (పశ్నమను మొదటి 
సారి మ్మాతమే చెప్పును. ద్వితీయావృత్తిలో పెదవి విప్పడు చెప్పినది (వాసి 
కొనును. తృతీయచతుర్ధావృత్తులలోను అంతియ అంతయు పూర్తిచేసి సక్రమముగా 
అప్పగించు బాధ్యత అవధానిదే. 


వర్ణనలు సమస్యాదులు సమపాళముగా నుండవలెనను నియమము లేదు. 
పానకమున మిటియపు బలుకులవలే, అక్కడక్కడ నుండిన బాగుండునని 
సమస్యయో దత్తపదియో, శ్లోకానువాదమో అచ్చతెనుగుపద్యమో అలవోక చెప్ప 
గల చొరవ కలవారు చెప్పుదురు. కొంద రీగొడవల జోలికి బోక, పద్ధముగా 
వర్ణన పద్యములే చెప్పి చెయి కడిగికొందురు. ఏమైన నూజుపద్యములు చెప్పవలెను, 
శతావధాని యనిపించుకొనుట కింతమా తము చాలును పెపెచ్చు సమస్యాపూరణాది 
వినోద క్రియలన్నియు మెజమెచ్చులకే. 


సంపూర్ణ శతావధానము సలక్షణముగా జేయుటకు మూడు నాలుగు దినములు 
పట్టును. [ప్రాయళః దినమున కొక చరణము చొప్పున నాలుగు దినములలో 
నాలుగు చరణములు పూర్తి చేయదురు. సీస పద్యములుండినచో ఎత్తు గీతులను 
గూడ నాల్గవ చరణము. తోబాటు పూ దర్రిచేయుదురు. 


అయిదవ దినమున అప్పగింతలు, విజయి యయిన యవధానికి సమ్మాన 
సత్కారమలు, సభ హళా హళిగా నుండును సభానిర్యాహకసంఘ పక్షమున 
సమ్మాన ప్యతములు, పూలదండలు, రాంకవములు. రొక్కము సమర్పించుట 
జరుగును. పృచ్భ్చక విద్వజ్ఞనము (పళంసాపద్యములు చదువుట, కొందరు సభ్య 
మహాశయులుత్సాహముతో డబ్బు చదివించుట, వస్త్రము లిప్పించుట, పుష్పమా 
లలు కై సేయట, కరతాళములు చజచుట జరగును శతావధానవిజయగర్యమున 


960 అవధాన వివ 


మెజయు నవధానికి వ లమున మెజపు' తె నాసకవితారురి పరుగువారి సభా 
మంటపి ee న మంచివేయును అప్పటి ఆక వితాధారయొక్కవడియు 
వాడియు న లు. ఈ సన్మూన సభాకార్యకమము బాల (పొద్దు 
పోవు దనుక సాగును. ఈ కాలము అవధానరచనాకాలమున జేరదు. అసలై దవ 
దినమే లెక్కలో వేసికొనరు, కొందరు నాల్గవ దినముననే పద్యము అన్నియు నప్ప 
గింతురు అట్టిచో సమ్మాన కార్యక్రమ మయిదవ దినమున జరుగును. 


శతావధానము జరిగెడి నాలుగు రోజులలో తొలిరోజు సమ్మర్గముగా 
నుండును. ఉప కమించి, యవదాని యొకొక్క పృచ్ళకున కభిముఖుడై నిల్చి, 
త తృశ్నము గొని, అది యస్పష్టముగా నుండినచో వివరింపగోరి, అసంగతముగా 
నుండినచో సవరింపగోరి, ఆసభ్యముగా నుండినచో సభాధ్యక్షునకు నివేదించి 
తదీయ నిర్ణయము గైకొని, తెలిసియో తెలియకయో యెవర్రైన చ తబంధగర్భకవి 
త్వాదులడిగినచో, అవధానమన నటువంటి దుర్భట విషయము లడుగ గూడదని 
తెలియబఅచి, మొప్పెలు కొందరు వ్యర్థవివాదపురొంపిలో దింపి, దానిని కడిగి 
కొని యవతలకు బోవుటకు వీలుకాని పరిస్థితి కల్పించినచో, కసరుకొనక , బీక్రాక్టు 
పడక చిడిముడిపడక, నెమ్మదిగా సరదుకొని, 'చెము చూచికొని పని చేయవలసి 
(యుండును. కనక ఎంత జాగరూకత వహించినను ఆలస్యము తప్పదు, 


తొలిదినమున నెంత శ్లేళమున కనకాశముండునో', ఆంత సుఖమనకు నవ 
. కొళముండును, అడీగినవాని మొగాన ఆకుకందక సోకకు పొందక, యేదే నొక 
చరణ మల్లి పారవై చి వెళ్లవచ్చు.దానిని మలిదినమున పాకమునకు దెచ్చికొనవచ్చు. 
ఉదాహరణమున కొకపృచ్భకుడు అవధానియొక్క జ్యోతిళ్శా స్త్రపరిజ్ఞానము పరీ 
శ్షింపదలచి, శకటయోగ మనగా నెట్టుండు నని పృచ్చించె ననుకొందము, అవ 
ధాని తజ్‌జ్ఞుడు కాడనుకొందము, అపుడతడు “అది నాకు దెలియ'దని తెల్ల 
మొగము వేయనక్కఅలేదు. ఇదిగో సమాధానము |వాసికొనుడని గంభీరముగా- 


శకట యోగము చెల్టు [దిశ స్త సరీక్రి' 


ఆని యొక తేటగీతి పాదము చెప్పితప్పికొనవచ్చు. ఇంటికి బోయిన పిదప, 
ఆ. ఆ. రేయి, 'బృహజ్ఞాతక ' [గంధము చూచి, “తన్వస్త సగేష శకటమ్‌' అనుట -బట్టీ 
ముచ్చటగా కడమ మూడు దినములు మూడు పాదములుగా నిట్లు చెప్పనగును. 


తృతీయ (ప్రకరణము 881 


గ హమ అన్నియు గూడి లగ్నమనయందు 
స _ప్రమకు.నందు నిల్చుట సంభవించె 
నన పండితపర్య ! [(గహింపుమయ్య | 


పథమపాదమున [పళ్న స్వరూపము మాతము కూర్చబడినది. ద్వితీయ 
పాదమలందు విషయము వివరింపబడినది చతుర్ణపాదమున నూరక సంబోధ 
నాదులు నింపబడినవి పండితవర్య యనెడి సంబుద్ధికి ఐదు లతని నామధేయము 
నైన నిటికింపవచ్చును 


ఆభేద్య రహస్యములగు నయోమయపు సమస్యలనుగూడ నిదే పద్ధతిచే 
లొంగగొట్టికొన వచ్చును. కనుక తొలిదినమున వానికై తికమకపడి తలగోకికొన 
పనిలేదు. యథోపజోషముగా [పథమపాదము నీడ్చివేయటయే కర్తవ్యము. 


.  రెండవదినమును గుజించి చెప్పవలెనన్న ఆదియొక గండమని చెప్పవలెను. 
ఆ గండము గడిచి బయటబడుటకు సభలో నేకైెక సాధనము థారణాళశ క్రి, 
పృచ్చకుని ముఖము జూచినంతనే యతడేమి యడిగియండెరో, ఆతనికి తానేమి 
చెప్పియుండెనో ఆకశింతకు దెచ్చికొనవలెను. దానినిబట్టి రెండవ చరణము 
జెప్పవలెను. చెప్పెనా శతావధాని విజయియయినటు లానాడే (పకటింపవచ్చును. 


తరువాత మూడవ దినము, నాలుగవదినము అనాయాస కాల క్నేపదినములు, 
ధారణ స్థిరపడియుండును పద్యము యొక్క ఉత్తరార్థము మనసున రూపు 
దిద్దుకొనియుండును. అలవోక సిద్ధపదార్థము లొయ్యారముగా వడ్డించుచు బోవు 
చున్న టులుండునే కొని, (పవావామున కెదురీదుచున్న టులుండదు. 


శతావధానము :మూడు రోజులలోనే పూ ర్రిచేయవారు తొలిరోజున నొక 
చరణము, మలిరోజున నొకచరణము జెప్పి, మూడవ రోజున రెండు చరణములు 
చెప్పి, అప్పుడే ఆప్పగింతురు గూడ. మూడవరోజున పదో త్తరార్థము నొక్క 
(గుక్కలో జెప్పుట*కష్టముగాదు. ,ఆప్పటి,కా వద్యము శకలావయవ .పూర్ణమె 
యవధాని మనఃపేజికయుదు సిద్ధముగ నుండును. 


862 . అవధాన విద్య 


వర్ణనలు, సమస్యలు, అన వాదములు, శ్లోకములు, అచ్చతెనుగులు, 
మజేవియైనను, శతావధానమున జెప్పినవి నూటికి నూజు విధిగా అప్పజెప్ప 
వలెను, | 


శతొవధాన కాలపరిమితి 


సంపూర్ణ శతావధానము నిర్వహించుటకు నాలుగు దినములు పట్టును, 
దీనమునకు నాలుగు గంటల చొప్పున వేసికొన్నచో పదునాలగు గంటల కాల 
మగును, “విజ్ఞానసర్వస్వ ' నిరయమిది. . 
జ్‌ ణ్‌ 


తిరపతి వేంక టేళ్వరులు నూజివీడులో సంపూర్ణ శతావధానము 'దిన తయ 
కాలేన” పూ ర్రిచేసిరని సంస్థాన పండితుల |వాతవలన దెలియచున్నది. 


ఎన్ని గంటలు పైనో తెలుపలేదు గాని, “గంటలు పది పెని పట్టునె?' 
యని గద్వాల పంకితులా కేపీంచిరని, థ్రీ తీరుపతి వెంక టేశ్వరులే చెప్పిన 
చంపకమాలిక బట్టీ పది పదేను గంటలు పట్టియుండునని యూహింపవచ్చును. : 


కాశీ కృష్ణా బార్యులవారు కతన దినములలో బదునేడు గంటల కొల 
పరిమితిలో నిర్వహించిరని, తత్సభాధ్యక్షులు శ్రీ జంధ్యాల గౌరీనాథశాన్ర్రీగారు 
(వాసీరి, (బందరు శతావధానము ) 


వేంకట రామకృష్ణకవు లొకసారి రాజాజ్ఞ మీబజాలక అతికష్టముతో రెండు 
దినములలో పది గంటలలోనే చేసిరట మామూలుగానై నచో వారికి= 


“నాలుగు నెదు గంటలు దినంబునకుం బనిసేయ నెంతయుం 


దాలిమితోడ నీశతవధానము మూడురినాలు పట్టు.... ....' 
(శ్రీ వేంకటవామకృష్ణ [గంథమాల. ) 


అన్నారు కనుక సం|గ్రెండు పదునైదు గంటలు పట్టవచ్చు ననుకొనవచ్చు. 


"శ్రీ వేలూరి శివరామశాన్ర్రిగారు నాలుగు దినములలో నిరువది నాలుగు 
గంటల కాలపరిమితిలో జేసిరట.. (గుంటూరు కాలేజీ శతావధానము,) 


తృతీయ | ప్రకరణము 868 


“అవధాన దర్పణ'కారుడు నాలుస దినములలో నిరువది నాలుగు గంటలు 
దీసీకొనిరి 


(శ్రీ వేమూరి భ్రీరామళాన్త్రి గారు బరోడా మహారాజ సన్నిధిలో పదునాలుగు 


గంటలలో నిరంహించిరట. దినసంఖ? దెలుపకేదు అది గీరాంణము. 
5 ఫీ వ 
(వికమ సింహపుర మండల సర్వస్వము.) 


శ్రీ కొప్పరపు సోదర కవులు సంపూర్ణ శతావధాన మెన్ని దినములలో 

చేసిరో దాని కెన్ని గంటలు పైనో తెలుపలేదు. కాని, పొదాధిక శతావధానము 

బాపట్టలో 89 మందికి 11 గంటల 50 నిమిషములలోను, విశదలలో 42 మందికి 
10 గంటల 80 నిమిషములలోను వాలాయము నిర్వహించినట్లు (పకటించిరి. 

(కొప్పరపు సోదర కవుల శతావధానములు. 1,2 భాగములు.) 


సగటున లెక్కించినచో 80 మందికి 22 గంటల 20 నిమిషములు 
పట్టినందున, కొప్పరపుగవులకు, 100 మందికి 27 గంపల 505 నిమిషములు = 
దాదాపు 265 గంటలు పట్టి యుండ వచ్చునని యూహీంపవలసి యున్నది, 


పట్టుమని, వాద్య పతివాదములకు, ఆపస్తుత పసంగములకు, వ్యాఖ్యలకు 
దావీయక, హుటాహుటి సాగించినచో, నాలుగు వరుసలు చెప్పి యొప్పించుటకు 
పది గంటలు కూడ అక్కజ యుండదు. మణియు దక్కువ కాలమున బూర్తి 
చేయవచ్చు. ఓపికలేని సభ్యులు దికృదగ్శనముగా సంపూర్ణ శతావధానము నొకే 
దినమున జూపీంపగోరుదురు. అదియు వేయవచ్చు. 


సర్వాంగ సుందరముగా సంపూర్ణ శతావధానము కొవించుటకు ఇరువది 
నాల్లు గంటలు పట్టును. ఈ విషయము శ్రీ పినపాటి చిదంబర శా స్రీ గారు 
ఖండితముగ జెప్పిరి. 


“శ్రీ తిరుపతి వేంక టే సర కవులు మొద లీనాటి దనుక నవధాను లెల్టరు 
దినమునకు ర గంటల చొప్పున మూడు దినములలో - ఆనగా గంటలలో క్‌ 
సంపూర్ణ. శతావధానము గావించుచున్నా రు.' 

(శ్రీ పివసాటి చిదంబర శాన్ర్రీ గారి జీవిత చరి, శ ) 


864 అవధాన విద్య 


సగుణము సాలంకారము అగు పద్యము నల్దుట యొక్త శిల్పి యొక మంచి 
గ్గడితపు వస్త్రమును నేయట చంటిది చొప్పదంటు పద్యము లల్టుట 
'షషి పంచెలు! నేయుట వంటిది. పని యొప్పిదమునుబట్టి మొదటిదానికి నెక్కువ 


థి 


లము, రెండవదానికి తక్కు వకాలము పట్టును. 


జై 


ల 


అత్వద్భుత శతావధానము 


వేంకట రామకృష్ణ కవులు “అత్యద్భుత శతావధాన మను నొక నూతన 
పక్రియ నవలంబించి, యొకేదినమున నాలుగుగంటల వ్యవధిలోనే దానిని పూర్తి 
చేసిరి, 

పృచ్ళకులు సీసము, తరువోజ, లయ్యగాహి వంటి పెద్ద పెద్ద పద్యము 
లడుగ గూడదని ముందుగనే కట్టడచేసి, పద్యమంతయు నొశేసారి చెప్పివేసి, 
| వాసికొననిచ్చి, ధారణ స్థిరపబచికొనుటకు మటొక సారి సో క్రపద్యమును 
వల్లించి, పరి|కమించుచు తుదిముట్టి నూజుగురకు నూజుపద్యములు చెప్పి పూంర్తి 
చేసి, అధ్యక్షుడు కోరిన పద్యమలను మ్మాతమే, అప్పజెప్పిరి. అనగా! 
పద్యము, 182 పద్యము, 80 పద్యము, 74 పద్యము, 81 పద్యము, 99 
పద్యము, 100 పద్యము అని కోరిన సంఖ్యగల పద్యము... 
| (ఫ్రీ వేంకట రామకృష్ణ (గంథమాల ) 


కాలదై ర్ధ్యము నోర్వలేక విసుగు జెందెడి మహారాజుల కొజుకు వారీపద్ధతి 
చేపట్టి సంపూర్ణశ తావధానము (వదర్శించిరి. కాని, తరువాతి వారెవ్వరును దీనిని 
జేపట్టినట్టులు కనుపట్టదు పభువులకుగూడ దీనిపట్ట రుచి కలుగ లేదు. అందు 
చేత వేంకట రామకృష్ణకవులుకు దీనిని వదలి. సాధారణ శతావధానములనే 
కొవించిరి. 


వేంకట రామకృష్ణ కవుల యీ యక్యద్భుత శతావధానమునకు, .తిరుపతి 
వేంకటేశ గిరుల మొట్టమొదటి కొకినాడ శతావధానమునకు కొంత దగ్గరి చుట్ట 
తీము "కలదు. 


తృతీయ (ప్రకరణము 885 


తిరుపతి వేంక టేశ్వరులు (పథమ దినమున (పథమపాదము-పృచ్చక క్‌ 
కమునకు - జెప్పి నాటి కార్యక్రమము పూరర్తిచేసిరి. కాని, సభ్యులు వారి నింటికి 
బోనీయ లేదు ఇంటికిబోయి యికువురు సం పతించుకొనుచు, పద్యములన్ని 
పూరించుకొందుర ని, వారికట్టి యవకాశ మీయరాదని, (1 పొద్దుపోయినను వారి నక్క 
డనే నిలిపి “మధ్యమధ్య గొన్నిటి బూర్తిన్‌ బొనరించెదరే! యనుటయు, బొనరిం 
చెద మనిరి సభ్యపుంగవు లలరన్‌. పదపడి, పది, పదునై , దిరవదియొక్కటి, 
మూడు, నూలు, పదునాలుగు, తొంబది, యేబదియా అముచున్‌ మొదలును దుది 
లేక, యడుగ మొదలిడి రెలమిన్‌. వరుసలేదు, మున్ను పంక్తిని గూర్చున్న వారు 
లేరు, బుద్ధిబల మొ లేక దైవబలమొ కాన) త త్తచ్చరణపూరి నిలిపి మించి రెల్ల 
జనులు మెచ్చ. అంత సభవార లెల్లరనంతానందంబు కలిమి ఆహారన మాళాంత 
ములు నిండ, తచ్చరణాంతమ్ములు సోక మొక్కి యని రిప్పగిదిన్‌: ఓ యనఘు 
లార! నర నారాయణు లనవలయు మిమ్ము (బాకృతు లిట్టుల్‌ సేయగ నేర్తురె?' 
(జాతక చర్య, పూర్వార్థము.) 

ఇది యత్యద్భుత శతావధానము కాదా? 


అర్థశతానధానము: 
పొద శతావధానము 


ఎనిమిది మంది పృచ్చకులున్నచో అది అష్టావధానము, 
నూరుమంది పృచ్చకులున్నచో అది శతావధానము. 
ఆంతెకొని, పృచ్ళక సంఖ్య యెనిమిది దాటిన అది శతావధానము కొదు. 


మ. పది మందిన్‌ నియమించి పృచ్చకులుగా పద్యమ్మలన్‌ జెప్పి యి 
య్యదియే ఫొండు శతావధానమనినన్‌ హాస్యాస్పదంబై న యె 
ల్లిదపుంజై ద మగున్‌ .... _ (శతావధాన పబంధము. [ప ఖం.) 
నూజివీటి సంస్థానాధిపతుల సౌధమున జరిగిన మహా సభలో పీఠికాపుర 
సంస్థానాధిపతి లేచి, మాడభూషి వేంకబాచార్యులవారితో ఆర్యా! మీ శతలేఖినీ 
పద్య |పబంధ నిబంధన చమత్కారంబు జూడ గుతూహలంబగుచున్న' దనిరట, 
ఆచార్యులవా రంగీకరించి, శతావధానమున కుష క్రమించిరి. పృచ్భకుల కొకొక్కరి 
కొకొక్క చరణము చొప్పున చెప్పికొనుచు బోవుచుండిరి. సంఖ్య యేబది పూ ర్తియె 


866 ఆవధాన విద్య 


యేబది యొకటవది జరుగుచుండగా సభవారు ఆర్యా! మీరిట్టు సహ స్రమునై న 
జెప్పగలరు. కావున నింతటితో జాలించి పద్యములు పూరింపు'డని కోరిరి, 
ఆచార్యులవా రల్రేచేసిరి, 

అగిరిపల్లెలో ఆర్థశ తావధానము కావించిన ఆచార్యులవారిని అతిరథ శేష్టుడని 
నిర్ణయించి, సహ్మసరూప్యసపితముగొ జొంబూనదాంబర తాంబూలాదులు సమ 
ర్పించి త (త్పళువులు సత్కంరించిరి. 

విజయనగరమున తిరుపతి వేంక టేళ్వరులు పాతిక మందికే చేసిరి. సభాధ్య 
కులు అంతే చాలుననిరి, వారు వల్లె యనిరి, 


“Twenty five gentlemen were selected”. Telugu Harp 
£0.9.1895. 


అర్థ శ తావధానము లేదా పాద శతావధానము సభ్యుల యోరిమి చాలమికి 
తారకాణలే కాని, అవధాని నేరిమి చాలమికి తారకాణలు కావు. 


ఒక విమానము వంద మందిని తీసికొని వెళ్లగలదు. దానిలో నూ జాస 
నములున్నవి. యాతృకులు నూరుగు రుండవచ్చును. ఏబదుగు రుండవచ్చును. 
ఇరువదియేగు రుండవచ్చును. మరియు తక్కువమంది యుండవచ్చును. ఉన్న 
వారి నెక్కించికొని విమానము [పయాణించును. 


శతావధానియు సభను బట్టి పృచ్చకు లెందరు గూర్చిండిన నందరికి 
జెప్పును. 

పృచ్చక సంఖ్య తగ్గినచో అవధాన కాల దైర్యము తగ్గును, 

ఎందరు పృచ్భకులున్న అన్ని పద్యము లుండును, 

కనీసము పద్యమునక పది నిముసములు కావలసివచ్చును. ఎట్టన, 
(పశ్నము విని [గహించుటకు రెండు నిముసములు. ఒకొక్క పృచ్ళకుడు చిన్న 
ఉపన్యాసమే చేయును. తటాల న పళ్నము చెప్పడు. ఒక పద్య చరణము 
చెప్పుటకు రెండు నిముసముల చొప్పున నాలుగు వరుసలలో నాలుగు చరణములు 
చెప్పుటకు నెనిమిది నిముసములు; వెరసి పది నిముసములని చెళ్టపీళ్ళ వారి 
అంచనా. 


అవదధదాన విద్వ 


చతుర్ధ |పకరణ ము 


అవధాని 


'స్వాస్థ్యం (పతిభాభ్యాసో భి ర్విద్వత్కథా బహు[ప్రతతా 
స్మృతి దార్గక? మనిర్వేదశ్చ మాతరోఒష్టా కవిత్యస్య. 
(కావ్య మీమాంస. 10-1) 


స్వార్థము, ప్రతిభ, అధ్యాసము భక్త, విద్వత్కథ, బహ్నక్రశత, 
స్మృతిదార్థ్యమ, అనిర్వేదము - యెనిమిది కవిత్వ జనయి తు లన్నాడు రాజ 
శేఖరుడు, 


1. స్వాస్థ్యము: నీలుకడ, ఆరోగ్యము. కుదురుపాటు, 
2, |పతిభ: నవనవోన్మే షశాలినియైన (జ్జ, 


8 అభ్యాసము: (ప్రతి దినము కనీసము ఒక జాముసేపు విద్యావసధమున 
గూర్చుండి కావ్యవిద్యోపవిద్యలు పరిశీలించుట, కావ్యగోన్టి; (పశ్నో తరభేదనము, 
కొవ్య సమస్యాపూరణము, ధారణమాతృకా చి! తయోగాది క్రియానుష్టానము 
గావించట అభ్యాసము.  విద్యోపవిద్యానిరంతర పరిశీలన ఫలము ప్రతిభా హేతు 
(పత్యగ సంస్కారము. 


4, సరస్యకీరూపగురుభ క్తియే భక్తి; భ క్రిగలిగి, గురుముఖమున విద్యోప 
విద్యలు సం్యగహింపంలెను. విద్యలు = వ్యాకరణము. అభిధానకోశము ఛందో" 
విచితి. అలంకార తం తాదులు: ఉపవిద్యలు చతుష్షష్టి కళలు, న 


ర్‌. విద్వత్కథ: పక్ష పతిపక్షోపన్యాసములిచేత జరుపబడు విచారణ కథ 
యందురు. ఇది విదగ్గ వాదగోష్టి, ఇ 


6. బహు కతత: సుజనోవజీవ్య క విసన్నిధి వలన దేశవార్త వలన, లోక 
యాత వరిన'బాహుపత్యలాభము కలుగును, 
. 24) i 


870 ఆవధాన విద్య 
[| స్మృతిదార్థ్యము: నుజప్ర లేమి అనుభూతివిషయ నిత్యోపస్థితి. 
8. అనిర్వేదము: తన్ను దా జిన్నపుచ్చికొనమి. 


విద్యోపవిద్యలు (గ్రహించి, విద్వత్కథ లెజిగి, బాహృ్మప్రత్యసంపన్నుడై న 
(ప్రతిభాశాలి యెవడో వాడు కవి. 


అభ్యాసము కొజవడినను, స్మృతి సడలినను, నిర్వేదము పొడమినను, 
స్వస్థత చెడినను కవిత రాదు, 


ఫ్రీ చెళ్లపిళ్లవాగు మీది విషయములు స్పృశింపుచు నొక యుత్సలమాలిక 
బెప్పీరీ. 


“ఫ్రీ వెలయంగ సత్కవిత జె ప్పెడివాడన బండితుండునుం 
గావలె, లౌక్రికోత్తరుడు గావలె, బుద్ధివిశేషధుర్యుడుం 
* గావలి, భోగి యోగియును గావలె, గొందెలలోన గొందెయుం 
గొవలె, మంచి చెడ్డలనకన్‌ సకలమ్ము నెటుంగ గావలెన్‌.' 
(నానారాజ సందర్శనము.) 


అని, ఇన్ని యగ చాట్టుబడి కవయింపగడగువారోందరు గణుశి కెక్కుదురా? 
యనిన, 'నూటి కొక్కడు చక్కని ధాటి గల్గి, సరస కవనమ్ము జెప్పెడి చతురు 
డుండు' అన్నారు. చక్కని ధాటి యనునది జీవలక్షణసంబంధి. దీనినే శైలి 
యందురు. రమణీ యమైన శైలితోడి సరస కవితా రచనా చతురిమ అందరికి 
అబ్బదు, నూజుగురలో నొక్కని కబ్బును. 


“అట్టి వారలలో వేయి కమరు నొకడు , 
శత్రవధానాదికమ్మును సలుపు జొణల 


కవిత్వ వ్యాసంగము కావించు పెద్దమనుష్యులలో నూటి కొకడు చక్కని 
కవి కొగా, అట్టి చక్కని కవులలో వేయి కొకడు జాణయైన అవధాని తేలుచున్నాడు. 


చతుర్థ (వకరణము 971 


అవధాని సర్వదా శుచియై యుండవలెను. ఈ శౌదము, వాక్ళోచము, 
మనశ్ళౌచము, శరీరశౌచము అని (తివిధము. వ్యాకరణాది శాస్తభ్యాసము వాక్శొచ: 
కారణము. యోగ వేదాంతాది శాస్తాభ్యాసము మనళ్ళ్మౌచకారణము. పెరిగిన గోళ్ల 
తీసీ వేసికొనుట, చందనాదులై న చర్చ లంగీకరించుట, అశుల్బణ మహో సుగంధి 
పుష్పధారణాదులు శరీరశౌచకారణములు. (కావ్య మీమాంస ) 


నచిశీలనము సరస్వతిని వశీకరించికొనగలుగునని యార్మో క్తి, 


ఇట్లు సచికుంతుడై న కవి సభావేదిక నలంకరించి, ఆవధాన కార్యము న్వ్‌ 
హించుచున్నాడు, ee 


్రీ రొజశేఖర వేంకటశేషక వులు ఆవధాని3 ధకార తయ మవసర మనిరి, 
ధారా, ధారణా, ధైర్యములు ధకార త్రయము, 


“కవి మనస్సున విషయము గోచరిచి, భావస్ఫురణము కలిగి, రసవత్పద 
జాల మనర్గళ ధారా పవాహమున ఛందోబద్ధమై వెలువడుటయే ధార. సృచ్ళకు 
అడిగిన |పశ్నములను వాని [కమమును దాశు వచించిన పద్యములను వృత్తవైవి 
ధ్యముతో [పాస భేదములతో బుద్ధియందు ధరింపగలుగుట ధారణ. మూడవది 
ధైర్యము. ఇది లేనివా డవఛానమునకే కొ చేకార్యమునతై న పనికి రాడు. సమస్త 
బలములందును మానవునకు ధైర్యము మాతృస్తళ్యము వంటిది ధ్రైర్యహీనుని 
సభా పాంగణమునకు దీసికొనిపోయిన దేహ మాపాదమ స్తకము వడకెత్తి బట్టి పేలి 
కల వలే కాష్ట తూగాడి చూపు ముందగించుకు, పృచ్చకులు సారస్వత విషయములు 
(పశ్నించుటకు మాటుగా ఆరోగ్య (సళ్నములతో కవిని దేర్చవలసినవా రగుదురు, 
తన దుస్థితి నెణిగించుటకై న శబ్దజాలిము లభింపక [మాన్బడిన యాతనికి సభ 
భసయె కంపము పంకమై యందుండి లేదిరోవృుటప గూడ నికరుల సాయ మవనర 
మగుట తప్పదు. రణరంగమున భేరీభాంకరణముల మధ్య నిలిపిన నిట్టిట్లు సుంత 
మైన తుంపెఫలాడని యేకా గమనోధై ర్యములు గలిగి యనర్గళ, పవాహమున క్రైత 
సాగింపగల యవరానికి విద్యదాస్థానము మల్జెపూ దోటవలె | గీడాస్థానమై తనరారక 
పోదు. 


872 అవధాన విద్య. 


పై గుణములకు దోడు [పసన్న మనోహరమైన మూర్తియ, మంగళ 


గళశరావ “సంపదయు నలరారిన మణీంత సుఖదాయకము, 
(విజ్ఞప్తి, అవధాన పతక 


ఏడుపు మొగము తగదు. నగుమొగము రాణించును. 


'హీనస్యరం ఇల్లాలు ఇంటికి చేటు ఆని సామెత. ఆవధాని హీనస్యరము 
వాడు సభకు చేటు. మంగళ గళధ్వని మంచిది. ఒకింతయైన సంగీతచ్భాయ 
యుండవలెను. తడియాతిన పొడిగొంతుకతో, ఎండిన పుల్ల విబిచినట్టు పద్యము 
చదివినచో సభ రక్తి కట్టదు. అవధానిచ్చందోవాణి మలయానిల తరంగముల 
తుఅంగలించు మధుర వేణుగానవేణి వలె మనోహరమై సభ నావర్డించికొనవలెను. 


వ్యసనములు 


సన్నాసులు గంజాయిని జ్ఞానప్యత్రి యందురు. దాని ధూమము సేవించి, 
తా _్రీక సాహిత్యము రచించిన పెద్దలెందరో కలరు. గంజాయి చాల ఘాటైన 
పదార్థము ఒడలెరుగని శవము దెప్పించు శక్తియు దానికి గలదు. అందుచేత 
శిష్ట సంసారులు దాని జోలికి బోవుట యరుదై యుండెను. అడి గమనించిన |బహ్మ 
దేవుడు ఘాటు తగ్గించి జ్ఞానప|త కుటుంబమున ధూమప తము సృజించెను, 
ఇది 'చుట్టయె, వీడియై. సిగ రెట్టయి వెలుగుటయే కొక, నశ్యమై పండీతుల తల 
కెక్కినది. నస్యము మరగిన పండితులు సభాముఖమున నస్యము సేవించుట 
కనుమతించిరి ఆంతేకాదు= 


ఉ, నస్యము శీతమ త్తగజ నాశనహేతు విచారధీర పం 
చాస్యము, సు ప్రిరోగ నిబిడాంధతమః పటలార్కబింబ సా 
దృళ్యము, వేదశాస్త్ర పటు దివ్య సుపండిత వాగ్విచి[త సా 
రస సము రాజవళ్య మహీరాణ్మణి కైన నుతింప శక (మే? 
. (చాటుపద్య రత్నాకరము.) 


అని దానికొక క్లాఘాపీఠమిచ్చిరి. నస్యమన కలవాటుపడకుండ నుండ 
వలెను. పడెరా, ఆది లేనిది బండి నడవదు. ఒక వ్యంగ్య చితకారుడు (సక 
టించిన యభిప్రాయము చూడుడు. 


'సమయానికి ముక్కుపొడుం డబ్బా కనిపించక అష్టావధానం అభానుపాలు 
చేశా,” (కార్టూను. .అంధప్మతిక, 11=12.1977.) 


.నన్య, మెంశవని చేయునో దాని, కొకింత యూనమగనో సమూనను.గోనో 
బీడి: సిగరెట్టు పొగగూడ పనిచేయును, 


$74 అవధాన విద్య 


కొందరికి కాఫీ లేకున న్న తలపోటు పుట్టును. కొందరికి తఅచుగ నాల్క 
తడియాబుచుండును. మాటిమాటికి మంచినీళ్ళు పుచ్చుకొనుచుందురు. జలపానము 
నిషిద్ధము కాదు కాని, యే నిదాఘవేళనో, దగ్గు పొడిచికొనివచ్చు సమయముననో 
తప్ప తక్కిన యదనులయం దదియు వికారముగనే యుండును* 


Sas పొగ తాగుటవంటి బలవ తర వ్యసనముల యొ శ్తిడి గమనించిన పెద్దలు 
ఆట్టివానిని లేచిపోయి చాటున సేవించివచ్చుట కనుమతించిరి. కొందరు పౌరాణి 
కులు, హరిదాసులు, గాయకులు ఆ పనియే చేయుచున్నారు 
ల అవధాని మూత విసర్జనార్థమో మజీయొకదానికో చాటునకుగాని, మలణుగు 
'నేకుగానీ 'పోయిరావలెనని యడిగినపుడు, వాని కర్మమునకు, వగచుట తప్ప 
'సభాధ్యత్షుడును వారింపజాలడు. ఈ చాటునకు బోయి వచ్చు వ్యాపారము 
పౌరాణికాదుల విషయమున పట్టింపుకు రాదు. అవధాని విషయమున 
పట్టింపుకు వచ్చును. పరీక్ష |వాసెడి విద్యార్థికి బీటికి మాటికి లేచి చాటుకుబోయి 
వచ్చుట యెబ్టిదో, యిదియు నట్టిదని యనుమానింతురు. కనుక సభాదినములందు 
ఆరోగ్యము కాపాశుకొనుట మంచిది. దుర్భ్యసనముకు ఎంత దూరముగ నుండిన 
అంత మంచిదని వేయగ జెప్పనక్క_జి లేదు. 


వ ధారణా విషయము 
ఒక పృచ్ళకు డడిగిన విషయము (గహించి ఒక పద్యచరణము వచించి, 
తధుపరి పృచ్ళకు డడిగెడి విషయము [గహించు సమయమున వెనుకకు దిరిగి, 
1అ్తయ్యా! తమ రడిగిన విషయ మిదే కదా! ఏదీ, నే నొడివిన ఆ చరణము కొంచె 
మనుడు!' అని పూర్వపృచ్ళకుల నడగగూడదు అది తప్పు. ఉత్తర చరణము 
చెప్పబోవునపుడు పూర్వ చరణము గాని, తదంత్య పదమును గాని యెత్తి యౌ 
గోరుటయే కాదు, దాని రౌబట్టుటక యి తమరు ల్లు పన్ను టయ తే ప్ప... 


భో కల కంటబడకుండ, మహానసమండిరమన వంద." చేయడునట్ట; 
న (పక్టల చెవిని బడకుండ మనోమందిరమన రచింపబడవలయుకు. తల 
(ద్రత్వచు వెనుక ముందుల ' కూగుళు' బిగ్గరగా నోరెత్తి పాడుచు, ' పద్యపాదము 
శయాథ చేయట వెగటుగా నుండును. పూర్య చరణములను ' చర్యణరో మరథ 


చతుర్థ. (ప్రకరణము 875 


దశలకు దెచ్చికొని బిగ్గరగా నర్వాచీనచరణముకు దానిలో కలిపికొట్టుటయు 
నసహ్యమే. 


ఉద్వేగముతో గొంద రవధానులు పృచ్చకులకు ద్వితీయ చరణమో, 
తృతీయాం మయో, చళుర్ధపాదమో చెప్పదలచి, తచ్చరణము మనోఒంతరమున 
పరిస్ఫురిత మైనంతనే వివయాంతరచం[కమణమ. వేసి, దానిని మజతురు, పూర్వ 
పరిస్ఫురితచర ణము నప్పుడే పృచ్చకునకు జెప్పి చేసితి మకకొందురు, సభాంతర మున 


నిట్టివి వివాద హేతువు లగును. 


చెప్పకయే చెప్పితినని తలచుట కుద్వేగమే కారణము. 
కాళిదాసు డ్రీసంగతి చక్కగా | పదర్శించెను: 
. 'ఆనుయాస్య న్మునితనయాం సహసా నినయేన వారిత్మ పసరః 
స్థానా దనుచ్చలన్న పీ గత్యేవ పునః (పతినివృత్తః' 
(శాకుంతలము 1=2) 


దుష్యంతు డెక్కడున్నవా డక్కడనే యున్నాడు. వెళ్ళి వచ్చితి, నను 
కొనుచున్నాడు. అవధాని ఉద్విగ్నుడు కాగూడదు, 


ధారణ చాలనివారీ అగచాట్లు 


దేశమాత పష్మతిక, 1911 సం, నవంబరు 15 తేది సంచికలో నిట్లు 
పక టించినఏ: “అవధాని (పక్కన అవధాన పద్యములు పూర్ణముగ [వాయువా 
రుందురు. వారు ఎజ్జి సెన్సిలుతో తాళఫల [పమాణములగు నక్కరములతో 
[వాయుచుందురు [పథమ చరణము సులభముగ జెప్పిచేసి ద్వితీయ చరణము 
చెప్పవలసి వచ్చుసరికి ఒకసారి _కేగంట, (పక గ్రాలోని (వాయసగాని 'యెజ్ఞ 
పెన్సిల్‌ వాత" చూచుట. అదియు జాంనిచో సైగ చేసి మంచినీళ్ళు [దాపు 
నెపమున తెర చాటునకు బోవుట =| వాయసకా డనుసరించుట, పని సవరించుకొని 
రంగమునకు వచ్చుట ధారణ చాలని యవధానుల యగచాట్టు ఇట్టి (ప్రవృత్తి అభి 
శంసనీయము. 


$78 అవధాన ;విధ్య 


అవధాన రూపకము 


అది రంగ స్థలము వారు పృచ్చకులు. ఇత డవధాని, వారికి దాను (వాసి 
యిచ్చి, యడుగుడని చెప్పియుండిన విషయములనే కాగితము చూచి యడుగు 
దురు. ఇతడింటికడ కూర్చికొని వచ్చిన వద్యములే చెప్పును. అమాయికులగు సద 
స్యులు హర్షింతురు బికుదము లిత్తురు. సంభావింతుకు భువనవిజయ నాటకి పద 
ర్శనమును దలపించు నిట్టి యవధానరూపకము సర్వత చెల్లదు నాటకము బయట 
బడునను భయముచే అట్టివారు పొనఃపున్యంగా రంగ మెక్కరు. ఎక్కకున్న నేమి? 
వచ్చిన యవధాని బిరుద మెక్కడకు బోవును ? 


పురః |పసాదనము 


అవధాన మొనర్చబోయి, ఆయూరి కవిపండితుల నుపచారపురస్సరముగా 
సందర్శించి వారి దయ నా శయించుట తప్పుకాదు కాని: తన జయాపజయములు 
వ (పసాదనవ్యాపార సాఫల్యవై ఫల్యముల 'మీద నాధారపజచికొని  నడచుట 
యొప్పు కాదు. భార తయుద్ధరంగ మున ధర్మరాజు కవచఖడ్గాదులు విడిచి పుచ్చి 
కరములు మోడ్చి, నడిచి ీష్మాదుల యొద్ద కేగి నమస్కరించి వచ్చెను, ధర్మ 
టునిత్రో భీష్మ డేమనెను? “అక్కట! న్స్‌ విట్టు సనుదేక తక్కిన కోపమిత్తు, వచ్చితి 

మేలయ్యె, వైరుల నిర్జింపు మిదిగాకయను + పర మెద్దియైన నడుగుము' అనెను, 
((శ్రీమదాం|ధ మహాభారతము. ఖీ ష్మపర్యము. 1.187) 


ఇక్కడ పురః పసాదనవ్యాపారము జరుపకపోయియుంకిన గలిగియుండెకి 
కీడు, జరిపినదాని వలన గలిగిన మేలు, భయమును సంతోషమును బుట్టింపజాలి 
యున్న వి. అవధాని ధర్మజుని మతము (దొక్కుటయే లగ్గు గదా! సమర్థుడైన 
వాడును బొగరున పూజ్యపూజావ్యతి కమణ దోషమునబడి చెడుట నిజమే. కొని, 
యవధాని తన పోయిన చోట నెల్బ విచారించికొని, యింటింటికేగి పండితుల 
దర్శించి వచ్చుట, విద్యార్థులు పరీక్షాధికారుల యిండ్లకు బోయి వచ్చుటవతై 
నుండును. “అవధాని సభారంభమున పెద్దలకు సభలోనే నమస్క రించి, కసా 
దము. బడయవచ్చును. ఇది: Si + 


జ అ 


సభావరనము 


నిరక్ష్యరాస్యుడగు పామర గామణి యొకడు కూర్చుండి మాటాడుచుండగా, 
వాని చుట్టు పదిమంది బెల్రమునకు మూగిన యీగల వలె జేరి వినుచుందురు, 
[తోవ టోవువారు తమ పనులు మజచి ముగ్ధులై నిల్తుడు. అతని మాట లంత 
రుచిగా నుండునా? అతడు చెప్పెడి విషయ మంత వింత యెనదా? ఈ విద్య 
చదువుతో రాదు. అభ్యాసముతో రాదు. జన్మతో లభ్యము. 


సభావర్ణన విద్య శ్రీ చెళ్లపిళ్ల వేంకటళాన్తి గారికి అరచేతిలోని విద్య, శాన్ర్రి 
గారితోడి పరిచితి కలవా రిట్టందురు. 


“శాస్త్రిగారు అమితభాషి. ఆయన మాట్టాడుతున్నంత సేపూ వినాలనే 
ఉంటుంది, లోకవ్యవహారాన్నీ, పూర్వానుభవాలనూ, పూర్వకవిత నవీనకవిత్వా 
అనూ జోడించి సరసంగా మాట్లాడతారు లౌష్యలలో లొక్కుడు. ఎదిరిని ఏ పద్ధతి 
చేసెన చిక్తు చేయా నే వ్యకి పట్టవల సందర్భాలలో మృగరాజధై ర్యం, నక్క 
జీతులను గూడ ఆవలంబిసారు. 


“పద్యాలను, హాస్యాని క పీట్టకథలను, ఘటనలను గొనాన్ని మిళావు చేసీ 
పంచామృతం వంటి ఉపన్యాసాన్ని సభ్యులకు ఆందజేస్తారు. శాస్తి గారు పద్యాన్ని 
పాడినట్టుగా అనేకమంది పాడడానికి ([పయత్నించేవారు. మొదట ఆయనకుండే 
కంచు గంట లాటి కంఠం ఉండవలె గదా!' 

(నా వాజ్మయమి, తులు: శ్రీ దేకుమళ్ళ కామేశ్యరరావుగారు ) 


విశేషించి శ్రీ చెళ్లపిళ్ల వారు పద్యము చమవుఏ గుణించి, శ్రీ విశ్వ నాథ 
సళ్యనారాయణగా రిట్టుపన్యసించిరి; 


ET) వెంకటశాస్త్రి గారు పద్యము చదువుట యనగా [శ్రోతలను ముగ్గులను 
జేయ. ఆ రాగము, ఆ విజుపు, ఆ ఉదాత్తానుదాత్తములు, వారి కంఠమాధు 


978 అవధాన విద్య 


రము, వారి మహావ్య క్తిత్వము ఇఖలి యన్నియు కలిసి (శ్రోతలను తలక్రిందులు 
చేయుచుండెకిలి 
(సాహిత్యోపశ్యాసకులు - 10; ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడెమి) 


పృచ్చకుల నడలగొట్టి సభ నాకట్టుకొనే ఐం! దజాలిక పతిభ శాన్ట్రి గారి 
సొత్తు దానిని గుటీంచి శాన్రి గారే వివరించవలిను 


“అవధానం చేసేవాడికి ఒక్క కవిత్వంతో టే కాదు, ధారణాళక్రి తోటే 
కాదు, కాపురం తుది నెగ్గేఏి, చాలా శక్తులు వుండాలి. సభికులలో ఏ ఒకరిద్దరో 
తప్ప తక్కిన యావన్మందిన్నీ ఆవధానికి సుముఖులుగా వుండాలి అవధాని యెడల 
పృచ్చకులకు భయం కూడా వుండాలి. అడిగే (పో ్నరిలో చాలా వరకు ఏవో 
అవకతవకలతో టే వుంటాయి. అలాటి (పశ్నలు మృదువుగానే ఖండించి, విశేషించి 
మనస్సు నొచ్చకుండా పృచ్ళకున్ని మందలించడంలో ఆద్భుతమైన చాకచక్యం 
వుండాలి దాన్ని నేను పాక్షికల్‌ గా చూవించగలను గాని, వ్యాఖ్యానించలేను ఆది 
ఆనిర్వాచ్యంగా వుంటుంది అదే (ప్రతిభ అంటారు, సర్వాతీతమైన ధారణ శ కిన్నీ, 
అఫకవితా శ కన్నీ వున్న మీదట ఆయీ (పతిభ వుండాలి అవధానాగికి మొ త్తం 
సభలో ఏ కొందరో తప్ప, యావన్మందిన్నీ అవధాని పక్షంలో ఉండేటట్టు చేసు 
కోవాలి. అల్బసంఖ్యాకులు ఏరోధులై నా అప్పుడు చిక్కుండదు.' | 

(ఆం ధవాణి, 80.89.1946.) 


.._ శాన్ర్రీగారి చివరి పలుకులు పరిగణేయములు. వార ఆ రీతిగా 
మళచుకొనెడి వారు. 


'అవధాన దర్పణ'కారుడు 1913 సంవత్సరముననే (ప్రకటించిన మాటలు 
వెటకారముగా గనిపించినషళ సళ నావర్థించుకొ ను చెంశ పధానమో వెల్టడించు 
చున్నవి. ఆ మాటలివి ; 


(శతావధాన మన్నది నా మొగమందే పుట్టిన దని డంబముగ్గొట్టు మహా 
పురుషుండ్రై నను బదుగురు తనకు వ్యతిరేకముగా సభలో నున్నట్లు తెలియగనే 
చచ్చును. మశస్సుచెడిన తోడనే పూర్వము పడని తొటుకులుకూడ పద్యముల 
నావహీంచుము.' (అవధాన దర్పణము, పుట 20, ) 


చతుర్థ ప్రకరణము 879 


(పౌఢులైన శతావధానులు శతు సభయని జంకరు. మి తసభలో 
ఆడుకొనుచు బాడుకొనుచు అలవోక విహరించువాడు శ తుసభలో కలాక్షుడై 
ద్యాగ త్రతో నుండును. నరసాపురావధాన సభారంభమున తిరుపతి శాన్ర్రీగారు 
చెప్పిన సీసపద్యము తిరుపతి వేంక టేశ్యరుల విద్యావీరమునకు తార్కాణము, 


సీ స్నేహితుల్‌ పిలిపించి చేయించు సభ కంటె 

కా తవ సభయె యశః పదంబు, 

జయము గోరెడి సభాసదులకం'టెను బరా 
జయము గోరెడి సభాసదులె హితులు, 

సమ్మాన మొనరించు సజ్జనావశీ కంటె 
బడదిట్టువారె యా చప (వజంబు, 

నీరస (పళ్నముల్‌ గోరువారలకన్న 
కఠిన సంపళ్నకుల్‌ కరము హితులు, 


మాకనుచు నెంచు లోక సమ్మతులె కాని 
శ తుసభయంచు మదిలోన జంకి పొటు 
వంచక శతావధానుల పంచలోని 
వారు తిరుపతి వేంక టేశ్వరులు కారు. (శతావధాన సారము, పుట 05.) 


వ్య క్రీగతద్వేషము కవిత్వద్వేషముగా పరిణమించి, పదపదమున చెలరేగి 
కావలసి తప్పవట్టుట జరగునేశి అది సభకాదు. అట్టిచో రపానందము మెడపట్ల 
యందో, సిగపట్టి యందో పర్యవసించును. 


అందుచేత మన పెద్దలు సభావర్ణనము |ప్రధానమగు కర్ణముగా భావించిరి, 


సభాసదులను స్యాధీనపజచుకొనుటకు అధర 3 వేదమున రెండు సూక్తము 
లున్నవి. రెండవ కొండమునందలి యిరువది యేడవ సూక్రమున “పాతా' అను 
వనస్సతితో (పతిపక్షులను జయించు విధము చెప్పబడీయున్న ది. ఏడవ కొండము 
నందలి పం, డెండవ సూ క్తమున సభ్యుల శ కిని, బున్ధిని వశీకరించుకొను విధము 
చెప్పబడినది, 


ఫ80 ఆవఛాన : విద్య 


ఫ్రీ కొమజ్జాజు వేంకట లక్ష్మణరావు పంతులుగారి తెలుగు సేత వలన 12వ 
సూక్రస్యరూప మెజుగ నగును. 


1. (ప్రజాపతికి గూతులైన సభయు సమితియు నేకమనస్క-లై నన్ను 
రకశ్షీంచుచుందురు గాక. నాకు గానవచ్చినవాడెల్హ నా కనుకూలుడగుగాక్‌ ! ఓ తండు 
లారా! సభలో నేను చారువచనములు పలికేదను. 


ల. సభా! నీ పేరు “నరిష్టా' (ఆలంఘనీయ)యని యెజుగుదును, ఈ సభ 
లోని సభాసదు లందరును నాతో ఏకీభవింతురు గాక ! 


లీ. ఇందలి సభాసదులయొక్క వర్చస్సును, వజ్ఞానమును నేను తీసికొను 
చున్నాను. ఈ సభయందలి యందరలోను ఇం(దా! నన్ను భాగ్యవంతుని (జయ 
వంతుని) జేయుము. 


4. ఓ సభాసదులారా! మీ మనసు ఇతర్మత ఆస కమైయున్నను, మా 
వైపునకు [దిప్పెదము. అది నాయందు రమించు గాక! (ఆధర్మ వేదము.) 


పృ చ్చ కుడు 


చాణక్య సీతిసారమున లేఖక లక్షణ మిట్లు చెప్పబడినది: 
'సకృదు క్ర గృహీతార్థో లఘుహసో జి తేర్యదియః 
శబ్దశాస్త్రపరిజ్ఞాతా ఏష లేఖక ఇష్యతే." ( చాణక్యనీతిసారః- 104) 


ఒక్కసారి చెప్పినంతనే (గ్రహించి [వాయువాడు, లఘుహస్తుడు, (దొడ్డ 
చేతివాడు కాడు.) జితేంది'యుడు, వ్యాకరణ మెటిగినవాడు లేఖకు డట లేఖకు 
డనగా |వాయసకాడు. చెప్పినది చెప్పినట్టు |వాసికొనిపోవుటయే వాయసకాని పని.. 
చెవిటివాడు పనికిరాడు. మొద్దు వేళ్ళవాడు పనికిరాడు. శబ్దశా స్త్రపరిజ్ఞానము లేని 
వాడు పనికిరాడు. సరే. ఇం|దియ జయము లేనివాడు గూడ పనికిరాడా? 'జితేం 
దిఆయుడన్న విశేణము సామాన్య విశేషణము కాదు. సుఖదుఃఖాది ద్యంద్యముల 
కతీతుడు. రాగభయకోగిధాది మనోదోషమలు లేని స్థిత్మపజ్ఞుడు. అట్టివారు దొర 
కుదురా? దొరికిన నెంతమంది దొరుకుదురు? అని కాదు మనము చూడవలసినది. 
ఆజితేంది0యుని మనస్సు శృంగారాది రస పస క్తి వచ్చినపుడు వాని యాటుపోటు 
లకు జిక్కి. నిలిచి సుడివడి మూఢమగుటఏ తటస్థించును: తరువాతి విషయ మతడు 
(వాసికొనలేక పోవచ్చు, కనుక పని కుంటువడును. అట్టి ఘట్టములలో మనసు 
నిలదొొక్కికొని లిఖింపగలవాడు కావలెనని మ్మాతమె, 


లేఖకుడే యనధాన సభయందు బృచ్చకు డనబడుచున్నా డు. 


పృచ్చకుని సహృదయత్వమే జితేంది?యత్యము, అదిలేని పృచ్చకుడు 
శల్యుడై , “చెప్పలోని జాయి చెవిలోని జోరీగ'యై అవధానికి జీకాకు గూర్చును. 
సభ్యుల దృష్టిలో అవధాని పలుచబడిపోవలెనని యతని యారాటము. అట్టి 
పృచ్చక వృశ్చిక మహాఃయుల నొకొకప్పుడు సహింపలేక సభ్యులే లేచి మందలిం 
చుటయు. జరుగుచుండును.. 


§82 అవధాన విద్య 


అవధాని నెటులైన కించపటుపవలెనని, గిల్లీ క్ర జాలు పెట్టికొను స్వభావము 
కల మిడీమిడి జ్ఞానపు బృచ్చకుల ధై ర్యమునకు (బౌఢులైన యవధాను లొక 
యౌషధము గనిపెట్టిరి. కావలసి యయోమయపు దో9వ దొక్కి, తాజెప్పెడి 
పద్యమునందు దోషమున్న దని [భమపడి పతిపక్షిని పప్పులో కాలు వేయనిచ్చి, 
జుట్టు పట్టుకొందురు అపుడు వెక్కిరింపబోయి వెల కిలబడిన పృచ్చకుడు నవ్వుల 
పాలగును. అవధాని కీర్తి మిన్నంటును. ఏ మహాత్ములు గల్ల భూమీశ సభలలో 
కవులకు నధికవిఖ్యాతి గ లిగో అని శతలేఖీనీపద్యసంధాన ధౌరేయు డీజాతి పృచ్చ 
కుల నుద్దేశించియే వా కుచ్చెను పీక సహృదయులు కారు, 


సహృదయ పృచ్చకుడు చి తబంధ కవిత్యము లవధాన సభలో వచింప 
గోరడు. అవధానకార్యము నిర్వహించు మానవున కది యసాధ్యము, తీరుపతి 


వేంకటకవులీ విషయము నొక యత్పలమాలిక యందు సోపప త్రికముగా నుగ్గ 
డించిరి, . 


'మతిస్థానము గాసి పెట్టు నవధానముదం దెటు లాచతుర్విధా 

నూన కవిత్యముల్‌ సలప నూకొనుటొ? నని శంక నొంద క 

ర్హైనను బంధచి త కవితాదులు సెప్పమటందు రక్కటా! 

సూనము తన్మరందరస చోర మధు వత పాదఘాతమున్‌ 

మానుగ సైచునంచనెడి మాటలు విందుము కాని యెచ్చటిన్‌ 

గానము దుష్టపక్షిపదఘాతము సైచు నటన్నమాట, లు 

త్రానశ యాను జొమ్మున నధర్మముగా బరువె త్రినట్టు ఖం 

ధాన గవిత్వ మల్లు మవధానము నందన మర్త్యకోటి నె 

వ్యానికి కక్యమౌను?' (నానారాజ సందర్శనము.) 


సృళ్ళకుడు నిలిచి ముక్తసరిగా తన పళ్నమను చదివి కూర్చుండవలెను. 
ఉసోద్దాతము సెంచి, పెద్ద పొద్దుపన్యసింపగూడదు. మాటాడవలెనను పేరాసయో, . 
స్వోత్కర్షము చాటుకొనవలెనను 'తీటయో, కొందరు |పశ్న చేతబట్టుకొని యుప 
న్యాసమున కుష్మకమింతురు. అధ్యక్షుడు హెచ్‌ రించుచుండును. కొని, 
ఆ హచ్చరిక యెనుబోతుమీది వాన యగును. కాగా, వ్భథా కాలవ్యయమయి, 
అవధాని పద్యము జెప్పుటకు దీసికొనెడి కాలము [కింద ఈ కాలము గూడ 


చతుర్ధ ప్రకరణము 888 


లెకి.౦పబడి, అనధానికి నషము కలుగును. పుచాకు డిచు; | పథము అల్ఫా 
ర ట ల బట టం 
క్షరము అసందిగ్గారమునై సూత పాయముగా నుండవలెను. 


ఒక పృచ్చకుడు మజొక పృచ్చకుని పిషయమున జోక్యము కల్పించి 
కొనుట తగదు. “అడి సరిగా నున్నట్టు లేదే! చూచుకొను' డని |పక్కవ్యక్తీతో 
గాని, అవధానితోగాని యనుట కొందరకు సరదా. వీరికి సమాధానము చెప్పవచ్చు- 
నోరు దెజచి అడిగినారు గనుక, ఇంకొక విచ్చితజాతి వ్యక్షులుందురు. నాటక 
ములోవలే, అపవారిత సంభాషణము చేయుదురు. చేచాటున నేదో మాటాడుదురు. 
ఆ మాట లితరులకు వినిపించవు. ఇతడు (వాసికొనచున్న పద్యము జూపి; 
పెదవి విజుచును. అతడు చూచి 'అవు' నని తల యూపును. “పోనీ! మనకెందు' 
కని యితడు హస్తాభినయము చేసి, నెమ్మడిగా గూర్చుండును. ఈ వ్యవహార ము 
సామాజికుల గుండెలలో అనుమానపు జాయి వేయును, అసలు విషయ మేమియు 
నుండదు. అసూయ. 


'' అవధాన మధ్యమున గొందరు గడ్డు (పళ్న లడిగి లేవిడి పట్టించుటకు 
వత్తురు, (శ్రీ కాశీ కృష్ణాచార్యువారి నొక వృద్ధ పండితుడు పట్టుకొని వదలలేదు. 
దిక్కు. తోపనపుడెల్ల దైవ పార్థనము చేయుట కృష్టాచార్యులవారి యాచారము. 
ఆపుడొక కందము చెప్పిరి. ఓపిక చాలని యాముదుకడు చివాలున ఈ పద్యాలు 
గిద్యాలు మాకు పనిలేదు. సమాధానము మీకు తోచకపోతే తోచకపోవచ్చు. 
కావయునంటే మేమే చెబుతామ్‌ మీ యవధాన సమ్ముదమును దాటి యొడ్డు ఐడండి 
చూతామ్‌ మీరెక్కడికి పోతారు. మేమెక్కడికి పోతామ?' అన్నాడట. 

(అవధానయా త. పుట 116.) 


ఆ జొప్పుట, ఆ తప్పులు పట్టుట, ఆ యెగతా చేయట చూచి, గుండె 
దిగజాటీ డీల్పడిపోని యవధాని శిరోమణు లెందరుందురు! తీరా విచారించినచో 
ఆ వాదమున పస యుండదు. వట్టి దూబర. 


పృచ్ళకులలో హ్‌త శ తువులు కొందరుందురు. అవధాని వారి వంకకు 
మొగము |దిప్పగూడదు  క్రిప్పెనా, దిక్కుతోచక చూచుచున్నాడని భావించి 
తత్కాల (పశ్నస్వరూపమో పద్యచరణమో మెల్టిగా అందిత్తును. తాము నాసి 
కొనుచుందురు గదా! తటాలున దాని .వల్లీంతురు, ఆట్టివారిలో నిజముగా జాలిగుండె 


884 అవధాన విద్య 


గలవా రేముప్పాతిక మంది యుందురు. పాతిక మంది తమ యౌదార్యము చేతనే 
యవధాని గ బ్రిక్ర గ్రాగ్‌ లిగెనని సామాజీపల మనస్సులో నొక దుర భ్మిపాయపు 
మొలక నాటుటకే యత్నించువారుందురు. వీరు 'ఊరకుండు'డని దండము పెట్టినను 
క్రరకుండరు. అప్పుడే వారి ధౌర్ర్యము బయటబడును. 


ఒక పృచ్చ్భకు డొక సమస్య (వాసికొని వచ్చి యిచ్చును. అవధాని 
పూరించును. ఒక సమస్య నెన్ని విధములనై న బూరింపవచ్చును, పృచ్చకు 
డేశీరున బూరింపవలెనని తన మనసులో నూపించెనో ఆ తీరుననే ఆవధాని 
పూరింపవలసిన యక్క అిలేదు. కాని, ఒక పృచృకుడు చప్పరించును. చప్ప 
రించినను బోనీయ వచ్చును. అది సరిపడ దనును. ఇదిగో, నేనాపవుగా నర 
ర్యాతమున మా యింటి కంకటి పె బండుకొని పూరించితినని వింగళించును. తా 
వాసికొని తీసికొని వచ్చిన కాగితము వెలికిదీసి చదివి వినిపించి, తానే వ్యాఖ్యా 
నించును. పద్యమంత యు తప్పుల తడక, ఎటు బొసగదు, ఐనను అత డొర్భొటము 
జూపును, పండితులను లెక్క సేయడు. అతని పాటకు తాళము తట్టవా రతని 
వెంబడి కొందరుందురు. కాగా ఒక యప్మశతి రేఖ మిగులును, ఆత డింతటితో 
నూరకుండడు. ఈ విషయము వార్తా పత్రికల కెక్కించును. అవధాని పద్యము, 
తన పద్యము రెండు నొళచో |బ్రకటించి చర్చించినచో సంతోషమే ఆ పని. 
చేయడు. తన పద్యము మ్యాతమే (పకటించుకొనును, తనదే పెచేయి కావలెనని. 
ఈ వికటపు బృచ్చకుల కేపేరు పెట్టవలెనో తెలియదు, 


ఉ వత్తురు కూరుచుం| దు పలు! పళ ము లిత్తురు చెప్పబూన ద 
ప్పెత్తుదు రద్ది వద్దనిన నిస్సి డభక్కని కేరడింతు రీ 
స త్తమలై న పృచ్చకులు జల్లెడ జేసిరి నీ శరీర మీ 
యుత్తము లెట్టు చేయదు రొకో! మణీ జూచెదనో వధానమా! 
(అవధాన భారత్రి)' 


అందుకే సృచ్చకుడు సహృదయుడై యుండవలెనని చెప్పబడెను. 
'హృదయ సంవాదభాజః సహృదయాః', (అభినవ గు ప్త్రపాదులు)' 


అవధాన సవనూధి 


ఒక సంపన్న గృహస్థు డున్నాడు. ఆతని యింట సకల వస్తుసామ గి 
యున్నది. కళ! త ప్పుత భృత్యాదులు విధేయులు. ఆతడు గృహాంతర్వితర్జి మీద 
నువవిష్ణుడె యున్నాడు. అప్పుడొక యతిథి వచ్చెను తక్షణమే గృహస్థుడు భార్య 
వంక" జూచెను. బండివాడు బాడుగ యిమ్మనుచుండెను. గృహస్థుడు పు తు వంక 
జూచెను. వాకిట బిచ్చగా డఅచెను గృహస్థుకు భృత్యుని వంక జూచెను. ఆంతే, 
ఆరుగు దిగలేదు. [శమ పడలేదు అతిథి సపర్భ, శకటకుల్క మిచ్చుట, బిచ్చము 
వేయుట | భూసంజ్ఞామా[తమున జరిగెను 


అవధాని గృహస్థుడు. మేధాముడలము గృహము విద్య వస్తుసామగి. 
ప్రతిభా వత్చ త్రిసాధశలు కళ తప్ప తభృత్యులు. అంతర్వితర్థి సమాధి, 


ఇట్టి స్థితిని ALPHA RHYTHM STATE అని హూణ మహోభిష 
గృవషభులనుచున్నారు, యోగుల మనస్సు, మహా కవురి మనస్సు ఈ యవస్థను 
బొంది సమస్త విషయములు గహింపగలదు. ఏతత్సమాధి సర్వజ్ఞతా విశిష్టముగా 
నుండును 


(శ్రీ శంకర భ్రగవత్సాదాది మహాపురుషులు సర్వజ్ఞతా విశిష్టులు. శివానంద 
లహరిలో భగవత్సాదు లిట్టు వర్ణించిరి: 


“గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః (పాకార ఉద్యద్గుణ 
సోమ శా ప్రబలం ఘనేం| దియచయో ద్యారాణి దేహస్థితః 
విద్యావస్తుసమృద్ధి రిత్యఖిల సామ గీసమేతే సదా 
దుర్గాతీ పి యదేవ | మామక మనోదుర్గే నివాసం కురు 
(శివానందలహరి, రో 43) 
షో 
ద్‌ 


886 అవధాన విద్య 


భగవత్చాదుల మనోచుర్గము. విద్యావస్తు సమృద్ధము. ఆచటినుంచి వస్తు 
వేదియు (సస్తము కాదు కనుకనే కేళ క్మాపాఎయ) నాఎక్మతయము యథా ప్రత 
ముగ (గమ్మర జెప్పజాలిరి. 


జననాదిగా బొల్యయౌవనదశాంత ర ములందు భ్రగవత్సాదు లెందరి గోలలు 
వినియందురో, యెందరి తిట్లు వినియందురో, యెందరి పొగడికలు వినియందురో! 
తిరునాళ్ళలో మహాజనసమ్మర్థమున రేగిన దుమ్ముతో, మూగిన సంకులధ్యని 
(పపంచముతో లోగిన వియన్మండలము వలె వారి మెదడు నానావిషయమ్టిష్షమె 
యుండదా ? అట్టున్న చో దానిని గసవుదిబ్బ యనవలదా ? అట్టి డిబ్బనుండి 
(పా కుత విషయపరమార్థము నెట్లు పునరుద్ధరింప శక్షమగునని (ప్రశ్న కలుగక 
మానదు, ఈ [పళ్ళకు సమాధాసము డాక్టరు బి, రామమూర్తిగారు చేసిన 
యుపన్యాసమున కలదు, 


“పనికి మాలిన చెత్త చెదారము కేం ద్రనాడీమండల హర్మ్యమున జేరుటకు 
వీలులేదు సభ్యేతరుల నడ్డగించు దౌవారికులవలె INHIBITORY 69115 
సర్వ్యనాడీమండలవ్యా స్తములై యుండును. 


(The inagural Lecture in the Series, Organised by the 
British Council, on Brain and its Functions.) 
THE HINDU, November 14, 1976. 


ఇక్కడి ఏది పొజవేయవలసీన చె శ్ర? ఏది దాచుకొనవలసిన బంగారము? 
అనెగి ప్న తలయెత్తును. సమాధానము - మశ కనిష్టమైనది చెత్త : ఇష్ట మెనది 
బంగారము. 


అవధాని చిత మసలు విషయమునందు లగ మై యుండును, అ పస్తుత 
(పసంగాదు లానుషంగికములు. దాని స్థితి కవి భంగకారులు కావు. ఫ్రీ విద్యారణ్య 
స్వామి చరణుల దృష్టాంతళ్లోక మరయుడు; 


'పరవ్యసనినీ నారీ వ్యగాపి గృహకర్మణి 
తదేటాస్వాదయ త్యంత। పరసంగరసాయనమ్‌.' 
(వేదాంత పంచదశి ధ్యానదీప| పకరణము, రీ కో) 


చతుర్థ (ప్రకరణము §87 


ఆ యిల్లాలు కన్నులు మూసికొని కూర్చుండి యుండలేదు ఇంటి పనులు 
చేసికొనుచునేయున్నది ఐనను తనలో తాను పరసంగర సాస్వాదసుఖ ముభ వంచు 
చున్నది గృహకృత్యముల జంజాటము ఆ పరవ్యస నిషియొక, సమాది” భంగింస 
లేదు. 

(శ్రీ చెళ్టపిళ్ల వేంకటళాన్త్రి గారు 'శతఘంట కవనమ్ము సల్ను సంగతియన్న 
కరతలామలకమ్ము గాదె మాకు? అని లీలావిహారము సలుపగలుగుట వారీ 
ALPHA RYTHM అవస్థ పొందిన పరిణతు లగుటచే సంభవించెను. - 


ఒకసారి శ్రీ కాటూరి వేంక దేళ గరరావుగారు శాస్త్రిగారి నడిగిరటి. 'నిలి 
చియె వేయిపద్యములు నం చెప్పనేర్తు ' మన్నారు గదా, అదెట్టు సాధ్యము? 
అన్ని పద్యములు ధారణలో ని వ్బనా?' అని. శాస్త్రిగారి జవాబు సామాన్య దృష్టికి 
విచ్నితముగా దోచును చూడుడు: 


'బొను. అందులో బడాయి యేమీ లేదు. వేయి పద్యాలు గూడ ధారణ పట్ట 
గలమనే ధైర్యం ఉండేది ఆ రోజుల్లో, అందులో కష్టవిశేషం కూడ లేదు. నూటు 
పద్యాలు చెప్పేటప్పుడు మనసును పది గదుల కింద విభాగించి, ఒక్కొక్కగదిలో 
పది పద్యాలు వేస్తాను మొదట పది చరణాలు చెప్పిన మీదట ఒక్కసారి సింహోవ 
లోకనం చేస్తే పది చరణాలూ కనుల ముందు కనిపించేవి. అంతట ఆ గది మూసి 
వేసేవాణ్ణి ఇలా పది గదులు నిండిన పిమ్మట మొదటిగది మళ్లా తెరిచి చూస్తే 
పదిపాదాలూ చెక్కుచెదరకుండా కనిపించేవి రెండో చరణాలు పదీ పూర్తిచేసి, 
సింహావలోకనం చేసి ఆ గది మళ్లా మూసివేసి పె గదులకు వెశ్లేవాజ్జి. కనుక 
సహ సావధా కైనా ఇదే (ప కీయ. అప్పుడు ఒకొక్క గదిలో నూటేసి పాదాలు 
వేసి, తలుపు మూస్తాను మొత్తం పది గదులే అవుతవి కనుక భయం లేదు. పది 
వేసినా, పాతిక వేసినా, నూఖు వేసినా, అవి అన్నీ ఒక్క గది క్రిందనే లెక్క. 

(శీ తిరుపతి వేంక టేశ్వరులు. ఆం(ధప్మతిక,. 
విరోధి సంవత్సరాది సంచిక.) 


ఆ సాహి తీగృహస్థునకు తమ పది గదులలో తాము పడవేసిన సామ గి 
స్వాధీనమైయుండును. 
"నెపోలియన్‌ చక్రవర్తి సరిగా నిట్టే అన్నాడు: 'నా మనస్సులో వేర్వేరు 
గదులున్నాయి. దేని పనిపడినప్పుడు దాన్ని తెరుస్తూ ఉంటాను.” 


ఆరో గ్య ప్‌ో 


తిరుపతి వేంక టేశ్యరులు ఇరువురు జోరుకోడెలై యిరువదేండ్డ | ప్రాయము 
నుండి యవధాన శకటము నలవోక లాగుచుండిరి, పదేండ్లు నిరాఘాటముగా ఐండి 
నల్దేరుపై నడిచెను, తరువాత తిరుపతిశాస్త్రిగారు పోలవరపు జమీందారుగారి యొద్ద 
పండితపద నలంకరించి). తదారభ, సభల కిద్దరు కలిసి వెళ్ళుట కాటంకము 
కలిగెను. తికుసతిశాస్త్రి గార “సభనా డ పదెంచెద, తంతివార్త నందెంపు' మనిరట. 
ఈ మాట వేంకటశాస్త్రి గారికి వెటకారముగా దోచెను. తోచి, *ఈవు రాకయున్న 
నేనొక్కడనె యవధానమాచరింపలేనయేని, ఆల్టై తంతివార్త నంపించు గాకని 
మనమునందు దలచి' రట. నూజివిటికి వేంకటళాన్త్రిగా రొకరే *యేగి యచట 
నూర్వు రేకత గూర్చుండగా వధాన మొకడె కడిమి చేసె' నట, 
(జాతకచర్య పూర్వార్థము. 549, 550, 574) 


ఇది సుత వేంకటళాన్త్రి గారికి ఎక్కడ బెడిసినదో తల త్రిప్పు మొత 
లయ్యెను, తిరుపతి శాన్ర్రీ గారి పుతు లిట్టు (వాసిరి; 


'నూజివీటి సంపూర్ణ శతొవధానము తరువాత వెంకటశాస్త్రి గారికి తల 
(తిప్పొకటి పట్టుకొన్నది మొదటిపాద మెట్టో చెప్పి లేదనిపించుకొనువారు. తరు 
వాయి నిర్వహించుకొను భారమంతయు నాన్న గారే వహించువారు. నాన్నగారి కిది 
యలవా టైనది, (తిరుపతికవి జీవితసం గహము. పుట శికి.) 


గంటకు మూడు నాలు గ్రైదువందల పద్యములు చెప్పుచు నాఫుక విచ కవ ర్తు 
లనిపించుకొన్న శ్రీ కొప్పరపు సోదర కవులలో వేంకట సుబ్బారాయక విగా 
ర గజులు. వారీ కథ యిట్టున్న ది: 


“కొప్పరపు వెంకట సుబ్బారాయకవిగారు శక్తికి మించిన పని చేసిరి. 
అమృళాంజనము డబ్బాను |పక్కనుంచుకొనియే [(వాయుచుండెడివారు. అక్కతన 
మెదడు కరగినది. దృష్టిమాంద్య . మేర్చడినది. [గంథరచనకు తీరని వ్యాఘాత 


చతుర్థ (ప్రకరణము 889. 


మేర్చడినది. దళ తొలగినది. నలువదియాఖేండ్ల నడి పాయముననే నాకమున 
క్రరిగిరి,' 
(కొప్పరపు సోదరకవుల శతావధానములు. | పథమభాగము.కవి పరిచయము.) 
అత్యధిక పరి శమము తలనొప్పికి, దృష్టి మాంద్యమునకు, మరణమునకు 
కారణమగుచున్నది. 
వేంకటశాస్త్రి గారిని పట్టుకొన్న శిరఃకంప మెట్టిదో వారి పద్యమే చక్కగా 
[పదర్శింపగలదు. 
'గిజగిత గిజగిఅ గిజిగిరిర గిలి గిఖు గిజుగా 
థి థీ ౧ టి టి టి 
దిరిగెడి శీర్ష మేగతిని దేవి! వధాన మొనర్చ నేర్తు నం 
చర మక నీ కటాకశమని యావరువుండుట జేసీ సాహస 
సృురణప బూనినాడ గృప పొంపీరివో భరియింపు మింపుగన్‌ ' 
(వేమవర్యాగహార శతావధానము.) 


శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారి యకుభవము గూడ చూడదగి 
నది, 


“అష్టావధానము ముగిసిన తరువాత తలనొప్పి వచ్చి, ఆ రాతి నేనెంతో 
బాధపడితిన. తరువాత నెంద రెన్నివిధముల బార్థించినను మెదస్సునకు వేదనా 
కరమైన యష్టావధానమును మానికిని, (స్వీయ చరితము. పుట 92) 

a చెట్టుకు దగిన గాలి ఆ చెట్టుకు అప్పటి పంతులుగారి వయసు “పహిలా 
పచ్చీసు (25 సం. లేక 98 సం ) ఇట్టి వ్యక్తులు లీక్‌ సంవత్సరముల [ప్రాయము 
దాటినచో చేయజాలరు. 

“ఏత్రావకా ఏండ్లు పైబడిన కొలది ధారణాశ కి తగ్గడమూ, ధారణము మణీ 
కాస్తా కాపాడుకుంటే ఆరోగ్యానికి అపకారం కలగడమూ, తల _తిప్పుడూ తప్పని 
సరి" అన్నారు వేలూరివారు (ఆం్యధవార పత్రిక. స్వర్టోత్సవ సంచిక ) 

హూణ పండితాభ్మిపాయము గూడ నిదియే : 

“Memory-efficiency primarily depends upon physical 
conditions, permanent and temporary.” (J, LOUIS ORTON) 


890 అవధాన విద్య 


“జ్వరపడియున్న హేతువున సాయము నీకొనరింపజాలనో 
తీరుపతీశాన్రి!' అన్న ఫ్రీ వెంకటకాన్రీ గారి పద్యము తా త్కాలికానారోగ్య 
సంభవమైన నిస్సహాయస్థితి నెజిగించుచున్నది. 


“పుషే శరీరే ధిషణాపి పుష్టా.' 


“శరీర బలావలేపము, ధ్రీయువతీమణీహృదయదీ ప్రి” Conte ఈ ద్వితీయా 
నుకూల్యము' చూచుకొని యవధానము చేయవలెను. 


ఆరోగ్యవంతుని మనస్సు వసంతోద్యానము వలె రమణీయభావపల్పవోల్హాస 
మయి యుండును, అత గేపని పట్టుకొన్నను జయాభ్యుదయముగా సాగి పోవును, 


[ప్రాయపుబొగరు కలంతకొలము కనిపింపదు గాని, అది తరుగుకొలది 
కనిపింప దొడగును. [శమ కనిపించినంతనే అవధానకార గవ్యాసంగము విరమించుట 
లగు. అనగా అవధానము చేయుచు జేయుచు నడుమ విడిచివేయవలెనని కాదు, 
అవధాన సభలు మానుకొనవలెను. ఈ యను వెటుగక తల మోటించినచో శిర్లో, 


బాధ తప్పదు, 


అధి Of 


చత్వారింశదబ్బము 


తిరుపతి వేంక టేశ్యరులు 1910 సంవత్సరమున బందరులో శతావ 
ధానము చేసిరి. ఆపుడు వారి వయసు నలువది. సభారంభమున వేంకటశాన్రీ గారు- 


ఉ ధారణ నిల్చునా? నిలువదా* యను సందియ మొండుదక్క. గొ 
ధా రచనా విశేషమున ధార కొకింతయు లోటులేదు' = ఆన్నారు, 


తిరుపతి శాస్త్రీ గారు= 


శా. పాయంజెంత య కొంతయేగె నిక చత్యారింక దబ్దంబు రా 
నాయెన్‌ విస్మృతి మెండుగా దొడగె'- అన్నారు. 


ఆవేచోట 1911 సంవత్సరమున శ కాశీ కృష్ణా దార్యులవారు శతావధాన 
మొనరి ఏరీ. అపు డాచార్యులవారి వయసు నలుబదియొకడు. . 


సభారంభమున నా దార్యులవారు- 
"7. చేతోమోదముతో వధానముల మున్‌ శ్రీమించగా జేసి (ప 
,. .. ఖ్యాతిం జెందితీ, ఈడుమించె నిపుడయ్యా! యీ వధానంబునన్‌ 
నొ తప్పున్న వయః పయు క్రమని నన్‌ మన్నింపు డంచాత్మలోన్‌ 
భ్యాతించెందిన పెద్దలందరిని నే (వార్థింతు స పట్టునన్‌ ’ అన్నారు. 


వ్యాతింజెందిన యాచార్యులవారము సభలో నున్న ఖ్యాతి జెందిన పెద్దలను 
(వారిలో చెళ్ళపిళ్ళ వారున్నారు) మన్ని ంపగోరిరి. 
pa తిరుపతి. వేంక టేశ్వ కులు నలు వదికి మూడేండ్లు ముందుగనే “మా బుద్ధికి 
ద్రాయపు బొద్దు కొంత పశమఏ దింిగన్‌ అప నస గూడ తటసించినది' 
స్త ఖ్‌ శ థి ఈ 
అని (వాసిరి, 


$92 అవధాన విద్యే 


(క్రీ కౌశివా రదేమాటను |బ్రపంచించి, 'సూర్యుడుద ముంచి మద్యాహ్న ము 

"వరకు [కమ కమముగా (పభాఫమగాభివృద్ధిని బడసి, యంతనుండి [కమ్మకమ 

ముగొ (పభ్యాహానము బడ యుచున్న ప్రే మానవుని సర్వేంద్రియ బలము గూడ 

కొంతకాలము వరకు సమ గవృద్ది నొంది తరువాత క్రమ, క్రమముగా సన్నగిలు 
చుంట (పళృతిసిద్ధ మగుట సత్యము' అనిరి. 

(పకాశక ఏజ్జ ప్రి బందరు శతావధానము ,) 


మానవుని యు చృయస్థితి బొందిన జ్ఞాపక క్రి ముప్పదేండ్ల [ప్రాయము 
నుండియే [క్రమముగా తగ్గుముఖము పట్టునని F, R ౮ CASSON గాద 


[వౌసీ రి 


(Introduction to Psychology, by F.R. C. Casson 
MBBS ,DPM., published by George Newness Ltd.,, 
London. W.C. 2) 


తగ్గుటకు కారణము మెదడులోని కణాలు తగ్గటయే $6 సం. వయసు 
దాటినవారి మెదడులోని సూక్ష్మకణాలు రోజుకు దాదాపు ఒక వెయ్యి నశించిపోవు 
చుండునట. అట్టు నశించిపోయిన సెల్సుయొక గ బాధ్యతను మిగిలిన సెల్సు 
వహించుచుండునట- ఒక గుమాస్తా సెలవు పెట్టికచో ఆతని పని తక్కినవారు 
పంచుకొన్నట్లు. ఎక్కువమంది సెలవు పెట్టినచో సరదుకొనిపో వుట జరుగని 

ఎక్కువ సెల్బు దెబ్బ తిన్నపుడు కార్యము స్తంభించిపోవుు, 
(శాస్త్రియ విజ్ఞానము.) 


ఆస్థానకవి పద మలంకరించిన వేళ, తొంబఏ దాటిన వృద్ధుడు భీ కృష్టా 
చార్యుల వారు తమ తత్కాలస్థితీ నిట్టు వివరించిరి: “గంట కిందట నా యెదుట 
నిల్చి కొంత సేపు (పసంగించిపోయిన యా వ్య క్తిగాని" తత్ప)సంగ సందర్భము 
గాని స్మత్సీకి రాకుండుటయే యాళ్చ్ళర్యమూళలమ.' 


జర ముదిరిన కొలది ధారోణాశ కి దిగజాజినోవుచుండును. 'శలునదేండ్డ 
(పాయమొక హద్దు నలుబది దాటిన పిదప శతావధాన శకటము లాగుట కష్టము... 
ఇందుచేతనే కిర్ణంపూడిలో రీగుసతి వేంకటేశ రులు 


చతుర్ధ [ప్రకరణము 898 


తే గీ. వయసు ముదిరిన మీద మాదయిన బుద్ధి 
నిల్చునో నిల్వదో కాన, నేడె మా శ 
తావధానము చూడుడో యనఘులార! - అన్నారు. 
(నానారాజ సందర్శనము.) 


చత్వారింశ దబ్దము దనుక గనిపింపదు: పిదప విష్మృతిచ్చాయ కనబడీకన 
బడక పొడసూవదొడగును. గుంటూరి శతావధాన సభలో శ్రీ తిరుపతికాన్త్రి గారు- 
తమలోని మార్పును పసిగట్టి యిట్టనిరి: 


చం. తల నకయందొడంగె గవితావనితామణియున్‌ బతి (వతా 
తిలకము నీడుజోడయినదే యగుటన్‌ భయభ క్రియ క్త కా 
గల దిక ధారణాతరుణి కారుణికత్వపు | బేమ జూపగా 
దలచునొ లేదొ యంచు మది దత్తర మిత్తరి [కొ త్తగొల్పెడిన్‌, 
(శతావధాన సారము. ఉత్తరార్థము.) 


నిరంతరాభ్యాసవశమున నవధానము మంచినీళ్ల |పాయముగా జేసికొని 
పోవుచుండువారి కి సయిత మీవయః పయ క్షదోషము తప్పదు. కాని, అరుదుగా 
నెపుడో యేజానికో రెండేండ్లకో యొక్కసారి అవధానము నిర్యహి=చువారిని కొట్ట 
వచ్చిశట్టు బపవు తోచును. ముప్పవియైదవయేఏ చాలించి, దాని జోలికి బోకుండ 
నుం, నలుబ3ియెద వయేట నిర్వహింప దొరకొనువారికి 'బండి సాగునా సాగదా* 
ఆనునంత భారము గోచరించును. 


“చత్వారి ధారణాబం క్మైణ్మమునకు సూచిక 


మేధావులు : మతివుజణప్పు 


వాసిన యు త్తరము పోస్టు చేయ మజచుటలో మేధావులదే పైచేయి వారు 
పనిచేయుచుందురు. మాటాడుచుందురు. ని దపోవుచుందురు. ఏమి చేయచున్నను 
ఆన్ని యంతరములందు వారి మనస్సు, వా రేవిషయము గతించి యోజించు 
చుందురో దానియందే వ్య గమై యుండును పనిచేయుచుండును. దాని కితరవృత్తు. 
లానుషంగికములు. 


తే గీ. మంచి తేనియ గొనుటక్రై మధుకరంబు 
వేయి [తోవల వనులెల్స వెదకి తిరుగు, 
ఎందు తిరిగిన నేపొదలందు జనిన 


' మానుశే మదిలో పొంగు మధురగీతి. 
(శ్రీ గడియారము వేంకటశేషళాన్తి గారి ఛాటుధార.) 


Professor Issac NEWTON జగ త్పసిద్ద మేధాళాలి. ఆయన భాను 
వాసరమున నొక మి తుని భోజనమ.న కాహ్వానించెను, ఆ మితు డానాడు సరిగా 
భోజనవేళకు వచ్చెను. న్యూటన్‌ మహాశయుడు [పయోగళాలలో పనిమీద నుండెను, 
వచ్చిన మితు డతనిపనికి నంతరాయము కలిగించుట కిష్టపడక, భోజనళాలలో 
[పవేశించెను. బల్లమీద నొక పళ్ళెము పదార్థము నుండెను. ఇంకేమి కావలెను ? 
కూర్చుండి సుష్టుగా భుజించి, కృతజ్ఞతాసూచకమ. గా నొక కాగితము [వాసి పెట్టి 
వెడలిపోయెను న్యూటన్‌ కుతపకాలమునకు వని తీరిక యొదవి, ఆకలిగా నుండుటచే 
భోజనళాలకు వచ్చెను. వచ్చి రిక్రపాతలు చూచి, 'నేనెంత మందమతినైతిని ! 
భుజించి వెళ్ళి మళ్ళి భోజనమునకు వచ్చితి" నని తెల్లటోయి, తిరిగి పసిమీది 
కేగెనట, 


మతొక పొఫెసరు ఇంటినుండి బయలుదేరుచు, తలుపు దోసి (మూసి) 
భార్యను ముద్దాడుటకు బదులు, భార్యను (దోసి తలుపును మద్దాడెనట. 
(MEMORY = Dr. 5. Kalyana Raman) 


చతుర్ధ (ప్రకరణము 895 


రాధాకృష్ణుల మతిమజపుదనము లీలాపకు డిట్లు వర్థించెను; 
జో. రాధాపునాతు జగ దచ్చ్యుతిద త్రచిత్రా 
మంథాన మాకలయతీ దధిరిక్రప్యాతే 
తస్యాః స్తన స్తఐబక చంచల లోలద్భృష్టి 
ర్ధేవోఒపి దోహనధియా వృషభం నిరుంధన్‌. 
(శ్రీకృష్ణ కర్ణామృతము. 2.25) 


రాధ, పెరుగు పోయకయే, వట్టి కుండలో కన్యము పెట్టుచున్న ది. కృష్ణుడు 
పాలు పీదుకవలెనని యెద్దుపు ఉజు దావ గట్టుచున్నాడు. కుండలో పెరుగున్నడి 
లేనిది పట్టపగలే ఆమెకు గక పించలేదు ఆది ఆవో యెద్దో అయనకు గనిపించలేదు. 
కారణము = రాధ కృష్ణద త్రచి త్ర కృష్ణుడు రాధాదత్తచిత్తుడు. వారు మూఢులు 
కొరు. జడులు కొరు. వారి మనసు లొతానొక యఏర్వచనీయమైన మహాపదార్థము 
నందు రమించుచున్న ఏ 


_ కొందరు గొడుగులు, చెప్పులు మజచిపోవుచుందురు. రైళ్ళలో, బస్సులలో 
పుస్తకాలు, వస్తువులు మజచిపోవువా రెందరో యుందురు. ఒక చోటికి బోదలచి ' 
బయల్దేరి మటౌక చోటికి బోయి, నాలుక కొటికికొని వెనుకకు దిరుగువారున్నారు... 
వీక్రందరు మేధావులే యనలేము. ఇతరులు, పామరులు ఎందరో యుందురు. 
కొందరు బస్సులో గూర్చుండుటయే తడవు; కునుక పొట్టు పడుచుందురు. కొందరు 
తాము దిగవలసిన యూరు దాటిపోయిన తరువాత మేల్కని, మా యూరు వచ్చి 
నదా ? అని [పక్క వ్యక్తి నడుగుదురు. ఆంత ర భిజ్ఞ కల కొందరు తమ యూదు 
రాగానే హఠాత్తుగా మేలొందురు. మేధావులు నిదురపోరు. కాని, ఊరు దాటి 
పోవుట గు ర్తింపజాలసి స్థితి తజచుగా వారి యందు తటస్థించుచుండును. వారి 
స్థూలశరీర మీలోకమున సంచరించుచున్నను సూక్ష్మశరీరము భావ | ప్రపంచమున 
దేలుచుండును. 


బహిర్వి శేపములకు లోనుకాని ఆవికల్ప సమాధి స్థితి యది. 


జంటకవులు 


పంచమ వేదము నాం ధీకరించు పట్టున “పాయక పాఠళాసనికి భారత ఘోర 
రణంబునందు నారాయణునట్లు' తానును భూసుర వంశ విభూషణుండు నారాయణభట్టు 
వాజ్మయ ధురంధరుడు తన కీష్టుడు సహాధ్యాయుడు నై నవా డభిమతంబుగ తోడయి 

నిర్యహించెనని నన్నయభట్టు రచించెను. 
(శ్రీమదాంధ్ర మహాభారతము. ఆదిపర్వము 1-2ిర్‌ 


నారాయణభట్టు “అష్టాదశావధారణ చ క్రవర్తి' కనుక మహాగహన (ప్రాయ 
మైన మహాభారతమున కథలు, ధర్మములు, [ప్రవచనములు విభబ్రించి [కోనలు 
దిద్దుకొనుటకు నన్న యభట్టునకు చేదోడువాదోడుగ నుండియుండును. పద్యరచన 
యందు భాగస్వామి కొడు. 


ఉత్తర రామాయణ పీఠికలో కంకంటి పాపరాజు తన సహ శోతయైన 
పుష్పగిరి తిమ్మకవిని పస్తావి చి, “కిరీటికి శౌరి తోడైన యట్టు లన్ముహోకవి 

సాహాయ్య మాచరింప గృతి నొనర్పగ బూని నట్టు (వాసెను. 
(శ్రీ మదుత్తర రామాయణ పీఠిక, 26) 


శౌరి బండి నడిపీనవాడే కాని, కత్రి బజట్టీన వాడు కాడు. పె యుపమానము 
బట్టీ తోడ్పడినవారు గంటము బట్టినవారు కారని స్పష్టము. 


కావ్య (పపంచ మన ఉమ్మడిగా గంటము బట్టిన జంటకవులు వరాహ 
పురాణ కర్తలు నంది మల్లియ, గంట సింగయలు వీరిని గుజీ=చి సభలో నరస 


రొయలు పలికిన పలుకులు= 


కం, మీ రిరువురు నెప్పుడును శ 
రీర (పాణముల [క్రియ జరింతురు మిగులన్‌ 
గూరిమి గృతి (బతిపద్యము 
జారుఫణితి జెప్పగలరు చాటువుగాగన్‌, (వరాహ పురాణము, 1-18) 


చతుర్ధ | ప్రకరణము 897 


అట్టి కవుల పద్య [గంథము లభిన్నరీతితో ను-డుద చూచితీమి ఇద్దరు 
కలిసి యొక పని చేయట పొసగునా? యని [పశ్నింప నక్కల లేదు. కృతి 
(బతిపద్యము చాటువుగా" నుండవలెనని వీరి మతము, ఏ పద్యము జూచినను 
అదొక బొమ్మ. కృతి బొమ్మల కొలువు, మూలపదార్థ మున్నది-వరాహపురాణము 
దాని నందుకొని మంచి బొమ్మలు చేసిరి. 


ఈ జంటకని సం పదాయము నవఫా3 శే తమున జగదాశ్చర్యకరముగా 
నిలిపినవారు తిరుపతి వేంక బేశ్వరులు. 


తిరుపతిళాన్త్రి గారు వయసా కొంత చిన్న. వేంకటకాన్రీగారు కొంత పెద్ద. 
వృద్ధానుపూర్వముగా పేళ్ల క లిపినచో వేంకట తిరుపతులగును. అది బాగుండదు. 
కనుక తిరుపతి వేంక టేశ్యరులని పే పెట్టుకొని కాసులార్జించి పూజలందిరి 


ఈ జంటకవుల రచనావిధాన మెట్టిది 1 
“ఇరువురు గూడియే రచన యెప్పుడు జేయును రొక్కవేళ నొ 
క రొకటి యొక్క రింకొకటి కై కొని చేయుము రందు హెచ్చు త 
గ్గొరులకు గానరాక, యది యొక్కరు చేసిన భంగి నుండు, నొ 
క్కరు రచియించిరేనియకు గాదగు దిర్బతి వేంకటీయమై. 
(జాఠతకచర్య పూర్వార్థము. 540వ పద్యము.) 


కావ్య రచన సరే, అవధాన రచన యెట్టనిన - 


“ఒక్‌ చరణం బతండు మజియొక్కటి నేను మజొక్క డాతడున్‌ 
సకల కవీం[ద సంతతులు సమ్మతిచే దలలూచి మెచ్చగా 
[బకటత లొాపధార దనరన్‌ రచియింపగ నేర్తుమయ్య.... ' 
(నానారాజ సందర్శనము. పూ.భా. 44. ప్ర 


ఇది సమాధానము : 

ఆపధాా సరస్వతి రెండు గుడ్జాలమీవ స్వారి చేయట యెంత ముచ్చటగా 
సాగుని శంకిపబనిలేదు ఆవధాన పద్యములు ముక్రకములు. విషయమా? 
ఇద్దరు విన్నదే. ఒక కని యొక చరణము నుకివి పరి క్రమించినదో రెండవ చరణ 


898 అవధాన ఏద్య 


మెత్తికొనుట తోడి కవికి కష్టము కాదు ఈ పద్యము నరయడు. వర్ణము 
వసంత ర్తువు. 


1, కూయంజొచ్చెను కోకిల (పళతి కూకూరావ మొప్పన్‌ జగద్‌ 
ల గేయంబై. తగు పల్ణవ (పతతిచే దీ ప్తమ్ము లయ్యెన్‌ దరుల్‌. 


1. మేయంజొచ్చె జకోర దంపతులు మేల్మిన్‌ వెన్నెలల్‌ మారుడున్‌ 
wa డాయంవొచ్చెను బొంథ భామినుల నాగంబమ్ముతో నావనిన్‌ 
(శతావధాన సార ము.) 


ఏ చరణమున కాచరణము. తెగిపోవుచున్నది. |పథముడు బెప్పినదానకి 
ద్వితీయడు చెప్పినదానికి పొత్తు కలదు ఏ చరణమున కాచరణము తెగక్ర 
ఫోయినచో నట్టు! సందర మునుబట్టి తరువాలి పదమో పదానయవమో తెలియు 
చునే యుండును. అంత యయోమయముగా నున్నచో యాంతర్య మే'మని 
ద్వితీయడు [పథము నడుగవచ్చును. లేదా, యతడే యిది యిట్టి చెప్పవచ్చును. 
వర్ణన పద్య విషయముననే కాదు, సమస్మా పూరణమునను, మజికొన్ని 
విశేషాంశ ముల సిర్ధరించి చెప్పుట యందు సం|పతించి చేయవలసిన యవసరము 
తటస్థింపవచ్చు. (క్రీ వేలూరి శివరామ శాస్త్రీ గారిట్టు (వాసిరి: 'ఆద్దరు అవధానం 
చేసేటప్పుడు పరస్పర (పసి కలుగుతూ వుంటుంది. గుణాన్నిబట్టి ఒకరి 
సవరణ యింకొకిరికి అవసరమవుతుంది. సహృదయులు దాని నాదరిస్తారు, 
అందువల్ట ఇద్దరు చేసే అవధాన సభల్హో వాజ్నియమం మేమెప్పుడూ పాటించ 
లేదు.' ((పజామి[త. $-2-1940 ) 


ఒకపద్య మిద్దరి చేతులలో నలిగి సరియైన రూపు దిద్దుకొనగలదా? అనిన, 
అవధాన పద్య విషయమున అటువంటీ శంక అక్కల లేదు. లక్ష్మీ నరసాపురావ 
ధానమున వేంకటశాస్త్రి గార 'జ్వరపడియున్న హేతువున సాయము నీ కొనరింప 
జొలి నోతిరపతిశాన్త్రి' అని చెప్పి, 'పూనుము కార్యభార మును బూన సుదర్శన 
మన్న దేవకీసూతు ,కథావిధానమును జూపటు లాత్మల సంస్మరింప నము నము 
బూని నీ పభ సమ్మగ శకె జపియించుచుందు నని కూర్చుండిరి. కాని, వారి తొలి 
పాదము, మామూలు (ప్రకారము చెప్పక తప్పలేదు, మలిపాదము తిరుపతిశాస్త్రి 


చతుర్ధ | పకరణము $99 
@ 


గారు చెప్పిరి. మూడపపాదము వేంకటళాస్త్రిగారి వంతు. జ్వరపడి నీరసపడి 
యుండిన వ్యకి, 'జెల్టము వండిన దీ పొ'య్యని లేని చేవ దెచ్చికొని, (పథమ 
పాదము చెప్పునప్పటికే డిల్టవోయిరి.. తృతీయ పాద మెట్టు చెప్పగలరు? అందు 
చేత వారికి వి శాంతి కల్పించి, వారి స్థానమున (శ్రీ వేలూరి శివరామకాన్ర్రీ గారిని 
నిల్పి తృతీయ పాదము జెప్పించిరి. తుదిచరణము తిరుపతిళాన్త్రి గారు చెప్పిరి. 
(తిరుపతికి జీవిశ సంగహము. పుట. కలి 


కాగా, ఒక పద్యము మూడుచేతుల మీదుగా మూ రి కట్టినది. అలనాటి 
యవధానమునందలి 'శరచ్చందికావర్ణన' పద్య మిట్టున్నది: 


“ఆరయ బిండి భూమిపయి నాజగ బోసీన యట్టులున్‌ దధిన్‌ 
టోరగిలంగ బోసినటు పుష్పచయంబుల నొక్కకుప్పగా 
వేరిచినట్లు సున్నమును జిల్కిన యట్టుగ గానిపించె నా 
౧ ఛు 
శార్రదరా తులందు వికసన్న వసౌరభ చందచం దికల్‌' 
(శతావధాన సారము.) 


(తిక ర్తుకమైనను అతుకులు లేక యేక క ర్హృకమైన పద్యము చందమున 
గుత్తముగా నున్నది, 


ఒంటి కవి చేయనప్పటికంటె జంట కవులు చేయునస్పుడే యవధానము 
రమ్యతరముగ నుండును సమాన పొండిత్య కవిత్వ వాగ్మిత్వములు కల 
కవు లిద్దరు, సనయస్కులు, పొత్తున నొక కార్యము చేయట దుర్భటము, రెండు 
కత్తు లొక యొజలో నిముడుట వంటిది, ఎవరై న కవు లిద్దరుకలిసి యొండురెండు 
సభలలో రాణించి పేరుగాంచిరా? వారి నెటులయిన చీలదీయుటకు యత్నించువారు 
తయారగుదురు ఎవరి ముందర వారి మాట మాటాడి, యిరువ్వరకు గంగ వెట్టు 
లెత్తింతురు. తిరుపతి వెంక టేశ్వపల పొత్తు విషయమున నెవరి జిత్తులు నెత్తులు 
పాణీనవి కావు. కారణ మేమన, నేంకటశాన్త్రి గారు మహాలౌకిక  పజ్ఞాధురంధరుడు, 
తీరుపతిశాన్ర్రీ గారు ఏదియు గాబబ్టీని సము దము, కర్ణేశపజాలీ మర్యతతం తము 
లకు పట్టు చిక్కదు. 


400 అవధాన విద్య 


సూక్ష్మమగా జరిశీలించి చూచినచో లోకమున నేయిద్దరియందును సమాన 
గుణములుండవు. కవబిడ్ణలయందు. రూప భేదము గోచరింపకపోయినను గుణ 
భేదము గోచరించును. తిరుపతి. వేంక టేశ్వరులలో (గహణధారణళ క్తు లిద్దరి 
యందు సమానములు కావు గహణశ క్తిలో తిరుపతి శాస్త్రిగారు హెచ్చు: ధారణ 
శ కిలో వేంకటశాస్త్రిగారు హెచ్చు (దీవాకరా స్తమయము : వేంకటశాస్త్రి కృతి ) 
లౌకిక (ఫజ్ఞయందు, కవితాశయ్యయందు, భావగాంభీర్యమునందు గణించినచో 
నుభయులయందు తారతమ్య మెంతో కలదు సభాకవిత్వము వేంకటశాస్త్రి గారి 
సొత్తు కావ్యకవిత్వము తిరుపతి శాస్త్రిగారి సొత్తు ఈ యిరువురి కలయికచేత 
సభకొక విలక్షణమైన శోభ కలిసివచ్చెను తికపతి శాస్తి గారికి వేంకటకాస్త్రి గారి 
పేట్టీ భర్తీ, వేంకట శాస్త్రి గారికి తికువతిశాన్త్రీ గారి పట్ట భయము నుండెను, 


మ. వితతార్మీయ శతావధానక్రవితా విద్యాపయోరా! సం 
భృత శిష్యాంబుద వాజ్మయామృత రస్మపీతాఖిలాం ధక్షమా 
దృత విధ్య దసికావతంస కృత వందిస్తో[ తమాలా విభూ 
షితు మా వేంకఓకాన్రీ నే బొగడెదన్‌ శిష్యస్యరూపంబునన్‌. 


అని యొక రనగా. 


చం. తిరుపతి సింగమున్‌ సరిగ దిప్పి ప్రశాంత మొనర్ప వేంక'కే 
శ్వరునకు దక్క నీ యనుగు బావకు గీనకు గూడ గాదు నీ 
గురడగు చర్గచం[దునకు గూఢ వశం బెటులయ్యెడిన్‌, దురు 
ద్ధరమది నేనె దాని బలుధాటికి నొక్కొక వేళ జంకెదన్‌, 


అని యొకరసిరి, 


ఒకరి తత్త్య మొకరికి దెలిసియుండిను. ఆంతరమైన కవితా వ్యాపారము 
నందు, బాహిర మైన జీవిశవ్మాపార మునందు పొరపొశ్చెములు లేకుండ నడిచికొనిరి, 


(పభావత్మీ పద్యుమ్న నాటక్‌మున వచిముఖి మీదబెట్టి తమ కథ జెస్సీకొనిరి, 


ఈ నాటకము (సథమాంకము మ్మా! తమే (వాసి తిరుపతిశాగ్ర్రీగారు దివం 
గళులరి, తక్కినది వేంకటశాస్త్రి గారు పూరించిరి. 


చతుర [ప్రకరణము 401 
థి 


తే గీ, శతవధానంపు శకటమ్ము నతిరయమున 
మీర లిర్వురు నడపు నా ధోరణి విని 
యిచటి సత్కవి తల్లజు లెలమి దలలు 
వంచిరి నమస్కరించి నుతించి రెలమి. 


తే. గీ ఒండొరుల యాత్మలంగల యూహ లొండొ 
రులు |శమమ్ము వినాగనె తెలిసికొనుచు 
పద్య సంపూర్తి యొనరించు భాగ్య మరసి 
యిపుడు నినుమా; తమే చూచు చెంత వింత! 
(|పథావతీ! పద్యుమ్న నాటకము.) 
ఒకరి మనసులోని యూహ నొకరు [శమము లేకుండ తెలిసికొందురను 
మాట ముఖ్యమైనది. 


జంటకవు అవధానము చేయుచుండగా జూచి యానందించిన సభ్యులు ఒంటి 
కవి యవధానము చేయుచుండగా జూచి, యంత యానంవంపలే ననుట వేంకట 
శాస్త్రి గారి పద్యము నలన దెలియవచ్చెడి రహస్యము, 


అవధానమున దోడికవి యూహ తెలిసికొనుచు, నెవరి వంతు వచ్చినపుడు 
వారొక చరణము చెప్పివై చుటతో పబ్బము పూర్తికాదు, (పతి పద్యము నాలుగు 
పొదములును ఇద్దరువు జ్ఞ ప్రియంనుంచుకొనవలెను, సభాంత మున సభ్యులేవ్య కిని 
వరింతురో ఆ వ్య క్తియే మొత్తము పద్యములన్ని యప్పజెప్పనలసియుండును. 


ఇక్కడొక్కచిక్కున్న ది. ఎవరు చెప్పిన పద్యము వారి మనసున కోతి 
పిల్లవలె నంటికొనియుండును, దుసికిలిపోదు. ఇతరులు చెప్పిన పద్యము నున్నని 
సున్నపు బూతగల గోడమీద గొట్టిన పచ్చిపిడకవలె నంటికొనియండదు, దుసి కిలి 
పోవును. కొని, జంటకవుల కీబెడద యుండదు. సౌంతపద్భమును బలె, సహచరుని 
పద్యమును గూడ మనసున డిరముగ నిలిపికొనగలరు. వారిద్దరి యొద్దిక యంత 
నిద్దమైయుండును. అతని పలుకుబడి యితనికి, నితని పలుకుబడి యతనికి 
సుపరిచితమైయు డీ, యేకవార శవణమా| తమున మనసున హత్రికొని సాయ త్త 
మగును, 

28) 


402 అవధాన విద్య 


ఆకాశ పురాణము జంటకవులు చెప్పినపుడే రమ్యముగనుండును, 


ఒకడొక పద్యము పురాణధోరణిలో రాగయుక్తముగా జెప్పి యాగును. 
వెంటనే రెండవవాడు వ్యాఖ్యానింపగడగును, ఈ సందున మొదటివాడు తరువాతి 
పద్యము తయారు చేసికొని, గొంతు సవరించుకొనును. ఆ సంకేతము [గ్రహించి 
రెండవనాడు వ్యాఖ్యానము నాపును. పురాణవ క్ర పద్యమింకను పూ రిచేసి కొనలే 
దనుకొందము అపుడు వ్యాఖ్యానము పొడిగించును. ఈ వైఖరి _ ఒకరు పుస్తక 
మును జూచి చదివినట్టు అఫవుగొ పద్యమల్లి చదువుట, మజొకళరు దాని నందికొని 
వ్యాఖ్యానించుట _ ఆవధానులశే కాదు, సభ్యులకును సుఖ పద మే, 


ఆవధాన క్షే తమున జంటకవుల జొడ దీరి స్రనవారు దేవులపల్లి సుబ్బారాయ 
శాస్తి తమ్మన్నశాన్ర్రీ మహాశయులు, తిరుపతి వేంకటకవులు వారి తరువాత రంగ 
మెక్కీన వారే, అయినను కృషిబాహుళ్యమునుబట్టి (పాథమ్యము తీరుపతి వేంక 
టేశ్యరుల పట్ట రూఢి గాంచెను. తరువాత కొప్పరపు సోదరకవులు, శేషా దీ 
రమణకవులు, వేంకట రామకృష్ణకవులు, రాజశేఖర వేంకటశేషకవులు పేర్కొన 
దగినవారు. మజీయు నెందరో జంటలు జంటలుగా రంగ మెక్కిరి కాని, రాణించిన 
వారు తక్కువ. 


కూనరాగము 


కూనరాగము భావనావిహంగమకూజితము. ఛందోగతికి (పతిచ్చందము. 
ర ఘునాథరాయల యాస్థానమున మధుర వాణి 


'వీణాగాన కళావినోద సమయే ధృక్యా సమస్యా శతం 
సద్యస్సృంసది సాధు పూరయతి యా దత్రాః కవీందో త్తమైః' 


గానకళావినోద సమయమున సమస్యలు గొని పూరించుట, తలమీద 
కుండల దొంతి పెట్టుకొని, కుండలు తూలి (కిందబడకుండ వానిపై దృన్షి పెట్టుకొని 
నృత్యము కావించుట వంటి ఘనకార్యము కాదు. తలమీది కుండల దొంతి దింపి 
(పక్కన బెట్టినచో ఆ నర్తకి మజీయు విజృంభితముగా నృత్యము గావింపగలదు, 
మధురవాణి ఏణె (పక్కన బెట్టి సమస్యలు పూరింపగలదా 1 మటీయు విజృంభిత 
ముగా బూరింపగలదా ? 


చాకలి పాట పాడుచు రేవున బట్ట లుతుకుచుండును. పాట, ఆ రచనలోని 
సొగసు, వ్యంగ్యచమత్కారము భావించి భావించి దాని యందు చాకలి చొక్కుట 
జరుగదు. ఒకొక్క_మాజు పాటయొక్క దు9తగతియందలి యూపు, పెదవినొక్కి 
జాడించి యుతుకునట్టు చేయవచ్చు. కాగా రెండు లాభములు కలిసి వచ్చును. 
ఒకటి (శ్రమ యగుపింపకపోవుట, రెండు పని శీ ఘముగ నగుట. 


కడప జిల్లా కల్టూరులో సంజీవరాయ డనెడు గణకమణి గలడు. అంధుడు. 
ఫిడేలు తం|తులమీద నేదోయొక రాగము గీయచు, ఎంతలేసి గణితములనై న 
క్షణ మ్మాతమున లెక్కించి చెప్పగలడు. ఫిడేలు తోడు లేకున్నచో అతనికి 
దోచదు. మధురవాణి వీణాభ్యాస మేతాదృశవిన్యాస మే. 


భందోలక్ష్షణ మొకొక గ్ర త్రమున కొకొక్క అచ్చుపోత, 
మ త్రేభవికీడితవృత్త మెత్తికొన్న - 
'నననా నానన నాననా ననన నానానా ననానా ననా ఆని నడచును. 


404 ఆవధాన విద్య 


మ శ్రకోకిల - . 
'నాననానన నాననానన నాననానన నాననా' అని నడచును. 


పంచచామరము = 
“ననాన నాన నాన నాన నాన నాన నొన నా అని నడచును, 


తోటకీము = 
“నననా నననా నననా నననా' అని నడచును. 


భుజంగ (పయాతము న్‌ 
'ననానా ననానా ననానా ననానా' అని నడచును, 


శ యచ్చు జొడలలో రసానుగుణముగా పదజాలము పొదుకొని పద్య 
స్వరూపము మలచికొనును, వ 


“కుడుములు వండలేని యమ్మ, కూనరాగము అనలేని యయ్య 'యుండరు' 
కదా! ఏదోయొక రాగపు మూలుగు టెలుగు వెలుగువడి పద్యమునకు బురుడు 
వోయును, 


అవధానమున ముందటి - పద్య చరణములను. జ్ఞ ప్లికి దెచ్చికొనుట. కీకూన 
రాగము తోడ్పడును. పూర్వచరణము తటాఎన జ్ఞప్తికి రానపు డీరాగముయొక్క 
(తొక్కులాట మిక్కుట మగును. దీనివలన యోజించికొనెడివారికి సంగీతధోరణి 
సహకారిణి యగుచున్న దని తెలియుచున్నది. 


$0 1- 


అవధాన విద్య 


పంచమ (పకరణము 


వేదావధాని : కవితావధాని 


(శ్రీక ఎక్షదేవరాయల తండియగు నరసరాయల యాస్థానకవులః తెనిగించిన 
“వబోధ చందోదయము” నందు. 


“ఆర్థంబు తెలియక యజచెద రవధాను లూరక వేదాలు నోరికొలది" 
(ప్రబోధ చం[దోదయము. 2.7) 


యని యున్నది. మూల, గంథమున “'నవధాని' శబ్దము లేదు, 


“ఏతే తావ దర్ధావధారణ విధురాః స్వాద్యాయాధ్యయన మ్మాతనిరతా వేద 
విస్టావకా మ (|పబోద చం దోద యమ్‌ దితీయాంకః) 

అని మాతమున్నది. మన కవులు స్వాధ్యాయపరులను 'ఆవధాను' 
లన్నారు. 

మూలకర్త కృష్ణమి వడు క్రీశ. 1100 (పాంతస్థుడు. జొ త్తరాహుడు. 
స్వాధ్యాయపరుల నవధానులనుట ఆ కాలమున లేదో! ఆ దేశముననే వాడుక లేదో! 


తెనుగుదేశమున బదునేడవ శతాబ్ది చతుర్ధపాదమున అవధాని పద (పసిద్ధి 
పలుచబడి గతి మకుటుంబజన సాధారణ సంకేతమై చెల్లువడి గడించెను, 


తంజాపుర విజయరాఘవ భూపాలకృత పహ్లాద చరిత యక్షగానమున 
ఎజ్టావధాని యమనకడు సర్వావధాని యనునతని నధిశ్నేపించుకు: 


“ఓరి వ జసుంఠ ! వయసు చెల్లితేశే ఫీవొక పెద్దవషరా? నావలె వేద 
శాస్త్రాలు పరీక్ష నిచ్చేవో?” అని. పరీక్ష యిచ్చినవా డెజ్టావధాని, యీయనివాడు 
సర్వావధా” చేరున కిద్దరు నవధానులే. 


పదునెనిమిదవ శతాబ్ద పూర్వపాదకవి వాంఛానాథుడు తన 'మహిషళతక ' 
మున వేదావధాని (పస క్తి తెచ్చెను. ఎగతాళి చేయలేదు. వేదావధాని పరిక్రమ 
బేర్కొనెను. 


408 అవధాన విద్య 


'బూళే త్యం వివిధస్యరాన్‌ బవబువిధాన్‌ కాండొశ్చ ధతే ముఖే 
[పాప్త శ్వాధ యనం పద, కమవిధిం కించోచ్చరన్‌ గచ్చసి 
అంగేష [శమ మాదధాసి బహుభౌ వృత్తిం కరోష్యన్వహం 
తత్సర్వం మహీషాధిరాజ! సతతం వేదావధానీవ నః. 


ఈ కవి శ్లేష మహిమచే దున్నపోతునే, అభేదాధ్యవసాయమున వేదావ 
ధానిగ జమత్కరించెను 


హెచ్చరికతో వ్యవహరించు వాడు వేదావధాని. ఆతని హెచ్చరికయొక్క. 
నై శిత్య మెట్టిదో యీ శికాశాసనము వలన గొంత తెలిసికొనవచ్చును: 


“'మం్యతహీన స్స్యరతో వర్ణతో వా 
మిథ్యా పీయుక్తొ నత దర్ధ మాహ 

స వాగ్య( జో యజమానం హిన సి. 
యథేం దశ తు సృ్వ్యరతో౬పరాధాత్‌ + 


దేవశిల్సియగు త్వష్ట యిం|దుని జంపగల కొడుకును గనదలచి యజించెను, 
స్యరాపరాధము వలన ఫలము తల కిందై యిం, దునిచే జంపబడు కొడుకును 
గనెను ఈ దెబ్బతో, స్వర వర్ణోచ్చారణ సమయమున యతి. ౦ఛీ ద్వ్యత్యయ 
మొదవినను అది వ్యజపాతమై హాని నొదవించునను భయ మధ్యేతల కుగ్గతో 
వెట్టి డయ్యెను. (పాణ మటచేత బెట్టికొని హెచ్చరికతో బఠింపజొచ్చిరి, 


మహామనీషులగు బుషులు అధ్యయన దృథీశ!రణమున క్రై ఆష్ట విధ వికృతులు 
కల్సించిరి. ఆవి- . 


“జటా మాలా శిఖా రేఖా ధ్యజో దండో రథో ఘనః 
అష్టా వికృతయః (పోకొః (కమపూవ్వా మనీ షిభిః, ' 


వేద వాక్యము నందలి పదములు, వాని [కమమును, సంధులు విశబజచినను 
స్వరవర్ణలోపము రాకుండ నుచ్చరించుట కై పదము కీమము అను పొఠమున 
సుశిక్ష నొంది, ఆమీద జటాది వికృతులందు అనులోమ విలోమ పదోచ్చారణము 


సంచమ (ప్రకర ణము 409. 


అత్యంత మవధాన ముంచి వ ల్రించుట వలన జటాదివికృతులు నేర్చినవారిని 
“అవధాని యని గొరవించుచు వచ్చిరి ఈ వేదావధానుల అష్ట విధానధానముల 
జూచియే కవితావధాను లహ్టావధానము కల్పించి యుందురని కొంద రూహించిరి. 


భట్టుమూ ర్తీని గుణించి జన్మశుతిలో రెండు కథలు |పచారమున నున్నవి. 


.. (బాహ్మణ్యాగహారవీధ్ధి వెంబడి భట్టుమూర్తి పోవుచుండగా |బాహ్మణు 
అధ్యయనము మాని, మౌనము వహించెడివారని యొక కథ, 


లి. భట్టుమూర్తి హదు డగుటచే వేదాధికారము లేనివాడై, పంచమ 
వేదము పట్టుకొని, అష్టావధానము సాధించెనని యొక కథ, 


మొదటి కథ భట్టుమూర్తి పురోభాగిత్వము పురోహితముఖ విధానము 
చేయించెనని చెప్పును, రెండవ కథ భట్టుమూర్తి విశ్వామ్మిత సృక్షి లేసిన 
చెప్పును. _సూక్ష్మముగా విచారించినచో రెండు కథలందు పరస్పర విరోధము 
కలదు, జన పత్రి విషయములు పరమ (ప్రమాణములు కావు కదా! 


వేదావధానులకు కవితావధానులకు అష్టవికృతులు సామాన్యము లగుటచే 
సంబంధము కలదని యూహించుట సహజము, పి కథ లీయూహకు కొంత 
యూపిరి పోయను గూడ, అపౌరు షేయమన వన్నె కెక్కిన వేద మలౌకికము, 
కవిత్వము లౌకికము. వేదాభ్యాస కాలమున అధ్యేత పాటించు అష్ట వికృతులకు, 
కవిత్వ (ప్రయోగ కాలమున కవి పాటించు అష్ట వికృతులకు సామ్యము కలదా? 


శ్రీ చిలుకూరి వీరభ| దళాన్త్రి గారి 'భావ తరంగములు' కొంత యుపపత్తి 
జూపుచున్న వి. 


1. ఈ యవధానమున కాధార మేమనగా వేదములు. _ ఎట్లనగా, 
వేదమలోని సంహిత 'అగ్ని మీశే పురోహితమ్‌' అని వాక్యము, దానిని 
ధెల్లుపుటకె ఘన జటలను జెప్పుదురు. అద్దే యొక పాదమును వ్యస్తావ్య స్తముగా 
నుకవి దాని సమర్థనముకక్తై మూడు పాదముల గల్పించి సమస్య పూర్తిగా 
జెప్పుదురు. 


412 అవధాన విద్య 


నీ. ఈ భాగమున ని ఎన్నిసార్లు వచ్చును? లేక, యిందేదేని పదము 
(ఉదా. “అమృత ') ఎన్ని తడవలు వచ్చినది? 


కి ఈ భాగమున అక్షరముల మొత్తము సంఖ్య యెంత? 

ఇదిగాక, 1947 అక్టోబరు $0 వ తేది పూనా యందలి భండార్కర్‌ 
ఓరియంటల్‌ రిసర్చి ఇన్‌ ష్టట్యూట్‌' లో బహ్మ శ్రీ యదూర గ్రారళౌ్రి చరణుల 
బుగ్వేదావధానము గూడ నుదాహరించిరి. వారి వివరణ మిది 

'అడుగుటయే తడవుగ వీరేభాగమునై నను [గంథనిర పే ుతముగా సంహితా 
పాఠము, పదపాఠము, [కమపాఠము, జటాపాఠము, ఘనపాఠము నను నేపద్ధతి 
నడిగినను తొణకు బెణకులేక సస్వరముగ బఠించి'రఓ. ఇంకను వారి | పజ్ఞాపాటన 
మెట్టి దనిన- 


1 ఆనులోమవిధానముననే (1,2,8,4,5) కాక, బుక్కులను విలోమ 
పద్ధతిని గూడ బరింపగలరు (అనగా 5,4,8,2, 1 ఇత్యాదిగా.) 


2. అనులోమ విలోమ్మకమమున = 1,8,5 7,9 ; 9,7,5,9,1 బుక్కు 
లను ఏకాంతరితములుగా, ఒకదానిని వదలి యొకదానిని బఠింపగలరు. 


ళీ. పంచమ మండలమున, తృతీయ సూ క్రమున, చతుర్ధ బుక్కును 
(5-8-4) పఠింపుడనిన వెంటనే పఠింప దత్షులు. 


శీ ఏ బుక్కు. నైనను జదివి* అది యెక్కడిదో తెబ్పుడన, నది యీ 
మండలమున, ఈ సూక్తమున, ఇన్నవ బుక్కని సరిగా స్థలనిర్దేకము చేయుటయే 
కొక, ఒకవేళ నా బుక్కు. మూడు నాలుగు సూ కమలలో బునరు క్రమగుచో అట్టి 
స్థలసిర్ధేకమును గూడ జేయుదురు. 


ర్‌ విశష్టపదములు, మాఖజుమూలపదముల గల బుక్కులను గూడ నవ 
లీలగా బరింతురు.' 


- వారణాసి ధర్మ స్తూరి, తన సాహిత్య రత్నాకరమున (1- 20, 21 లోక 
ములు.) తమ పెదతండీ నారాయణసూరి, రామావధానియను పడిత్సు .నోడీంలి 


పంచమ (ప్రకరణము 418 


“అవధానీశ్వర శరభ గండభేరుండ" బిరుదమును ఛతచామరశివికాది సత్కార 
ములు పొందెనని |వాసెను. ఇది పదునేనవ శతాబ్ది యారంభ కాలము నాటి 
ముచ్చట. దీనినిబట్టి వేదావధానుల తీరు తెన్నులు, అవధానుల పోటీ పరీక్షలు, 
రాజసత్కారములు తెలిసికొననగును. 


వేదావధాని ; కవితావధాని 


వేదావధానికి జిరాభ్య స్తమైన వేదము (బుగ్వేదము గాని యజుర్వేదము 
గాని) స్వగృహము వంటిది, ఏ వస్తు వేగదిలో ఏ మూవ ఎంత యెత్తున నున్నది 
ఆడిగినదే తడవుగా జెప్పగలుగుట, కనులకు గాసె కట్టి దొడ్డివాకిటి కడ వదలిన 
తలవాకిలి కడకు, తలవాకిలి కడ వదలిన దొడ్డి వాకిలి కడకు రాగలుగుట, నడికి 
రేయి, చిమ్మ చీకటిలో స్వకుటుంబ వ్యక్తి నడిచినచో అడుగుల సవ్యడి బట్టి 
ఆ వ్యక్తిని గు ర్తుపట్ట గలుగుట నికంతర పరిచయవంతు లకు సుఖసాధ్య విషయ 
ములు. వేదావధానము ఎక గంథగతవస్తు నిత్యపరిచయ సాంతత్యఫలము. 


కవితావధానికి అష్టావధానము మయసభ వంటిని. వృచ్చక ముఖములు 
(కొత్త. [పళ్నములు (కొత్త. వ్యవహారము (కొత్త అంతా (కొత్త, వస్తువు, భాష, 
ఛందస్సు ఆకళించికొని, అన్వయించికొని, ఆమరించికొనవలసి యుండును. ఒడ 
లెల్లకనులుగా మెలగినగాని పని కాడు. కవితావధానము సద్యః పద్యరచనాధారణా 
వెశారదః ఫలము, 


అవధానభదములు 


వేదావధానము, అష్టావధానము, శతావధానము, అష్టభాషావ్యస్తాక్షర్య 
వధానము, సంగీతాష్టావధానము, శతకలళావధానము, గణితావధానము, అక్షర 
ముష్షికానధావము, పుష్పావధానము, నే తావధానము, పంచసహ్మస (పత) అవ 
ధానము, ధ్వన్యనుకరణావధానము, నాట్మావధానము= ఈ రీతిగా నవధాన భేదము 
అనేకములు కలవు. (పతిభావంతులు స్వానుకూల విషయావధాన (ప్రదర్శన 
పరాయణులై. సంభారంగ మెక్కుచున్నారు. వీనిలో క వితారచ రాధారణాసంబంధ్య 
వధానములు అచ్చముగా రెండే. అష్టావధానము, శతావధానము, 


ఆష్టావధాన శ్లతావధానముల గుటీంగి విపరింపబకినది. మిగిలిన పదింటి 
గుటించి రేఖామ్మా తముగా వివరింతును. 


1. అష్షభాషా వ్యస్తాక్షర్యవధానము, 

ఈ [ప కియ సాధించినవారు శ్రీ మాడభూషి వేంక టాచార్యులవారే. ఎని 
మిది భాషలలో నెనిమిది వాక్యగుచ్చముల నెన్ని కొని, యెనమండు పృచ్ళకు 
లవధానికి జదివి వినిపించుట, అవధాని వానిని [గ్రమముగా నవధరించి, తిరిగి 
వారిక్రి యథా కమముగా నప్పగించుట = అష్ట భాషావ్యస్తాక్ష ర్భవధానము, ఆ యష్ట 
భాషలు ఆవధానికి దెలిసినవియే కానక జ లేదు. ఇంగ్లీషు కావచ్చు, (గీక్‌ 
కావచ్చు లాటిన్‌ కావచ్చు. తరబ్బీ కావచ్చు. అజ వము కావచ్చు. ఏదైన సరే, 
శబ్దము. 


శబ్దము, శబ్దమునకు ఆర్థము, అర్థము, ఆర్థ మునకు అన్వయము, అన్వ 
యమునకు వాక్యము, వాక్యమునకు ఛందము, ఛందమునకు గణయతి! పాసలు, 
యమకాద్యలంకారములు ఒకదాని కొకడుతోడై, వృక్షము నేలనూది నిలుచుటకు 
(బాకిన వేళ్ళ వలె ధారణాస్థితికి తోడ్చడుట జరుగును. ఆర్థములేని, అర్థము కాని, 
అన్యభాషాపదబంధ సందర్భమున కేవలశబ్దమునే పట్టుకొని, గుర్తు పెట్టుకొనవలసి 
యుండును అర్జాన్నయాదుల తోడ్చాటుండదు. 


పంచమ (ప్రకర ణము 415 


ఉదాహరణము ; 

ఇంగ్లీషు == లౌ యిజ్‌ దీ యానక్‌ నేషన్‌ ఆఫ్‌ మైండ్‌ నో సుపీరియర్‌ 
బైలాన్‌ నర్‌ కన్‌ ఫర్మ్‌డ్‌, 

హిందూస్తానీ :- ఆశాకా బాబూ నిరాశాకా మాయి హుయేతోలూగా 
బహీన్‌ నై హుయేతో యార్‌ జాగేతో భాపెగ సోవేశే ఖావేగ, 

ఆజవము :- విల్‌పరి విరినన్‌ కంచనం మల్లుం వేళ ముంపా హనుంఏీళ 
చిత్తవంతన్నై. 

ఇదే సంస్కృతాం[ధ [పాక బ్రతొదిభాషలందు, అర్థాన్వయసం ధీబంధములు 
ఏడగొట్టి వికృతములు చేయబడిన విచి, త వాక్ళస ముచ్చయములు గూడ నుండవచ్చు, 

2 సంగీతా ష్టానధానము 


శ్రీ దుడ్డు సీతారామయ్యశాన్ర్రీగాకు నిర్వహించిన సంగీతాష్టావధాన క్రమము, 


1. గీతము, (బాలురకు పాఠము జెప్పుట.) 

2. స్యరజతి, 

తీ. తానవర్గము, 

క, కీర్తన (కృతి) 

ర్‌, పల్లవి, ముగురు మూడుతాళములు వేజువేలుగా వేయుచుండ, తుదకు 
అన్నిటికి కలిపి ముక్రాయింపు వచ్చునట్టు అన్ని ఆవృత్తులు పొడి సరిపుచ్ళుటి. 
(చాలసేపు పట్టును ) 

8, సంఖ్యాక ధనము. లక్షల స్థానము దాటకుండ వరుసగా నాలుగు సంఖ్య 
లను నాలుగుసాగ్దు ఏనిపింపగా, ఆవి యన్నియు గూడి మొత్త మింత యని లెక్క 
వక్క_ణించుట, 


1 అ, పస్తుత ప్రసంగ ము (అష్టావధానమునందు వలెనే యుండును. ) 


రి, వ్యస్తాక్షరి. ఏ భాషలోనై న అక్షరములు విడివిడిగా (వాసి యీయగా 
(గ్రహించి, వాని! గలిపి జెప్పుట, ఇదియు అష్టానధానాంగ మే, 


416 అవధాన విద్య 


సంగీతాష్టావధాన ము కఏతా$ ర్తి [పదర్మించుఏ యుండదు, 
(ఇవ విద్వత్కవిశేఖరులు (శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు 
(పత్యక్షముగ జూచినది.) 


తి థతకలకావధానము 
బిట్టు అతికించి క్రమసంఖ్య వేసి నూటు కోంస కలశము లొకచోట తెర 
మజుగుననుంచి, వరుసగా నొకొక్కకలశము మీద కజ్జతో తాడించుచు, ఆ చెంబు 
నెంబరు చెప్పుచుండగా నవధానీ వినుచుండును. (పథమ కలిశము చిన్నది. శతతమ 
కలశము పెద్దది, తక్కిన కలళమల [ప్రమాణము త శ్రత్సంఖ్యానురూప వృద్ధి 
గలిగియుండును, ఆందుచేత వాని [మోతయందు సామ్యముండదు. 


నూయి చెంబు లొకే పమాణము గలిగియుండిన, వానిలో [కమవృద్ధిగా 
నీళ్ళు నింపుదురు లోహకలశగతజల పమాణభేదముచేత ధ్యనిభేద మేర్చడును, 


ఆదీకలశధ్వని అంత్యకలశధ్యని పరస్పరము స్ఫుటముగా భేదించును. 
కాని తొలిచెంబు సన్వడికి మలిచెంబు సవ్వడికి? కించిద్భేదము మతమే యుండు 
టచే స్థూలదృన్టికి సమానముగనే కనిపించును. కనుక శో త్రేం దియనై శిత్య 
మవసరము. ఏకపర్యాయశవణమాతమున కలశసంఖ్యయు ధ్వన్మిపయాణమును 
గు ర్తు పెట్టుకొనియుండి తదనంతరము పరీక్షకులు తెళమజుగుననుండి ఏ చెంబు 
మీద దెబ్బ గొట్టిన ఆ చెంబు నెంబరు చెప్ప“లెను ఇది శ తకలశావధానము 


ఇందు ధారణాళ క్రితోబాటు, సూక్ష్మ సూక్ష్మతర సూక్షతమ ధ్వని 
భేదము గుర్రింవగల సంగీతపు జెవియ నుండవలయును. 


సంగీకళాస్త్ర పాఠరంగతుడై న మాడభూషి వేంక టాచార్యుల వారీ యద్భుత 
విద్య (పదర్శించిరి (భారతీ, జనవరి 1960.) 


4. గణితావధానము 


'ఈనాడు' (7-5-1978) దినప్మతికలో వెలువడిన యీ వార్త గణితావ 
ధాన స్వరూప మెజుగుట కుపకరించును. 


పంచమ [ప్రకరణము A417 


“అమెరికాలోని ఆత్యంత ఆకునికమైన కంప్యూటర్‌ 201 అంకెలుగల 
ఓ సంఖ్యయొక్క 2కి వ స్క్వేర్‌ రూట్‌ కనుక్కోడానికి ఒక సిమిషం పెన్తే 
పట్టింది. కాని అదే లెక్కని 85 సంవత్సరాలు గల ఒక మహిళ 50 క్షణాంలో 
( సెకండ్డలో) మనసులో చేసి సమాధానం చెప్పటంతో ఆ విషయు అమెంకాలోని 
వార్తాప, తికలన్నీ [ప్రముఖంగా (ప్రచురించాయి. 


ఈమె చిన్న తనమునుండి (పతిభ వెలార్చిన గణకురాలు, 


'శకుంతలాదేవి బెంగ్లూరులో జన్మించినారు. ఎన్నడూ స్కూలులో గాని 
కాలేజీలో గాని ఏద్య నభ్యసి ంచలేదు భగవంతు డిచ్చిన వర పసాదంతో భారత 
దేశ మంతటా దిగ్విజయంగా (పదర్శనలిచ్చారు 1852లో ఆమె9ఠా వెళ్ళినపుడు 
ము పత్రిక ఇలా [వాసీంది; (అపుశామె వయస్సు పదేండ్డలోపు) 'వాష్షింగ్దన్‌లో 
జరిగిన శకుంతలాదేవి [ప్రదర్శనకు అనేకమంది రిపోర్టర్లు, గణికళాస్త్ర పండితులు 
హాజరయ్యారు. దండచేతి పొడుగు అంకెలన్నీ బాగా పరిచయం: ఏ మాతం 
ఆలోచించే పనిలేకుండానే ఆమె పది అంకెలుగల సంఖ్యల 4,5,6 ఘాతాంకాలను 
చెప్పి వేయగలదు.' (సంస్కృతి సంచిక. విజయపురి 1985 ) 


(శ్రీ కల్లూరి సంజీవరా యుకు గారు కన్నులు లేని వాడ యు; ఇట్టి లెక్క 
౨ “ట్‌ 
లవలీలగా చేయగల సమర్థుడు ((పొద్ధుటూరు వద్ధ.) 


గ్‌, అక్షర ముష్టికావధానము 


ఇదీ 'అక్షరముద' ఆనియు 'భూతము ద' అనియు నిరుదెజగుల గలదు, 
మొదటిది అక్షరసంబంధి : రెండవది తదనుకృతి ' 

[వేళ్ళు కణుపులు ము[దలు. పీనిచ్చే అక్షర స్వరూపము సూచింపబడును. 
దానినిబట్టి క్లోకమో పద్యమో యెత్తి. వాసికొనుట జరుగును: 

“మునిః కిసలయం చైవచ్చటా చారీ పతాకికా 

పతాకాంకుశ ము|దాశ్చ ము[దావర్గేషు స ప్హసు 

ఆంగుళ్ళ శ్చాక్షరా భ్యేషాం సరా శ్చాంగుళశిపర్యసు 

సంయోగా దక్షరం యుక్తం భూతముదా ప్రకీర్తితా.' 

(జయమంగళ ట్రీక,) 
27) 


418 అవధాన విద్య 


6. పృష్పావధానము 

“ఆకాశ మానసీ' యని యళోధరుడు వివరించిన విషయమే పుష్పావధాన 
మనవచు పా 

పద్మములు, ఉత్చలములు మున్నగు పుష్పములు బొమ్మల గీచి చూపగా 
వాని తీరును బట్టి అక్షరము లూహించి, ఛందస్సు (గ్రహించి, శ్లోకము నుద్ధరించి, 
చదువుట “మానసి,' ee 

పద్మోత్పలాది చ్మితములు (వాసి చూపక, వాని స్వరూపము వివరింపగా 
విని, పై విధముగ శ్లోకము చదువుట పుష్పానధానము. 

దీనిని బట్టియే నే తావధానము రూపొందిన దనవచ్చు. 


గ నే తావధానము 


కనీనిక కదలికను బట్టి అక్షరసంకేతము (గ్రహించి, ోకము (వాని 
చూపుట న్న తావధానము, 


న్నే తావధానంబు నె వేటిచితి నేని చత శ వుండై న జంకవలయు' ననీ 
పిఠాపురనృపసదమున పీశుపొటి చిదంబర కాస్త్రి గారు పలికిరి, 


(శ్రీపొద సు బహ్మణ్య ఘనపాఠిగారు, శ్రీ చిజ్ఞావూరి యనంత పద్మ నాభ 
శాస్త్రిగారు, శ్రీ చిలుకూరి రామభ| దశాన్ర్రీ గారు నే తావధానవిద్య నేర్చినవారు, 


నే తావధాని మన మిచ్చిన పద్యమునో, శ్లోకమునో తీసికొని, దానిని 
నే తసంజ్ఞతో తన యంతేవాసికి దెలియబజచుకు. అతడు దాని నెత్తి (వాసి మనకు 
జూపును. 


ర, వంచనహ్మన (పత్ర) అవధానము, 
ఆయిదువేల దళసరి షృతము లుండును. వాని కొక్షవై పున క్రమసంఖ్య 
వేయబడియుండును. మణియొక వైపున ఒకొక్కదాని _కొకొక్కరకమైన 
బొమ్మయో విశేషమో | వాయబడియుండును, ఈ పంచ సహస పత సంపుటి 
యాయనయొక్క స్థిరాస్తి, ఏ సంఖ్యగల సతమున నేబొమ్మ యున్నదో, యే 
విశేషమున్నదో, నిత్యదర్శనముచేత, నిత్యమననముచేత నతనికి సమస్తము కఠత 


పంచమ (ప్రకరణము 419 


లామకంముగా నుండును. సభలో మూట విప్పి, ఆ కట్ట బయట బెట్టును. అయిదు 
వేల ఆట్టలుండును. సభ్యు లెందరుందురు? ఉన్నవారిలోను కొందరే ముందుకు 
వత్తురు. వచ్చినవారు తలకొక పత్రము తీసికొసిపోయి, తమ తావున తాము 
కూర్చుండవలెను తమ చేత నున్న పృతసంఖ్య శెప్పినచో, దానిమీద బొమ్మను 
గాని విషయమును గాని గుర్తించి యవధాని చెప్పగలడు. పద్యరూపమున జెప్ప 
గోరినచో కందమో గీతమో చెప్పును. పద్యములను పృచ్చకుడు [వాసికొనుట 
గాని, అవధాని తిరిగి ఆప్పజెప్పుట గొని యుండదు. 

(ఈ విషయకము, 'నవ్యాం[ధ సాహిత్య వీధులు’ 

[పథమభాగము నుండీ గహీంపబకినది ) 


సభ్యులిద్దయథ, అవధాని యొకడు వెరసి మవ్వురే యున్నారు. వేవకమీద 
పంచసహసప్మత సంపుటి యున్నది, ఒక డొకప తము, మజియొక డొకప, తము 
తీసి రనుకొందము = చిలుకజోస్సుని చిలుక ముక్కుతో ష్యతములు తీసి నట్టు, ఆ 
యిద్దరి పతముల సంఖ్య 14, 85. ఆ నెంబరులుగల పత్రముల వెనుకనున్న 
విషయము గణపతి బొమ్మ, తాడిచెట్టుబొమ్మ. ఈ సంగతి యవధాని వెల్లడించును. 
ముచ్చటపడి కోరినచో పద్యము చదువును, ఇద్దరే పృచ్చకు లున్నను, పద్యము 
చదువకున్నను ఆది పంచసహ| సావధానము కిందనే లెక్క. 


పృచ్చకు లై దువలమంది చేరి యెక కంఠ్యముగా' మేమే డ్రమసంఖ్య వేసీ, 
మేమే బొమ్మలు వగ్గెరా చి తించి యిత్తుము. సభలో అప్పుడే చూచి, అప్పుడే 
పత్రములను మాకిచ్చి వేసి, చెప్పుడు' అని కోరినచో అది దుర్భటను, 


పంచసహ[ సజనము బంతుల దీరి కూర్చుండి, క్రమముగా లేచి, సృచ్చించు 
చుండగా, ఒకొక్కరి కొకొక్కచరణము చొప్పున పద్యములు చెప్పీ, తదుపరి 
మూడు తడవలకు పూర్తిచేసి, మొత్తము పంచసహ్మ సపద్యములను యథా కమ 
ముగా నప్పజెప్పుట జరుగునని చాలమంది (భాంతిపడుదురు. 


తాదృజ్మహాకార్యము ఏ (శీహర్షుడో, సి జగన్నాథపండితుడో = ఆసాధా 
రణమేధాధురీణులు చేయగలరేమో! 


490 అవధాన విద్య 


9 ఛ్వన్యనుక రణావధానము. 


పశు పక్షుల ధ్యనులి ననుకరించి పలుకువా రనేకులున్నారు. కోయిల వలె 
గూయుట, కుక్కవలె మొజుగుట పసిపిల్ప లందరును జేయు నవధానమే మైనను 
వానిలో తారతమ్యము లుండును. చిలుక, గోరువంక, కొకి, గద్ద నాలుగును పక్షులే 
యయినను నాలుగింటి ధ్యనిరీతులు వేటు. ఈ నాలుగు పక్షులు నేక కాలమున 
గూసినను ఒకదాని ధ్వనితో మజొకదాని ధ్వని సంవదింపదు. కొని, నాలుగు 
చిలుక లొకేసారి కూసినచో, తత్కీర చతుష్టయ కంఠధ్వని భేదము గుర్తించుట 
కష్టము. మనుష్యులు నలుగు రొకచోట జేరి మాటాడినచో రన్మనుష్య చతుష్టయ 
కంఠధ్వని భేదము గు ర్రించట సుకరము. కారణము స్పష్టమే ఒకనిది కీచుగొంతు, 
ఒకనిది బొంగురుగొంతు, ఒకనిది స్నిగ్ధ గంభీరనిర్జోషము. ఒకనిది హీనస్వరము. 
ఇవిగాక, ఒక నటుడు, ఒక దేశనాయకుడు, ఒక కవి, ఒక గాయని, ఓక రాణి 
మాటాడెడి వైఖరులు విభిన్నములుగా నుండును. ఒక కాగితముమీద పది పంక్తులు 
(వాసి యిచ్చి, ఆ మూటలను ఈ నటుని వలె జదువు మనియో, ఆ రాణివలె 
జదువుమనియో, లేదా, నలువురి పేరులిచ్చి, ఆ మాటలనే యీ నలువురు మాటాడు 
తీరుల ననుకరించి చదు వుమనియో సభ్యులు కోరినచో, నాట్యముతో త ర్త దీతులు 
(పదర్శించుట ధ్య న్యనుకర ణావధానము, (వాక్యార్థము నభినయించు నాట్యము, ) 


పశు పశ్యుదుల ధ్వను లనుకరించుట, ఘోటక శకట విమాన [ప్రయాణ 
ధ్వను లనుకరించుట, పౌరాజికాధునిక నాటక పృాతముల ననుకరించుట- యిబ్రైన్నో 
వింత వింత బెయిదము లున్నవి, 


పౌరాణిక నాటక ప్మా తానుకరణమునకు ఒక యుదాహరణము. 


పట్టపగలు, _ కీచకుడు పది మంది చూచుచుండగా (దౌపదిని తటిమి 
పట్టుకొనచున్నాడు. అదృశ్యాకారుడై సూర్యునిచే బంపబడిన రక్కసుడ కీచకుని 
డొల్ల వేసెను. నేల గబచికొని కీచకు డేనునును? _ ఇది (పళ్న. 


అవధాని యా సన్నివేశము నూహించికొని, తాదాత్మ్యము బొంది, *బౌరా! 
యిది యెక్కడి యాడుది! దీని కింతటి బిగువెళ్కడి నుండి వచ్చినది? (పరికించి) 
జెప్పపాటున అివ్వున గాలివలె దూసికొని పోవుచున్న దే. నా యవస్థ చూచి 
నలుగురు నవ్వక మునుపే డేగవలె దీని నొడిసి పట్టైద.' (అని లేచి పరుగిడును.) 


పంచమ (ప్రకరణము 42 l 


అర డీ మాటలే కీచకుని వేషము కట్టికొని యాడిన నెంత బాగుండును! 
అచ్చముగా కీచకుడే మాటాడుళున్నా డనిపించును. 


10. నాట్యావధానము 
ధ్యన్యనుకరణావధానము చేయ వ్య క్రియే పాత్రోచిత వేషము ధరించి 
నటించుట నాట్యావధానము. 


నాట్యావధాని సందర్భోచిత వచన మళ్లుకొని (పదర్శించును. పొటలు, 
పద్యములు ఆకువుగా అర్జీ పాకు ఏట యుండదు. 


“సహాయ నిరాకరణోద్యమ సందర్భమున గాంధి మహాత్ముని యుద్భోధ 
[పక టింపు' మని ధ్యన్యనుక రణావధాని నడిగినచో నతడు [పదర్శించును. కాని, 
మహాత్ముని గళధ్వని పరమనిశితముగా పట్టుకొనినగాని అతడు కృళకృత్యుడు 
కాలేడు, నాట్యావధాని తేలికగా కృతకృతుడగును, ఎట్టనఅతడు కట్టిన మోకాలి 
మీది దోవతి, పట్టిన ఊతకోల, పెట్టిన కనుల జోడు, బోడిగుండు, పిలక జుట్టు, 
రంగావతరణము చేసి చేయక ముశుపే గాంధిమహాత్ము డని అందరికి తెలిసిపోవును. 
ఆ పైన నత డేస్యరముతో మాటొక్షినను అంత పట్టింపుండదు. 


పురాణ పురుషుల ననుకరించు సందర్భమున నాట్యావధాని (పకరణోచిత 
పద్యగీతాదు లాపవుగా రచించి సంగీత మధురముగా నాలపింపగల (పవీణుడై నలో 
సామాజికులసు రసపర బహ్మ మునకు సమీపముగా దీసి కొనిఫోగలడు. గంధర్యాంశ 
యందు జన్మించిన మహానుభావుల కే అట్టి విద్య హస్తగతమగును అందరికి రాదు 


ఈ రీతిగా వివిధావధాన విశేషములు పరిగణించుచు బోయినచో 

శ సములు, సహ, సము లగును చిల్లర యంగడి బేహా) పలుమందికి ప ఒవస్తువు లిచ్చి, 
డబ్బుతీసుకొనుచుండును. అది వణిగవధానము. ఒక పాచప డొళ పెండ్లిలో నూలు 
రకముల వంటకములు చేయవు. అతడు పొఠకశాననానధా 1, 'వంటల శతావధాని! 
జే యని గుంటూరులో 1911 సంవత్సరమున నొక |బాహ్మణు నూజేగించిరటి. 
(గుంటూరు సీమ పూర్ణరంగము. పుట 8 


429 అవధాన విద్య. 


ఒక యుద్యోగి తన కార్యదర్శులు తొమ్మర్యడకు తొమ్మిది భాషలలో 
వారికి సంబంధించిన విషయాలు వరుసగా డిసేట్‌ చేసెడివాడట. ఇది పందొమ్మి 
దవ ళతాబ్ది పథమ కాలము నాటి మాట ఇది వాజ్మయ వ్యాపారమే కనుక దీనికి 
“నవావధాన మని పేరు పెట్టి యిటీవలి వార్తాప తీకలు చమత్కరించినవి 


JULIUS CAESAR అష్టావధాని యని | బౌన్‌ దొరగారు తమ నిఘంటు 
వున బేర్కొనిరి 016 who can attend to eight things atonce అని 
వారి అభి పాయము. 


భ్రీకృష్ణున కెనమం డు మహిషులు, పదునాబువేల మందికి పైగా భార్యలు 
కదా! అందరితో సరస సల్హాపతే? జరుపుట కృష్ణుని లీల కదా! ఇదంతా వాజ్మయ 
విలాసమే, కనుక (శ్రీకృష్ణ డష్టోత్తర ష్రోడ్రళ సహస్రావధాని యెందుకు కాడు! 


యజ్ఞకర్మ యున్న ది, ఆధ్వర్యువు మొదలు పదునారుగురు బుత్విజులు 
నిర్వహింతురు. దాని సామ గి, దాని మంతములు దాని (ప్రయోగములు, దాని 
కున్నవి, మన మేదోయొక సభ నేర్పాటు చేసికొని, పలానా దొరగారి యాధ్యర్యవ 
మున జరుపబడునని (ప్రకటించి, నలుగురు నాలుగు మాట లుపన్యసీంచి, తేనీరు 
సీఏంచి, ఒక యజ్ఞము పూర్తి చేసితిమని యే దృష్టితో జెప్పుచున్నామో, ఆల్ఫా 
ల్పములై న వివిధ వ్యాపారములను ఆ దృష్టితోనే అవధానమని చెప్పుచున్నా ము. 

అవధానము లనిన అష్టావధానము, శతావధానము రెండే ఆవధానములు 


ర తావధానము-సంపూర్ణ శతావధానము, ఆర్ధ శతావదానము, పాదళతావ 
ధానము సమయానుకూలముగా జరిపింపబడును. పాద శతావధానమున నిరువది 
యైదు పద్యములు చెప్పబడును. పంచవింశతి పద్య నిర్మితి మా తశ క్రికల వ్యక్తి 
శత్రావధానికాడు. శతపద్య నిర్మాణ క్రి కలవాడు శతావధాని. సభ్యులో సభా 
ధ్యకుడో పాదాంత శతావధానము చాలునందుకు, అపుడు శతావధాని పాదశతావ 
ధానమే చేయును. 


(్రీపరవస్తు రంగాచార్యులుగారు మూడు వందల పద్యములు చెప్పగర్లిరి. 
థీ వేలూరివారు రెండువందల పద్యములు చెప్పగల్లి9. వీరి క్రి [కళ తావరానయని, 
దిశ తావధానియని పేరు రాలేదు. శతావధాను లనియే ప్రసిద్ధి, 


అష్టావధాన శతావధానములలో 
ఏది కష్టము 7 


తొలుదొలుత తిరుపతి వేంక టేశ్వరులు కాకినాడలో అష్టావధానము చేసి 
యభినందితులైరి. అపుడు నూనూగుమీసల యీ జంటకవులను బిలిచి యొక  పాజ్ఞు 
డిట్టనెను: 


కం, అష్టావధాన మది యొక 
కష్టముగా దెందరేని గావిం తు కవుల్‌ 
కష్టము శతావధానం 
: బిష్టమ్మది నాకు జూడ నెన్ని విధములన్‌. 
అది "సేయగలరె ? మీరు....' 
(జాతకచర్య పూర్వార్థము. 258, 264 ప) 


అష్టావధానము చేయగల కవు లెందరున్నారో లెక్కింపలేము.అందరున్నా రు. 
శతావధానము చేయగల కవులు లేరు. ఎక్కడో యొక్కరుందురు. దీనినిబట్టి, 
అష్టావధాన మందరికి సాధ్యపడును. శతావధాన మందరికి సాధ్యపడదని వృద్ధాభి 
[పాయము. 


తిరుపతి వేంక చేశ్వరులు “అష్టావధాన కష్టావలంబన మన్న నంబికొండయ 
దండనంబు మాకు అనిరి. అష్టా వధానము కష్టావలంబన మట అన్నుపాస 
రమణీ యత కొటకీకష్ట శబ్దము గూర్చిరా ? లేక వారి మనసులో శతావధానము 
కంటె ఆఅహ్టావధానమే కష్టమను నభిపాయము కలదా? అని చూడగా, వేంకట 


శాస్త్రి గారు చెప్పిన రెండు పద్యములు, అఆష్టావధానమునకే ఆగతాంబూంమిచ్చి 
చెప్పినవి, కనబడుచున్న వి. 


426 అవధాన విద్య 


చం. కలదొ, వధానపుంగరిమ కాకది చెట్టునె యెక్కెనో యటం 
చలదురునాకు మీకతన నిష్ట్ణవధానములోని ధారణా 
బలమది మున్ను బోలె తగుపాటిగ నున్న దటంచు దేలె నో 
యలఘులు ! నర్శరాట్పురవరాంకులు ! మిమ్ము నుతింప జెల్లదే. 


చం. ఆలరు శతావధానమున నత్యధికంబగు కష్టమంచు (బా 
జ్ఞులె వచియింతుగాని యది సూనృతమంచనుకోను నేను సొం 
పలరగ నెవ్వరేనియను నష్టవధాన మొనర్ప మెత్తు నో 
యలఘులు! సభ్యు లయ్యదియు నాత్మకు మీకును వచ్చియుండెనే ? 
(శతావధాన సారము) 


కానీ గారి యోభి పాయమున శతావధానములోని ధారణ వేయు. అష్టావ 
ధానములోని ధారణ వేటు మజీయ అష్టావధానము కంటె శతావధానము 
కష్టమని (పాజ్ఞులనుట నిజమని తాము తలపరట, అందుచేత నెవ్యరయిన నష్టాన 
ధాన మొనర్చినచో మెత్తురట శతావధాన మొనర్చినచో గొప్పగా నెంచరట. 
తమ కావించిన శత వధానాష్టావధానముల రెంటిని దర్శించిన సభ్యులకు వాని 
తారతమ్యము గోచరించి యుండునని విశ్వాసము [పకటించిరి. 


శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు అష్టావధాన శతావధాన తారతమ్యము 
నిట్లు వింగడించి, గురు సన్ని ధియందే పలికిరి. 


శా శ్రీ ర్యూష్ట శతావధానములలో జెన్నొందు నష్టావధా 
నారంభంబది (గోతకన్‌ గడు వినోదార్హంబు నీషన్మనో 
భారంబౌను శతావధానమున జెప్పన్‌ శక్యమే కష్ట వి | 
స్రారంబుల్‌ తగి దీని జేయ కవి యేతన్మాతుడే చూడగన్‌. 

(అవధాన భారతి.) 


శ 


అష్టావధానము [ళోతకు వినోదకరముగా నుండును. శతావధానము 
కొంచెము "బరువుగా నుండును. శతావధానము కష్టవిస్తారము. దీనిని చక్కగా. 
నిర్వహింసగల కవి సామాన్యుడు కాడు. మహామనీషి, 


షష్ట (ప్రకరణము 427 


అష్టావధానము నిర్వహించి కైవారము వడసిన బాల తిరుపతి 
వేంక స్వరం 'శతావధానము నిర్భహింపగలరా?' యని (పొజ్జులు [పళ్నించి 
నపుడు, “ఓ నిర్వహింపగల' మస్‌ అప్పడే చెప్పలేదు. వ్యవధి గైకొని చని, 
నారి కేళవనమ.న పరీక్షించికొని వచ్చి నిర్వహింపగలమని శెప్పిరి, నిర్యహించిరి, 
ఇక్కడ వారికొక సందేహముండెను, పసృచ్చకులు నూజుగురుందురు. నూజు 
విషయము లడుగుదురు వర్ణ విషయము ధారణయందు నిలువవలెను, 
నిలుచునా? నిలువదా? ఆనునదే సందేహము. ఈ సందేహము పందొమ్మిదవ యేట 
బొడమినది. తిరిగి ముప్పది తొమ్మిదవ యేట బొడమినది. 


“ధారణ నిల్చునా! నీలువదా? యను సండియ మొండుదక్క_.... 
(1910 సం, సంపూర్ణ శతావధాన సభ) 


ఊరక పద్యములు చెప్పి వేయుట యైనచో వేవురకై న జెప్పి వేయవచ్చు. 
శతావధానికి కుంటువడని ధార, సడలని ధారణ యుండవలెను. అష్టావధానమున 
కంత వడిగల ధా5 యక, జలేదు, ధారణలో గూడ భేదమున్నది. 


ఒక పల్గెటూరిలో ఎనమండుగురు పరిచితులున్నారు. వారి యిండ్లొక 
వాడలో లేవు. ఒక [క్రమమున లేవు, ఒకని యిల్లు మేడ. ఒకని యిల్లు పూరి 
కొట్టము. ఓకని యిల్లు పెంకుటిల్లు. ఒకని యిల్లు మంటిమిద్దె. ఒకని యిల్లు తాటి 
యాకుల గుడిసె. ఒకని యిల్లు సత్రములో తడక అడ్డము కట్టిరి. ఒకని యిల్డు 
దేవాలయ | పాంగణనులోని పూజారి పంచ. ఒకని యిల్లు పూర్వమొక పెద్ద 
భవనము. శిథిలమై మొండి గోడలతో నొక్కగది మ్మాతము వాస యోగ్యముగా 
నున్నది. ఈ యెనిమిదిఐడ్డలో నింత వై విధ్యమున్నది. కనుక ఈ డృశ్యములు 
స్మృతి పథమున గుత్తముగ హత్తికొనును. తొలగవు. ఆష్టానధానసంబంధ్యష్ట 
విషయము లట్టివి, 


ఒక మహానగరమున నొకచో నూజు సౌధము లొకేతీరున నిర్మింపబడి 
యున్నవి. వాని యాకారమునందుగాని, [పమాణమునందుగాని భేదము లేదు. 
ఇంటి మొగమున |వాయబడిన సంఖ్యను బట్టీ మాత మే వానిని గుర్రింపగలము. 
శతావధాన సంబంధి ఈ తపద్యము లిట్టివి. ఇవి ధారణయందు నిల్బట కష్టము. 


428 అవధాన విద g 


అష్టావధానమున ని షేధాక్షరపద్యము దేవతాస్తుత్యాత్మకము. ద త్తపది = 
గోలకొండ, కొత్తకుండ, పూలదండ, మాలముండ, సమస్య - “సంధ్యావందన 
మాచరింపవలదా? చౌశీతిబందమ్ములన్‌ ' వర్గనము-దేవదానవ యుద్ధమ.ఆ ప్రస్తుత 
(ప్రసంగము, చదరంగము, ఘంటలు, వ్యస్తాక్షరి, పురాణము-దేని కది విలక్షణమై 
కొట్టవచ్చిన ప్లై ధారణయందు తగుల్కొని నిల్చును. 


శతావధానమున నట్లు కాదు. రైలు పట్టాల వలె చూడ్కి పాణీన మేర 
నొ శేరకమైన పద్యపాద బ్భాయలు నిలువున చెలువారుచుండును. ఒక శతావధాన 
మున నొక రామాయణకథాసంబంధివృ త్తములు సదియుండునో పం డెండుండునో, 
ఎనన నుండవచ్చును. శ్రీరామజననము, కల్యాణము, ఆరణ్యవాసము, సుగ్రీవ 
మై తీ,రామరామణ సం గామము, పట్టాభి షేకము-ఇట్టివే కాదు. శివధనుర్భంగ ము, 
శివధనుస్సు ఫెళ్ళ మనగా సీతమనస్సు జల్లు మనుట, భగ్నధనుర్థ్యని |తిలో 
కస్టుల కెట్టు విగ్సంచినది? తత్కాలస భాస్థిత నానాదేశాగత రాజసుత ముఖసరో 
జొతము లెట్టులుండెను! జనకుడు, శతానందుడు, విశ్వామి తుడు, లక్ష్మణుడు శ 
వీరి మనోభానము లెట్టుండెను? (శ్రీరామ పాణి గహణవేళ సీకాముఖాజ్ఞలజ్ఞామాధు 
రము, ఈరీతీ గా కించిత్కించిద్భేదములతో జనకరాజ సభాసన్ని వేళ విశేషము 
లడుగవచ్చును. ధారాళముగా పద్యములు కట్టుచు, త్వరితగతి జను శతావధాని 
యిట్టి సూక్మాంశము లతిజాగ రూకతతో మనసున నిలిపికొని, ఒకడు కోరిన 
వృత్త మొకడు కోరిన వర్ణ మన్యోన్య సాంకర్య మందకుండి నిర్వహింపవలసి 
యుండును వృ త్రములరో లయ, గాహి, మంగళ మహాభ్రీ వృత్తములు రెండును 
(బస్‌ కించినచో, రెంటి [పాస వర్ణములు సవర్ణము లయినచో, కర్మము చాలక 
వర్ణ్యవిషయము కూడ కొంచె మించుమించు నొ౭టే యయినచో, నిక జెప్పవలసిన 
పనిలేదు. |త్రిలోచన మొకింత జెప్ప కొ పైనా, అన్యోన్యసాంకర్య మేర్చడి దురవస్థ 
ఘటిల్లును ఇట్టి గండము లు త్తరించుటక శతావధాననున సమస్యలు, ద త్రసదులు, 
మున్నగున వంగీకరింతుకు వీనితో పద్యవై విధ్య మేర్పడి, ధారణకు పట్టు 
చిక్కును ఈ రహస్య మెజుగని సభ్యులు 'ఓహూ! అషహ్టావధానగర్భిత శతాన 
ధానమిది. అవలీలగా సేయుచున్నారు. మేలు బీ!” యన జేజేలు పలుకుదురు. 


షష్ట (ప్రకరణము 429 


ఆదికాలపు అష్టావధానపద్ధతి కవిత్వ మనుపేర అష్ట పద్యములు చెప్పుట, 
తత్పద్య ర చనావ్యాపారము నడ్డగించుచు, మతి పెడతోవ బట్టించెడి లోకాభిరామా 
యణ చతురంగ కీడా ఘంటాధ్యనిగణనాద్యష్ట విక్నేప విషయము అంగీకరించఓయై 
యుండెను. అనగా |ప్రధానాంగము లెనిమిది, విక్నేపసంబంధ్యుపాంగము లెనిమిది 
వెరసి పదునాజు. క్రమముగా ఆ పద్ధతి సన్న గిల్లి, లోకాభిరామాయణ చతురంగ క్రీడా 
పురాణ వ్యాఖ్యాన ఘంటాధ్వసి గణనాదులు పోగా, తక్కువ పడిన సంఖ్యకే 
రెండో మూడో పద్యములు వేసికొని, మొ త్రము అష్టావధాన మనుట యయ్యెను. 
అనగా నాలుగు పథానాంగములు, నాలుగు ఉపాంగములు కలిసి యెనిమిది 
యయ్యెను. 


ఇట్టి యష్టావధానములు= (పా క్రనములు గాని, యద్యతనములు గాని 
శతావధానముతో తుల తూగగలవా? 


'ఆష్టావధానారంభంబది [శోతకుం గడు వినోదార్గంబు' నిజమే. 


అప్రస్తుత |ప్రసంగాకాశ పురాణాదులు వినోద జనకములే. ఎప్పుడు? 
కవి చమత్కారి యైనప్పుడు. ఆ రెండో మూడో పద్యములు కూర్చికొనుటకే గింజు 
కొనుచుండు కవి అప్రస్తుత (పసంగాదులు జనరంజకముగా జరుపజాలడు. 
ఒక పక్న కేదో అసంగతపు సమాధానము చెప్పి, మొగము (దిప్పీకొని, 
మజొళ |పశ్నకు బిక్కమొగముపెట్టి, ఎట్లో భందోలక్షణము సరిపుచ్చి పద్యము 
చెప్పి, అష్టావధానము పూదర్తియైన దనిపించువా రెందరో యున్నారు. కొందరంత 
కంటె మెబుగుగ జేయవచ్చు. అంతమా తమున దానికి శతావధాన సమాన 
(పతిప త్తి రాదు. 


చెళ్ళపిళ్ళవారు “అలరు శతావధానమున నక్యధికంబగు కష్టమంచు 
(పొజ్జులె వచియిం తు' ఆని వాకొని, కాని, అది సూనృతనుంచనుకోను నేను” 
అనిరి. సరే. ఆది వారి వైయ క్తికమైన అభి పాయమ9 |తోసిపుచ్చుటకు వీలు 
లేకుండ, “ఓ సభ్యులూ! అయ్యదియు నాత్మకు మీకును = నాకు వలెనే = వచ్చి 
యుండునే?” అ (కుచ్చి యకిగిం. ఈ సభ్యులెవరు! వారి యష్టావధాన శతావ 
ధానము ల రెంటిని (పత్యక్షముగ జూచిన సహృదయులు. శాస్త్రీ గారి. మాటి 
యథార్థమని యొప్పుకొనక తగదు కదా! 


490 అవధాన విద్య 


శత్రావధానికం టె అష్టాఎధానె అధికుడని శాస్త్ర గారీ సీద్ధాంతమైనచో వారేల 
“చెళ్ళపిళ్ళ వేంకటకాన్త్రి శతావధాని యని సంతకము చేయుచుండిరి? “అష్టావధాని” 
యని పకటించికొనలెనే! 

అషావధానులందరు శతావధానము చేయలేరు. శతావధాని యని పేరు 
పెట్టుకొన్నవాడెవడై నను అష్టావధానము చేయగలడు. “శతావధాన మేనుగు 
పాదము.” 

అష్టావధానమునకొక లక్షణ మెర్చజుచికొని యుండినను, దానికెన్ని యె*రెట్టు 
కష్టము నంగీకరించి, వింతగా అష్టావధానములు |పదర్శించిన |పొఢులు తిరుపతి 
వేంక టేళ్వరులు, ఆ |హపౌఢి అందరికీ రాదు. ఆది తత్తాదృక్షము. వారి కాలమున 
నెందరో చిన్నలు, పెద్దలు శలావధానములు చేయుచుండిరి శతావధాన రచన యంతా 
రోకటిపాట వలె సాగుచుండెడిది. తిరుపతి వేంక టేశ్వరులు 1891 సం॥ లో 
కాకినాడలో కావించిన సంపూర్ణ శతావధానమున ఒక్క సమస్య కూడ లేదు. 
నూటికి నూజు సాధారణ వర్ణన పద్యములే. ట్ర [గ్రంథము 1892 సం॥ లో 
ముదింపబడినది అష్టావధాన నిర్య హణమునకు కేవల మట్టి పద్యరచనా దక్షత 
చాలదు. పై హంగులెన్నో యుండవలెను, చెనపీళ్ళవారు పండితులలో పండి 
తులు. లౌకికులలో లౌకికులు. భోగులలో భోగులు, కొంచెలలో కొంటెలు. 
సభావేదిక యెక్కినచో సామెతలు, చాటువులు, పాటలు, కథలు, గాధలు, 
వాక్చితములు, శబ్దచి తములు కొలిలుగా | తవ్విపోయుదురు. అది యేమి విద్య! 
అజచేతీలో వై కుంఠ ము చూపుదురు* అది పేరునకు అష్టావధానమే కొని, వాస్తవ 
మునకు పది యష్టావధానముల సమాహార శిల్ప విశేషము. కనుక వారు కావించెడి 
ఆ యష్టావధానము శతావధానమునకు పైచేయి కావచ్చు. కాన్ర్రీగారు తా మొక 
శతానధానము. చేసి, పదపడి యచ్చోటనే యొక యష్టావధానము చేసిచూపి 


ఇదిగో! ఈరీతీగా అష్టావధానము చేయగ లవారెవరో రండు. వారిని మెత్తు' 
ననిరి. వారి మెప్పనకు నోచుకున J యష్టావధాను లగుపడలేదు. 


మ, సముదంచ న్మతిపద్ధతిం జను సుధీశార్దూల మష్టావధా 
నము నక్టిష్టగతిన్‌ రచించునతడై నన్‌ టౌఢధారా తరః 
(కముడై పూని శతావధానము నొనర్పంజాల డెందుం జిత 
[శము డొక్క.౦డు శతావధానియగు జ్మాగద్ధారణా సంగతీిన్‌ . 
(శతావధాన (ప్రబంధము. (ప్ర ఖం ) 


షష్ట [ప్రకరణము 481 


శతావధానికి ఆఖిండధారణాక క్తి యుండును. ఆష్టానధాన కార్యము శతావ 
ధాని కొఠలెక్కలోనిది కాదు. ధారణ గుతీంచి యతనికి విచార ముండదు ఆ|పస్తుత 
(ప్రసంగి యొకమాట మాటాడినచో పది మాటలు బదులాడి పల్పటీలు కొట్టించును. 
నడుమ నడుమ నెవరైన సమస్య లిచ్చినను ఆశువుగా పద్యములు చెప్పుమని 
యడిగినను అఎనోక పూరించుచు సారించుచు వినోదమున ముంచెత్తును. 


కేవలాష్టావధాని ధారణ పట్ట అ పమత్తుడై యుండుట కే పయత్నించు 
చుండును. కవితేతర విషయముల యందనాదరుడై యుండును. డబ్బు గలవాడు 
జేబుదొంగలకు జంకి, తిరునాక్ళగుంపులో ఎన్ని వింతలున్నను చూలీచూడక, 
నవ్వీనవ్వక, పలికీపలుకక, స్వస్వరక్షణె కదృవ్టియె యెస్టు వ ర్తిల్లునో, కేవలాష్టా 
వధానియు సభలో నట్టు వర్షిల్లును ఆందుచేత శతావధానయొక్క అష్టావధానము 
వలే అష్టావధానియొక్క అష్టావధానము రక్తి కట్టదు. 


ఒక్కమాటలో జెప్పినచో అష్టావధానము కమలములు, [భమరములు, 
హంసములు గల చెజువులో ఈత శతావధానము దరులు మోసి నిండుగా బాజు 
నేటిలో ఈత. చెబువులో ఈదగలవాడు ఏటిలో నీదలేడు, ఏటిలో నీదగలవాడు 
చెతువులో నీదగలడు. 


అవధానకవిత 


ఆపకవితాధార పందెపుగుజ్జము ఆగక పరుగెత్తుబయే దానిపని అవధాన 
కవితాధార యుద్ధాశ్వము. అభ్యమి త్రీణుడై న అవధాని చేతిలో చి త్రచితగతి భేద 
ముల కగ్గమై విజృంభించుచుండును. 


పరుగెత్తుట, నడుమ నడుమ ఆగుట, పొంచి గుజిచూచి దూకుట, కదియ 
బడుప వంటి కుతూహలము పెంచు బహుగతి విశేషములు యుద్ధాశ్వు మునందు కాన 
నగును. కనుక ఈ పద్ధతి రమ్యతర మకుఏ నిర్యివాద విషయము. 


ఆగక సాగిపోయెకి ఆపధారకు, ఆగియాగి వంపులు సొంపులు మలచి 
కొనుచు సాగిపోయెడి అవధాన ధారకు చాల భేదము కలదు. 


ధార ఆగుచున్న దనగా అవధాని యోజించుకొనుచున్నాడని యర్థము. 
అప్పకవి “ఎంత యోజించినను బద్యమంత సారవంతమగు' ననెను, ఆన కవిత 
కంటె అవధాన కవిత సారవంతముగ నుండుట కిదియొక కారణము, 


ఎంత యోజీంచిన నంత సారవంతముగ నుండునని యవధాని సభలో 
[బహ్మలోక పర్యంతము యోజించుచు గూక్చుండినచో సభ్యులు లేచిపోవుదురు. 
ఇక్కడ నాగి యోజించుట యొండు రెండు తెప్పపాటుల కొలము మాతమే, ఆ 
యింతలోనే సవరించికొనవలెను. 


భావము స్ఫురించుట పద్యము రూపుదిద్దుకొనుట యౌగపద్యముగ జరుగు 
చుండును. ఆవధాని యోగి, ధార నందుకొనుట భావస్సూ ర్తికొలకే. శబ్దములు 
పులిమి పులిమి మార్చి మార్చి ధార తీర్చికొనుట కెప్పుడును ఆవధాని యత్నిం 
పడు. భావానుకూలముగా నభ్యాసవశమున నూరెడి ధార స్థిరపఅచికొనును. 
దానిలో చెయి పెట్టడు. అనగా ఆ పదము తీసి యీ పదము, ఈ కొమ్మును తీసి 
ఆ గుడి-యిట్టి మార్పులు చేర్పులు గావించుటకు బాల్పడడు. ఏల యన తొల 
వెల్వడిన ధార మనఃఫలకమున హ త్తికొనియుండును. దానిని జెణిపీ గజిబిజిచేసి 


షష్ట (పకర ణము 498 


దిద్ది తీర్తు మేని అది యొకపట్టున నిలువదు. చెదరును. ధారణా పధానమైశ యవ 
ధానమున వెలువడు కవిత యచ్చమాక్షికిము వలె నకృతిమరస విలక్ష్షణము. 


శివధనుర్భంగ సమయమున జనకమహారాజు సభా భవన మెట్టుంక.నో 
చంపక మాలికా వృ తమున వర్జింపు మని పృచ్చకుడు కోరుచుండగనే యవధాని 
థొవ [ప్రపంచమున ఆ సభను సాక్షాత్కరింప జేసికొనును, క్రొన్దిక మహర్షి వెంట 
వచ్చిన రామలక్ష్మణులు, జనకమహారాజు కొల వుకూఓము, అవరోధ జనమధ్య 
మున సీత, శివధనుర్భంగము పొడకట్టినంతనే యతని వాణి- 'నననన నానశాననన 
నానన నానన నాననాననా' అని చంపకమాలికావృ త్తచ్చందోరథ్యయందు పరుగిడ 
గడగును అది వర్ణ క్రమబద్ధమగుట కెంతో సేపు పట్టదు. లి ప్రలమీద జరిగిపోవు* + 
దాని భావము గుటించి కొని శబ్దము గుటించి కొ, శయ్యను గుటించి కొనిప్తనరా 
లోచన చేయుట, డిద్దుట యుండదు. దొరలించి వేయుటయే యవధాని కార్యము, 
అందుచేత ఆహ క్రములైన అవధాన పద్యములు నూటికి నూరు చక్కగ నుండు 
నని చెప్పలేము. 


“ఇతర కవుల్‌ ప్రయాసపడి యెంచి రచించిన నూటీకెన్సి పె 
ద్ధతనము గాంచీ చిత్తమును దన్సునొ, మే మవధాన సంగత 
స్థితిగని యావగా రచన చేసిన పద్యము లందు జూచినన్‌ 
శతమున కన్నిపద్యములు చక్కగనుండు నసంశయమ్ముగన్‌ . 


ఆని శ్రీ చెళ్లపిళ్లవా రనినారు. _ పెద్దతనము - సిర్జోషత్వ గౌరవము, 
చిత్తము దన్పుట-సద్యః పరనిర్భృతిదాయకము లగుట, 


ఇంట గూర్చుండి యదేపనిగా యోజించి యోజించి చచ్చి సున్న మై (వాయు 
కవుల పద్యములు నూటికి నూజు చక్క గనుండుట సంశయ విషయము. తిరుపతి 
వేంకటకవుల యవధాన పద్యములు నూటికి సూజు చక్క_గనుండు ననగా ఆవధా 
నిక నిర్భంధములు వారి పతిభకు అడ్డు తగులజాల వన్నమాటి, ఈ దర్పము 
28) 


4924 అవధాన ఏద్య 


చేతనే వేంఠటగిరిలో- 'ఆష్టశ తావధానాదీ సత్కిరయ మంచినీళ్ళ (పాయము 
కళానిపుణ! మాకు' అన్నారు. 


నేలమీద మనమెంత చక్కగా నడుపగలమో (తాటిమీద అంత చక్కగా 
నడువగలవారిని జూచి మన మాళ్చర్యపడుదుము (తాటిమీద నడక యభ్యసించిన 
వారెంత సహజముగా నడచుచున ట్టగుపించినను వారి పాణమంతయు [కిందబడ 
కుండ నిలువ దొక్కికొను (పయత్నముతోనే సతమత మగుచుండును. ఇది 
దాగని సత్యము, అత డెంత సమర్థుడైనను నడుము, చేతులు, మెడ, తన 
సౌస్థిత్యమునకు భంగము కలుగని తెజగున నాడించుచుండక తప్పదు అట్టిచో 
నతని నిలకడ యెటులుండును? అవధాని స్థితియు నంతియ, 


(క్రీ కాకీ క ్రష్టాచార్యలవారు శ తావధానము (50 మందికి) చేయుచుండగా 
నొక పండితుడు 'మదిరాక్షీ' శబ్బను న కర్థము వివరింపుమని పట్టు పవైను, అప్పు 
డాచార్యులవారి కది సాధ్యపడినది కాదు. “అది మనః స్యాస్థ్యములేని సమయ 
మగుటం జేసి అపుడు నాటే [బతు త్రరము జెప్ప కీలు గ కుంటి, అయ్యా! ఈ 
మాజు టరన్‌లో తమకు సమాధానము చెప్పెద' ననిరట. 

(అవధాన యాత, పుట 116) 


అర్థ శ తావధానముననే యిట్టున్న సంపూర్ణ శతావధానమున నెట్టుండును ? 
అదియు నాచార్యులవారే వి స్తరించిరి, 


'కానన్‌ బెబ్బులి యొక్కచోట మటి సింగం బొక్కచోటన్‌ మహో 
ధ్యానంబుల్‌ పచరించు కూరమృగ సంతానంబు లింకొక ey 
నానారీతుల ఫీతిగొల్ప వనిలోనంజిక్కు మేషంబునా 
బూనంజాలదు కాల్‌ నధానిమది సంపూర్ణావధానమ్ము నన్‌, 

(బందరు శతావధానము.) 


“నిలకడ వలయు కృతికి”; స్వాస్థ్యము (ప్రధానము, అదీలేనిచో సారస్యము 


my థి 


లేదనియే చెప్పవలెను. అనధానమున స్వాస్థ్యము దుర్గభము. కనుక అవధాన 


షష్ట (ప్రకరణము 485 


కవిత్వము పెద్దతనము గాంచి చిత్తమును దస్పుట యెట్టు సంభవము? పెద్దతనము 
గాంచి, చిత్తమును దనుపుట.- లక్షణసమ్మ తమై ఆ కూర్చు అవధాని లోకమునకు 
పరమాదార్యకముగా వెలసి, సూక్ష్మములో మోక్ష మన్నట్టు, అడిగిన | పశ్న మునకు 
దగిన సమాషినము సిద్ధించుటచే పృచ్చకుని చిత్తమున కొదవెడి మెప్పుదలతోడి 
తృ ప్రియని భావింపవలెను. అవధాన పద్యముల (బతుకింతకం టె నుజ్జ్యలముగ 
నుండునని తిరుపతి వేంకట కవు లనుకొనియుండలేదు. 


నానొ రాజ సందర్శన సందర్భమున అవధాన [పదన్న్శనానంతర ము 


“దాని (అవధానమును) నటుండనిచ్చి, కవితారసముం జవిచూచు పొంటె 
అన్యూనములై న మా కృతులకున్‌ వినగోరెద ' మనియ- 


“దొమ్మరిసాని యెంతయును దుడ్కుమెమిన్‌ గడనెక్కి యాడు పో 
ల్చి మ్మతిబల్మి కల్మి గడు లేమిడిచే నవధానమున్‌ బొన 

రు మ్మనుజుండు, దాని నొకచోద్యముగా గణియింపబోక్ర స 
తృమ్మతీగా నెసంగు కవితారసమున్‌ జవి చూడు భూవరా ! 


అనియు, రసమునకు అవధాన కవిత్యమునకు జాలదూరమను నభ్మిపాయ 
మునే బాహాటముగా _బకటించిరి. ఇంత యెందుకు? శతావధాన సారోపోద్దాతము 
నందేమి వాసిరో చూడుడు! 


“ఈ పుస్తకము [ప్రకటించుటకు ముఖ్యకారణము అవధాన మన నెట్టిదో, 
అందలి కవిత్య మెంత రసము తక్కువ కలిగియండునో, అందుగోరెడి కోర్కు 
లెంత విషమములుగా నుండునో యను విషయ మెల్టిరికి తేట తెల్ల ంబగుట కేకాని, 
దీనివలన మీ మనస్సులను రంజింపజేయుటకు గాదు.' 


' "కాశీసహ్యస' (ప్రారంభ స్తబకమున శ్రీ తిరుపతిశాన్ర్రీగారు తమ" వాణి 
ఆవధానానురోధనమున విచిత్త కొనలసివచ్చెనని నిర్వేదము వెల్టిడించిరి, 


488 అవధాన విద్య 


“తత్రాదృక్ష శతావధాన సమయే విత్తే నిమి శ్రే కృత 
స్సత్తాహన్య పదార్థవర్గనపరై ర్భృత్తి ర్విచి త్రీకృతా 

వాణీ మం భవదీయ సుందర కథాసందోహబందీకృతా 

మాత ! ర్నిష్కలుషత్వ మృచ్చతు శరత్కాలెన నద్యో యథా.” 


వ్యాస్తవమున కవధాన సభలో కవితాసారస్య వివేచనము చేయువారు 
తక్కువ. పృచ్చకుడు- సీతా రావణ సంవాదము సీసమున జెప్పగోరెను, అవధాని 
చెప్పినది సీఫమే కదా! సీత మాటలు, రావణు) మాటలు ఉన్నవి కదా! అన్నిటి 
కంటె ముఖ్యము సభాంతమున పద్యము యథాతథముగ నప్పజెప్పీనాడు కదా! ఇదే 
దృచ్టి ఇంతకుమించి పద్యనిర్మాణశిల్బముగాని, రసమునుగాని విచారించు వారెవరు? 
కనుకనే వాగ్గంధ మెజుగని దేవానాం ప్రియులును అవధాన తం] తము యథాళాస్త్ర 
ముగా వెలిగింపగలుగుచున్నారు. 


అవధానమున దాము చెప్పిన పద్యము లిన్ని యతిప్పి పద్యములని తిరుపతి 
వేంకటేశ్వరు లొప్పుకొని యెవరై న నధిక్నేపించినచో నూరకుందురా ? 


ఆత్మకూరి వేని కోరికి పాటించి, శ్రీనివాస విలాస కావ్యమును తెనిగించి, 
సమర్పించి, బహుమానస్వీకార సమయమున నొక పద్యము నొడివిరి; 


చం, పనిగొని విన్ము కంఠమున [బాణము గల్గిన యింతలోన నో 
జనవర ! యింతకన్న సరసన్ముగ దీని దెనుంగు జేసినన్‌ 
వినయమునన్‌ నమస్కృృతులు వేయొనరించి భవద్వితీర్ణమౌ 
. ధన మఖిలంబు నొతనికి దానము చేసి తరింపకుందుమే ? 


(నానారాజ సందర నము.) 


పద్భము తిరుపతిశాస్త్రి గారి రచనము* శ్రీనివాస విలాసకావ్య మంత గడ్డుది, 
దానినంతకంచె సరసముగ నాం ీకరించుట దుస్సాధము ఇదే సమాధాన మవ 
ధాన విషయమునను జెప్పుదురు. అవధానము ఎంత సరసముగ జెప్పుటకు వీలు 
కలదో అంత సరసముగ జెప్పదురు. 


షష్ట (ప్రకర ణము శప? 


గద్వాల యేలిక యవధాన సభలో “స్రీలకు శృంగార రసోపయు క్రమలై న 
యవయవాలన్నీ యెదటిభాగంలోనే ఉన్నాయి కదా! జడ కూడ అట్టి అవయవాల 
లోదే. అది వెనక ఉండడానికి కారణ మేమో చెప్పవలసినది?' అని తిరువతీ వేంకట 
కవుల నడగి రట. వారపుడీపద్యము పలికిరి, 


సీ పురుషాయిత మొనర్చు పూబోడి కటిమీద 
నాట్యంబు సలుపు పుణ్యంబు కొజకొ 
ఘననితంబస్థలంబను పెన్నిధానంబు 
బహుభ్యదమ గను గాపాడు కోజకొ 
తౌ నాశయించు కాంతకు వెన్మభాగమ్ము 
నను గూడ సొందర గమునుచు కొజకొ 
పదిమంది దృష్టులు పడిన కంటక మంచు 
నూహించి కనబడకుండు కొజకొ 


వేణి కాంతల వెన్నంటి (వేలుచుండె 

లేక యుండిన నిధువన లీల కుపచ 
రించు నంగమ్ము లెదుటనే సంచునించ 
దాని కట్టుండ నె యుప, దవము వచ్చె ? 


ఈ సీసమున పథమ తృతీయ పాదములు వెంకటకా స్రీ గారివి. 
ద్వితీయ చతుర్ధ పాదములు తీరుపతిశా స్రీ గారివి. వెంకటశాస్త్రి గారు కామశాస్త్రము, 
తీరుపతిశాస్త్రిగారు మం్యతళాస్త్రము జోడించిరి. పదిమంది దృష్టులు పడిన కంటక 
మను పలుకుబడి పరమరమణీ మము. పద్మశయ్యయం దెక్చటను శైథిలి కను 
పట్టదు. ఉల్చే9క్షకు కొదువ లేదు. [పబంధ పద్యము చాడ్చున నున్నది. దొరవారు 
సంతోషించి, “దాని కట్టుండ నేయప్మదవము వచ్చె" ననుమాట పట్టుకొని 'ఉప్కద 
వమే వచ్చినట్టు చెప్పగలరా?" ఆని పృచ్చించిరట. ఆ మాటపై మటీయొక 
పద్యము జెప్పిరి. 


690 అవధాన విద్య 


మ. ఎదుటన్‌ న.ర్తిలునట్టి యంగముల కెంతేనిన్‌ నభాది క్షతా 
పద పల్మాజును గల్గుసంగతీని దా [బత్యక్షముంజూచి నె 
మ్మదిలో భీతిలి చాటుచోటనుచు సంభావించి వెన్నంటుచున్‌ 
బొదలన్‌ బోలును వేణి, లేకునికి దా ముందుండ కట్టుండునే? 
(కథలు-గాథలు. మూడవ సంపుటము.) 


సద్యమ యింత కల్పన వేసి పద్యము నిట్లు తీర్చి రసజ్ఞుల చిత్తము 
దన్సుట యథావకాశమ. గా సాధింపబడినది. 


ఆవధానవాణి నీరసపడుచుండెనని నిర్వేదించిన తిరుపతిశాన్రీ గారే లక్ష్మీ 
నరసాపురావధానమున, [పకృతావధానుల (పకృతావస్థ వర్ణింపగోరి నపుడు-- 


చం. పరువము దప్పుచుండినను బాయక నన్నిది వేచుచున్న దీ 
వరుసగ నెన్ని యేండ్లు గడపన్‌వలెనో యిక సన్న సింత మం 
చురుతరబుద్ధి పుట్టు నటు లుండియు రాజులు పిల్చినప్పుడో 
మజఅల జనించు దానిపయి మానని తీపి, శతావధానికిన్‌. 


అని సత్యము పలికిరి, అవధానికి సభల పట్ట గల తీపికి కారణము-లోక 
మున కవధాన పద్యముల పట్టగల తీపీ, ఎంత లేదనినను, అవధానకవితలో, అవ 
ధాని సమర్థడ్రైనపుడ, జిగియు బిగియ నండి తీును, 


అవధానశ్తక్తని గుణించి ఆకేపణ 


“లోక్రమందలి పలు వస్తువుల్‌ గొని యథావిథిగాగ సమస్త వృత్తముల్‌ 
కలయ రచించి యుంచి, తమకమ్మున నిప్పుడు గోరువారి కగ్గలమగ జెప్పు 
చుండుదురు గాని, నవీనముగా రచించువారలు' కారని కొందరు పండితు లాక్నే 
పీంపగా తిరుపతి వేంకట కవులు - “ఇల గల [పాణికోటులకు నెల్ల నొకానొక 
పద్య మల్లీనన్‌ గలుగును గోట్ట సంఖ్యకు నగణ్యము గాగను వృత్తముల్‌ 
జగంబులు సదునాలు గున్‌ దనదు పొట్టను బెట్టిన దేవుడైన దా నిలుపగ నేర్చునే? 
అటుల నిల్చెడు వాడును గల్లెనేని నిస్తులు డతడౌ నటంచు మడి దోచదు పాప 
మదే మొ కాని” అని సమాధానము చెప్పిరి. (నానోరాజ సందర్శనము ) 


సభలో నెవ్వ రేమడుగుదురో, యే వృత్త మడుగుదురో ముందుగ తెలియదు 

కనుక, సకల విషయములకు సకల వృ తములందు పద్యములు కట్టికౌని గట్టి 
చేసికొని పెట్టికొని యుండవలెను. నల్లి ముక్కును గుణించి చక్కని పద్యము 

ట లు 
చెప్పుమని యడుగవచ్చు ననుకొందము. కందమా? అట వెలదియా? తేట 
గీతియా? సీసమా? చంపకమా? ఉత్పలమా? మ త్తకోకిలయా? మహా సగ్గరయా? 
మరియొన్నో | పహతవృ త్తములున్నవి కదా! రకమున కొకపద్య మల్టి పెట్టికొన 

d స్‌ అలీ § మ్‌ ట 
వలెను. సరే. ఇంతయు సిద్ధపజచికొని యుండగా, ఎవరో నల్లి కాళ్ళను గుణించి 
లయ[గౌహి పద్య మడుగుదురు. అపుడేది గతి? “అయ్యా! మా చిల్లర దుకాణమున 
'మత్కుణ ఘోణ పద్యమున్నది కాని మత్కుణచరణ పద్యము లే' దనవలెనా! 
కష్టించి సకల విషయములును సకల వృత్తనులలో తయారు చేసికొని నిత్యోప 
స్థితముగా నుంచికొను మహానుభావుడుండునా? ఊండినచో కుక్షి నిక్షిప్త చతుర్దశ 
భువనుడగు (శ్రీమన్నారాయణుని కంచె ఘనుడనవలెకు 


అవధాన పద్యములు సద్యోనిర్మితములు కావను సందేహము తొలుతీ 
సంస్కృత విద్వాంసుల కే కలిగినది. సంస్కృత మున వాదీం[దక రి (వాసిన “కవి 


440 అవధాన విద? 


కర్పటిక' అను చిత కావ్యమున్నది. అవి సభలలో శ్లోకము లాశువుగా జెప్ప 
నుత్సహించువారి యుపయోగార్థము రఛింపబడినది. దాని మహిమ యిట్లు 
చెప్పబడినది: 


“'యత్నా దిమాం కంఠగతాం విధాయ 

[కీతో పదేశా ద్విదితోపదేశః 

ఆజ్ఞాత శబ్దార్థ వినశ్చయో౬పి 

శ్లోకం కర్రోత్యేవ సభాసు శీఘమ్‌.' (కవి కర్పటిక.) 


కవి కర్పటికను కంఠస్థము చేసి, ఓనమాలురాని చవట కూడ సభలో 
ఆశవ్చగా శ్లోకాలు వచింపగలుగునట, రాజసభకు బనికి వచ్చునేమో కాని, ఆ 
“కర్పటిక' ఆవధానఫభకు బనికిరాదు. 


తెలుగున మన కట్టి [గంధము గూడ లేదు. 


వివాహాశీస్సులు, అష్టాదశకావ్యవర్గనలు, [పళంసాభిళంసాత్మక పద్యములు 
వేలవేలు గల [గంధము శ్ర నీ కొప్పరపు సోదరకవులు తయారు చేసియుండి, సమ 
యోచితముగా నుపయోగించుచుండిరని (పతీతి కలదు, కాని, వా రా గంథము 
(పకటింప లేదు, |పకబించియుండినను అది కేవలాళకవితాపదర్శన సభలకు 
పనికి వచ్చునేమో కాని, అవధాన సభలకు పనికిరాదు, 


అవధాని యప్పటి కప్పుడే (ప్నానురూపముగా (కొత్త పద్యము కట్టి 
యుగ్గడించును, ఈ కార్యము దుర్భ ట మని తలచువారి అక్నేపణ ఆక్షేపణ కాదు. 
అభినుతీయ, 


శ్రీ వేంకటరామకృష్ణకవులు తమ కవితాధార చూచి, “ఇది ఆష్యపోక్రమ 
కాదు, (ప్రాత పద్యములు కంఠస్థము చేసి చదువుచున్నారు' అని సభ్యులు సందే 
హీంచనలెనని చెప్పిరి, 


షష్ట | పకరణము 441 


'వీసర వోఎకుండగ గవిత్వము జెప్పితి మేని, “యిట్టనా 

యాసముగా రచింపగలరా? యెవరేనియు, నింటియొద్ద మున్‌ 

వాసిన పద్యముల్‌ చదువ వచ్చు" నటంచును దోచగావలెన్‌, 
(రాజానురంజనము. పుట, 4) 


ఆంధ వాల్మీకి (శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు కొప్పరపువారి 
యవధానవిధానము నభినుతించుచు బలికిన పద్యము తదభిపాయము బలపజచు 
చున్నది 


కం. తడయరు (పశ్నం బడిగిన 
దడవరు పల్కులకు గాగ దడబడ రెపుడున్‌ 
నొడవుల మిడుకరు తోపక 
వడివడి వచియింతు మున్ను వల్లించి నటుల్‌. 
(కొప్పరపుకవుల యళోడిండిమము. ) 


అవధానమునకు కొన్ని గుర్తు లుండునా? 


ఉపాసనాబలము వలన అవధానము చేయనగునని భావించువా రెందరు 
న్నారో, వారికి నాలుగు రెట్టమంది కొన్ని గుర్తుల వలన అవధానము చేయనగు 
నని భావించు వారున్నారు. 


(్రీ కొమజ్జాజు వేంకట లక్ష్మణరావు పంతులుగారు అవధానులకు గుర్తు 
లుండునని యభి పాయపడిరి ఆటనట [పకటించిరి. 


భ్రీ నందగిరి శేషగిరిరావుగా రవధానవిద్యకు అవసరమగు గుర్తులు 
కొన్నింటిని గల్పించి. తడ్విద్యార్గుల కుపకరింపవలెనని యొక గంథము |వాసిరి. 
1918 సంవత్సరమున, “ఆం ధవాణీ రత్నమాల' సుమారు 180 పుటల కౌన్‌ 
సైజు [గ్రంథమును (బకటించెను. దానిపేరు 'అవధాన దర్పణము". ఆ [గంథ 
మును జూచి శ్రీ శేషాది రమణకవులు “శ్రీ కొమజ్ఞాజు వేంకట లక్ష్మణరావు 
పంతులుగారి వంటి విద్వాంసులు 'గుర్తులుండు' నని [వాయుట గణనీ యము కాదు 

కొని, నందగిరి శేషగిరిరావుగారి వంటి యవధానులు |వాయుట చింత మనిరి, 
(అవధాన మంజరి. తొలిపలుకులు,) 


(ఫ్రీ శేషగిరిరావుగారి వాద మిది: 

“ఒకసారి విన్నతోడనే నూజుఫంగతులు జ్ఞ ప్రియందుంచుకొనగల శక్తి 
కేవల చిత్తెకాగ్యము వలనం గలుగ నేర్చునా? కలుగుననుట కల్ప, దానితోబాటు 
మకష్యమా తుడు ఏ యాధారము లేకయే నూజు విషయములు వరుస దప్పకుండ 
బుద్ధి యందిముడ్చుకొనుటయు కల్పయే.' (అవధాన దర్పణము. పుట 8) 


శేషగిరిరావుగారు శతావధాన మొనర్పదలచి, నూజు గుజుతుల జం|తీ 
నొకదానిని తయారు చేసికొనిరట. ఆ జతి కంఠస్థము చేసికొనిరట. దాని 
సాయముశోనే కృతకృత్యులై రట. 


షష్ట పకరణము 448 


రావుగారి గుజుతుల జం తీ స్వరూప మిట్టుండును : 

100 నామములు (వాసికొని, (పతి నామమునకు తత్సంబం ధినామములు 
కొన్నిటి గూర్చికొని, మొదటిది స్థిరనామమని, తత్సంబంధులు కాఖానామములని 
గుర్తించి కంఠపాఠము చేయవలెనట, 


ఉదాహరణము = 


1, రాముడు, ఇది స్థిరనామమట. 
(క్రీరాముడు, బలరాముడు, పరపరాముడు, రామారావు, రామయ్య, 


రాఘవరావు అను పేష్టగల యిప్పటి మనుష్యులు శాభానామమ.లట, 


88, నక్ష! తములు. స్థిరనామమట. 
చుక గ్రాలు (అశ్విన్యాది ఆభరణ విశేషములు, బృహస్పతి మొదలగు 
[గ్రహములు శాభానామములట, 


‘G4, పాము, స్థిర నామమటీ, 
సర్పజాతులన్నియు (పెంజేరు, నల తాచు మొదలగునవి) ఆదిశేషుడు, 
శేషయ్య, ఆనంతం మొదలగు నరులు= ళొఖ్రానామము లట. 


“రక. చింతపండు. స్థిరనామమట 


చింతసండు, చారు, పులుసు - శాథానామములట, 


00, రోలు. స్థిరనామమట. 
రోలు, దీనిలో నూథనట్టివి శాక్రానామములటి, 


100. రోకలి. స్థిరనామమట, 
దీనితో దంచునవి కాభానామము లట: 


ఒకటీ నుండి నూజు వరకు తాను కూర్చిన స్థిరనామ శాభానామముల 
జం|తీ కంఠస్థముగా నున్నచో, శతావధాన మవలీలగా చేయవచ్చునట, 


444 అవధాన విద్య 


నూటు పేరులున్న వి కదా, నూటిలో మొదటిది రాముడు. రామునకు 
శాఖానామమలు కొన్ని కల్సింపబడినవి. ఆ కాఖల కుపమానములు కొన్ని 
సండర్భోచితమ:గా నవధానియే కల్పించికొనవలెను. 


శతావధానమున [పథమసంఖ్య రాముడు. శతతమ సంఖ్య రోకలి. మస 
లము* తొలి పృచ్చకుడుగాని. తుది పృచ్చకుడు గాని యే విషయ మడిగినను 
వారి (పశ్నములను అటు రామునకో యిటు రోకలికో యన్వయించి కథ యర్లి 
పెట్టుకొనవలెను. 


[పథమ పృచ్చకుడు సంజయగాంధి వై భవము వర్ణింపగోరె ననుకొందము, 
అఆప్పడీ రామ శబ్దపు గుంజకు సంజయగాంధి (పళ్నము కట్టివేయు బెట్టని తెల 
మొగము వేయగూడదు, తుపాకిగుండు తగిలి 'రామరామ' యనుచు | బాణములు 
వదిలిన గాంధి మహాత్ముని మనుమడు అని సంధించికొనవలెను. ఇది [పళ్న 
సంబంధి కథ, ఇకేవిధముగా పృచ్చకు డేవృ త్తమును గోరెనో ఆ వృత్తము పేరు 
ము| దాలింకా౮ న్యాయమున వచ్చునట్టాక కథ, పద్యమున మనమే (పాసాక్షరము 
నిత్నేపింతుమో దాని నెటుసటకొక కథ, అప్పటి కప్పుడల్టికొని ఆ గుంజకే కట్టి 
పెట్టవలెను. ఈ చిబ్టిపొన్టి కథలు చమత్కార |పధానములుగా నుండవలెను, 
చమత్కారము కొఅవడినచో చప్పున జ్ఞప్తికి రావట, 


శతావధాన పృచ్చక పంక్తిలో చతురశీలితమ పృచ్చకుడు “కె శేయి 
(్రీరాము నడవికి బంపించుట న్యాయమా? కంద పద్యమున జెప్ప'డని కోరెనను 
కొందము. 


జం| తీ (ప్రకారము 64వ సంఖ చింతపండు. దానిశాఖలు చారు, పులుసు. 
కై కళకు శ్రీరామునకు చింత పండుతో [పస క్రి కలుగదు. ఆడవికి చింతపండు 
నకు కొంచెము చుట్టరికమున్నది. ఏమి చేయవలెను? ఏదోఒకటి చేయక 
తప్పదు 


సద్యస్కల్పనతో కథ ఆల్టుకొనవలెను. ఆడెట్టన*చింకపండు' నుండి 'చి' 
చిన్న భార్య 3కే మ, “0” పట్టాభి షేశోత్సవముశకు సున్న చుట్టించి, “శీ తక 


షష్ట |పకరణము 445 


తనయునకు పట్టము గట్టింప నెంచి, 'పంకు' వంది వృద్ధుడగు దశర థునకు (పాణ 
సంకట స్థితి కల్పించి, కందకు లేని దురద చేమ తెందుకని మిన్న కుండక, భరతు 
నభీష్టమునకు నిజాభీష్ట మను పాసమని సాధించి అడవికి సీతారామ౨క్ష్మణు౨ను 
బంపిం చెను, స్వార్థ పరులికు తమ పోకడ న్యాయమని తోచును గదా! 


ఇట్టు చింతపండు నందు 84వ సంఖ్య, అయోధ్యాకాండ కథ, కందచేమ 
సామెతవలన కందపద్యము, మళూర్యపాసము-ఇన్నిటిని బిసికి స్మృతి పథమున 
బెట్టీకొనవలేను. ఇ3 దర్పణకారుని మకము తన్మతాను సారముగా మీది విషయము 
క ల్పింపబడినది. 


నవఠీతమ (పశ్నమునకు మన కల్పన వలదు, దరృణకారుగే సూ వించిన 
కల్చన చూతము, విషయము విస్పష్టమగును. 


99. తోలు, దానిలో నూజబడునవి దాని శాఖలు. 
(పశ్నము- 'ఆధునిక (్రాహ్మణులు దేశమున జేయవలసీన మేలు.’ 


“కథ _ జోటిలో బోసి మినప పప్పును రుబ్బుచున్న గిరయ్యయను 
(వొహ్మణుడు నన్ను జూచి, చూచితిరా? పంతులుగారూ! నా తెలివి నేడు జూడండి. 
గారె లెట్లు వండెదనో, _ మైదాపిండితో బొబ్బట్టుటుల జేసెదనో యని పలుక, 
ఇప్పటి |బాహ్మణులు జేసెడి మహత్కార్య మింతవరకు వచ్చినది. దీనికి నీవే కాని 
మేము సంతోషింపము అని నేను మాజుపల్కితిని.” 


(ఇందులో టోటీకి, మైదాపిండికి, ఇప్పటి |బాహ్మణులకు క్రీగీతలు 
పెట్టిరి.) 
టి 


జోలు 99 నెంబరు చెప్పును, మైదా మత్తేభమను జెప్పను. ఇప్పటి 
(బొహ్మణులు వ్యర్జ్యవిషయ మును జెప్పును, “మహత్కార్యము' మవర్గ |పాసము 
జెస్పనట. 


448 అవధాన విద్య 


జోటికడ గూర్చుండి పిండి రుబ్బు వైదిక బాహ్మణుడు భోగియగు 
నియోగి |బాహ్మణుడు, వారి వాలకీములు, ఉ క్తి పత్యుక్తులు, మనఃఫలక మున 
కెక్కించికొని భృదపజచికొనవలెను. ఈ కథాలతిక కదిపినవో అసలు డొంక 
తోచునది. 


పృచ్చకు డేసంఖ్యవాడో, ఆ సంఖ్య కోడిని డెప్పనో పేడ్రిని వెప్పునో, 
వాని యక్కరములు బట్టికొని (పళ్నానకూల చమత్కారకథ క ల్రించుకొనవలెను. 
కల్పిత కథలో | పథమచ్చేదము (పశ్నస్వరూపమును, ద్వితీయచ్చేదము వృత 
స్వరూపమును, తృరీయచ్చేదము (పాస స్వరూపమును చేటలో వెలగ పండ్డను బలే 
స్ఫుటముగా జూపగల |తిథావిభ క్ర కథాసుర క్ర వాగ్నంధము నవధాని నిమిషార్థ 
కొలమున మనఃకమలమున గల్బించుకొనవలెను. తత్కల్పనము సుస్థిరముగ 
జ్జ ప్రియందుంచికొనవలెను, 


గుర్తు లనగా సివియేనట. 


ఇట్టి గుర్తుల బలముతోనే యెల్టరు నవధానములు చేయగలుగుచున్నారట. 
ఇదీ నందగిరి శేషగిరిరావుగారి సిద్ధాంతము. 


వాస్తవమున కిట్టి గుర్తుల పద్ధతి కనిపెట్టి (పచారము చేసినవారు విదేశీ 
యులే, 


ROBERT H. NUTT అను విద్వాంసు డొక|గంథము [వాసి (ప్రకటిం 
చెను, దాని పేక “HOw 10 Developa Good a Memory.” అతడును, 
శతావధాన | పయోజన ముద్దేశించి కాదు కాని నూజుపేరుల పట్టిక నొకదానిని 
తయారు చేసెను వాని నతడు 187 ంrd$ ఆన్నాడు, 


1. Alarm Clock, 2. Trousers, 8. Chair, 4. Table, 5. 
News Paper, 6. Automobile, 7. Policeman, 8. Revolving 
door, 9. Mail Box, 10. General-Delivery Window, 11. Side 
walk, 12 Elevator, 18. Floor, 14. Doctor, 15, పకకే... 
29, Pigs .... 8 Hotel .... .... 100. Sailfish, 


షష [ప్రకరణము 447 
థి 


ఈ పట్టిక కంఠస్థము చేసికొన్నచో, తత్సహకారమున నేనియెన జ్ఞప్రియం 
దుంచికొనవచ్చునట ఉదాహరణము. 


1. London, 2. New York, 8. Tokyo, 4. Berlin, 6. 
Moscow- ఇవి సంచ మహా నగరములు. వీసిని వరుసగా జం త్రిలోని 


1. Alarm Clock, 2. Trousers, 8. Chair, 4, Table, 5. 
News Paper ఆను నామమలకు జోడించికొనవలెను, 


అయిదవది Moscow. దీనిని అయిదవ Key word అగు Newspa- 
per తో సంధించు టెట్టనం “001 news paper, the Five Star Final, 
is covered with moss and a cow is lying on top of it, chew. 
ing at the moss and eating up the paper. This isa moss- 
cow. The head line on the news paper reads Five-Year Plan 


for Moscow-News-paper”. 


ఇది పద్దతి, News paper ను పట్టుకొన Moscow పట్టణను జుట్టి పెట్టి 
కొని సాధించుట, 


ఈ మహాశయు డిటె పెద పెద్ద సంఖ 


ది పెద్ద లు గుర్తు పెట్టుకొనుటకు గూడ 
సూత్రమును గూర్చెను, 


Qe 
ట్ర 


7199 ఇదియొక టెలిఫోను నెంబరు. అతని జంత్రిలో ఈ సంఖ్యలకు 
[గమముగా 7. Policeman 1. Alarm 01066 8. Revolving door 
9. Mail Box ఉన్నవి. ఈ నాలుగింటికి పరస్పర సంబంధము లేదు, సంబం 
ధము కలుగులాగున చమత్కార కల్పన యొకటి చేసికొనివలెను. ఆ కల్పనచే 
సిద్ధించు దృశ్యము మనఃఫలక మున నచ్చొ త్తినట్టు చెదరని ముదయై భాసిల్స 
వలెను, అప్పుడది స్థిరపడును. ఆంగ్లేయ [గంధక ర్హృకృత కల్పనాచమత్కారము 
చూడుడు, 


448 అవధాన విద్య 


“Close your eyes and see a policaman throwing an 
Alarm clock through a revolving door and hitting a mail 007. 
Visualize every bit of the scene clearly-the policeman’s brass 
buttons dazzlingly bright, the shattered glass as the alarm 
clock crashes through the revolving door and the broken 
mail box surrounded by spilled letters. If the image is vivid 
enough you will never forget the number 7189.” 


కల్పన చేసికొనుటకు 90 సెకనుల కాలము చాలునట. 


ఇతడును మన శేషగిరిరావుగారును, (గంథగత విషయములను బట్టి 
సగ్మోతు లనుటకు సందియము లేదు. 
(How to Develop a good Memory-By ROBERT H. NUT |) 


ఈ గుర్తులు మనసులో నిల్చునా ? 


ఒకడు మహా నగరమున నొకచో బస చేసెను. బసనుండి బయటకు వెళ్ళి 
తిరిగి వచ్చుట కష్టమని యొక యపాయ మవలంబించెను. చేతిసంచినిండుగ చిల్లర 
నాణెములు సం్యగహించికొని, దారి పొడవున మలుపుల కడ చల్చుకొనుచుబోయెను. 
తిరిగి వచ్చునపుడు జనసమ్మర్షవీథులలో తాను బోసిన కాసులే తన వచ్చిన తోవ 
జూపగలవని యతని విశ్వాసము. పోసిన కాసులు కాశిలో గూడ నుండవు గదా. 
ఆ గుర్తుల నమ్ముకొని శతావధాన మొనరింపగడగు కవి, ఈ కొసులు నమ్ము కొని 
మహానగరవీధులలో గమ్యము జేరదలచు (ప్రవాసి యేకరాశివారు. 


సము దగర్భమున శతసహ్మ పయోజనములు (ప్రయాణించి, పరస్థరిమున 
గొంతకాలము నివసించి, తిరిగి సరిగా స్యస్థలమున కేగు మత సజొతులున్న వి, 
ఆకాశమునందు సిరంతర |పయాణము చేయుచు, ఖండాంతరముల కేగి, అక్కడ 
గొంతకాలముండి తిరిగి స్వస్థలమునకు సూటిగాబోవు సక్షిజాతులున్న వి. చేపలు 
దారి పొడవున జలములలో నొకరకమైన దవపదార్థము నిసర్జించుదు వచ్చునని, 
తీరిగి పోవృునప్పుడు ఆ (దవ పదార్థ గంధమునుబట్టి చక్కగా బోగలుగునని పరిశో 


షష్ట (ప్రకరణము 449 


ధకు లూహించుచున్నారు. పక్షులును అదేపని చేయునసి యూహ. జలములలో, 
గాలిలో ఎంత సంక్షోభము చెలరేగుచుండును! చేపలు, పిట్టలు విసర్జించిన తానవ 
గంధ రేఖ అక్షతముగానిల్చి వానికి షణ్మాసానంతరము ద్రికృదర్శక ముకాగలుగునా? 
అవును, ఆ గులుతులు జలతరంగవాయుతరంగ పహతములై జర్జరితములు కావు, 
రూపణిపోవు. ఆవధాని యేర్పజచికొనెడి విచ్చితపు గుర్తులు గూడ ఏతాద్భుక్ట్సితి' 
మంతములందురా * 


“వాడు జ్వరముతో చావలేదు. యం, తాలు మోయలేక చచ్చినా! డని యొక 
నానుడి కలదు. ఈ విధాన మనుసరించు నవధానులు పృచ్చకుల చేతిలో చావరు: 
తాము [(తవ్వికొన్న విపరీతపు గథల గుర్తు గ ర్రమునబడి గిలగిల తన్నికొని : 
చతురు. 


శతావధాన |పళ్నము లెక్కడ ! పృచృక జనసంఖ్యను బట్టి పట్టికనుండి 
కైకొను స్థీరనామ మెక్కడ ! దాని కాభానామముఅతో కథ లింపుగా నల్రికొను 
చెక్క ! కథలో వర్ణ్యవిషయ వృత్తనామ |పాసవర్ణ విశేషములు పొదిగించు.. 
చెక్కుడ ! నిమేషార్థ కాలకల్సితమైన యేతత్సర్య కథాబంధము లన్యోన్యసాంకర్య 
మంది అస్తవ్యస్తములు గాక, ఆలానబద్ధ స్తంభేరమ క్రమమున, బాదుకొని 
మనోఒంబరమున గట్టిగా నిలుచు బెక్కడ ! హుళక్కి.. 


EUSTACE MILES అను పాళా చత్య పండితు డిట్టు హెచ్చరించెను: 


“Do not apply any system if you can do without it. 
Do not apply any system if it does not suit you as indi- 
vidual.” (MEMORY SYSTEMS). 


“నీవు స్వయముగా నిర్వహింపగలిగినపుడు ఇతర పద్ధతి నెత్తిన బెట్టికొన 
వలదు. వెయ క్రికముగా నీకది యనువుగానపుడు దాని జోలికి బోవలదు.' 


అవధాని పరంపర 


ఆద్యతనావధాన విధానమునకు శ్రీకారము చుట్టిన మహామనీషి శ్రీ మాడభూషి 
వేంక టాచార్యులవారు, 


ఆచార్యులవారు ఆదికవి వాల్మీకి వంటివారు. కవికులగురుడు కాళిదాసుడు 
“మణౌ వ|జసముత్కీర్లే సూతస్వ్యేవాస్తి మే గతిః అన్నాడు. (రఘువంశము 
1.4) [తోవ యేర్పజచినవాడు గురుడు : ఆ (తోవ వెంబడి నడిచినవాడు 
శిష్యుడు, 


ఫ్రీ తిరుపతి వేంక టేశ్వరు లాచార్యులవారి తోవ ననుసరించిరి, 


వీరి మాటలే పద్యములు. పద్యములే మాటలు, వీ రెక్కడ బస చేసిన 
అక్కడ గుంపులు గుంపులు. దర్శన మబ్బిన చాలు ననుకొనువారెందరో 
యుండిరి. ఆ తిరుపతి వేంక టేశ్వరుల కెందరు భ కులున్నారో, యీ తిరుపతి 
వేంక చేశ్వరుల కందరు శీష్ము లున్నారు. శిష్యుఅలో నూటికి తొంబది తొమ్మిది 
మంది యేకలవ్యశిష్యులు. అందరిలో శిరోమణి (శ్రీ శివరామశాన్ర్రిగారు. వృద్ధులైన 
గురువు లాయన పై నవథానక వితాసా మాజ్యథార ము నిలిపిరి. 


(ఫ్రీ శివరామశాస్త్రి గారును వృద్ధులె, తాళ్ళపూడి శతావధానస భారంభమున- 


చం. తిరుతి వేంక టేశ్వరులు దేశము లెల్టను (దిప్పి (తిప్పి య 
బృ్బురముగ నాదువీపునను మోపిన మోసితి, దాన జేసి దు 
ర్భృరమగు నుబ్బసంబు తన భారము మోపిన మోయుచుంటి నీ 
బరువిక వీడ నెంచెద నెవండు కనంబడ డోవధానమా! (అవధాన భారతి.) 


అని నిర్వేదము వెలిబుచ్చిరి. 


షవ్ష (ప్రకరణము 451 


ఊరూర నుల్చిగడ్డ కొకడుగా నవతరించి, అహం|బహ్మీభవించి, ఆపకవిత 
గుప్పుచు, నవధానచ క్రము |దిప్పుచు నట్టహాసము చేయ నుద్దండులు తండోప 
తండములుగా నుండినను వారెవరును 'ధురంధరులు' కారని శాస్త్రిగారి తలంపు. 


బెజవాడ శతావధాన సభలో వారు నుడివిన సీసము జదివిన నొడలు. 
జలదరించును. 


సీ, శతవధాన విధా విళారదుండౌచు భా 
రతము రచించు “ధర్మన్న ' వలన 
వసుచరితాఖ్య ప్రబంధ మ్ము (వాసి, వి 
స్ఫూర్తిమై దగు 'భట్టుమూ ర్రి' వలన 
అతులితమైన మా యాస్థాని కెక్కిన 
సరిసుండు 'వేంక టాచార్యు' వలన 
రావు గంగాధర రామభూపాలు వి 
ద్వరులు “దేవులపల్లివారి' వలన 


సరస తిరుపతి వేంక టేశ్వరుల వలన 

జాలు వాణిన యవధాన జాహ్నవీ ప 

వాహ మింతింతయె పాటి, వజలి యిపుడు 

కొకవుల పౌలబడి “సైడు కొల్య' యయ్యె, (అవధాన భారతి ) 


ఈ పద్యమున బేర్కొనబడిన యవధానులలో ‘'సరసుండు వేంకటా 
చార్యుడు." “సరస తిరుపతి వేంక టేళ్వరులు' విశిష్టులు, సరస శబ్దము కేవలము 
యత్యర్ణము నిలుపబడినది కాదు, ఆవధాన గంగను రాజాస్థాన రంగమున దింపిన 
మాడభూషి భగీరథుడు. భాగీరథిని (మింగి, లోకమున వెలయించిన చె్టిపిళ్ల 
జహ్ను వు. ఆ జాహ్నవి చిక్కి కృశించి, నేడు 'సెడు కాల్య' మైనదట్‌, 


మాడభూని వారి వెనుక, వారి శిష్యలమని పేరు చెప్పికొని ముందుకు 
వచ్చిన యవధాను లెవ్వరును లేరు, 


462 అవధాన విద్య . 


దేవులపల్లి సోదరుల పేరు నిలుపుటకు రంగ మెక్కిన ఛా(తులును 
గనరారు. 


కాగా, తీరుపతి వేంకటేశ గిరుల కాలమున వారితో పోటీపడిన వారున్నారు, 
వారిలో ముఖ్యులు = థ్రీ క్రొప్పరపువారు, శ్రీ వేంకట రామకృష్ణ కవులు, 
కొప్పరపు సోదరకవులు “అపకవి చ|క్రవర్తులు' అనెడి బిరదముతో పెకి నచ్చిన 
వారు. అవధానవిద్యయం దతీరథులు కారు, వారికి చట్టులే లేనట్టులున్నది. 
వేంకట రామకృష్ణుల యంతేవాసుల యడయు బొడయు నగుపదదు. 


అవధాను అవరు? 


ఎక్కడనో యేదోయొక కళాశాలలో, ఒక్కసారి పర్యవేక్షకపండితస మక్ష 
మున బి.ఏ. పరీక్ష (వాసి, డిగీ సర్గిఫికెటు సంపాదించుకొన్న వ్యక్తి, యావ 
బీనము బి,ఏ.గా చెలామణియైనట్టు, ఏకె కావధాన్నపదర్శనమ్మాతమున 'అవధాని' 
బరుదము దగిలించికొని యలరారు నకుతోభయమహాశయు లున్నారు. (శయము- 
చెయ్యి. మహాశయులు = పొడుగుచేతులవారు) అట్టివారిలో గొందరు గట్టివారును 
ఉండవచ్చు. అందరి పేర్ద పట్టిక తయారుతేసి (ప్రకటించుట దుర్భ టమ. 


'ఆయ్యా! నేను అవధానుల నామధేయముల పట్టిక కూర్చుచున్నాను. 
అవధానులగువారు తమ ఆడసు తెలుపవలె, ననీ దినపతీకాముఖమున నభ్యర్థించి 
నచో కొలలుగా నుత్తరములు వచ్చును. ఉత్తర మేయారినుండి వచ్చెనో ఆ 
యూరికి బోయి విచారించినచో, 'ఆ వ్యక్తి యవధానియని మాకు తెలియదు. . 
అవధాన మెక్కడ చేసెనో మేము చూడలే' దందురు నూటికి నూజు తేలిపోవునని 
కాదు, ముప్పాతికకు బై గా తేలిపోవును. కనుక పట్టిక గూర్చుట పొసగదు. 


ఓక్క యవధాన్నపదర్శనముతో నొక యవధాని యియతత్త తెల్టిము కాదు. 
పది యవధానముల సద్యముల సంపుటి వెలువడవలెను, అప్పుడు సరకు బయట 
ఐడును. ఈ యనధాని చేతిలో శబ్బార్థసంపద యెంతయున్నది? ఇతని శయ్య 


షష్ట (పక రణము 458 


యెట్టిది? రీతి యెట్టిది? కల్పనా క్రి, శాస్త్రపరి చితి, వాకృమత్క్భృతి యేది యెంత 
మాతమన్న విషయము నతని పద్యములే వెల్లడించును. 


అవధానపద్య[ గంథసంపుటములను బట్టీ ఆవధానుల నామధేయములు 
నిర్ణయించికొనవలెను. తమకు తామే 'ఆష్టావధా'ని యని శతావధాని యని పేరు 
పెట్టికొన్న వారుందురు. ఆట్టివారి పేరు పట్టిక కెక్కించుట తగదు. 
ట్‌ ట్‌ బట 


శిష్యభుజస్క.ం౦ధమున బరువు మోపి, ఆక్యాసము బొందు నదృష్టము 
శివరామశాస్త్రి గారికి గలుగలేదు. తరువాత వారు సన్న్యసించిరి. 


ఆవధానులు పుట్టుచుందురు, ఛందోవాణి నృత్యము చేయుచుండును. ఎవడో 
యొకడు వ్యుత్పన్నుడై పెకి వచ్చుచుండును. ఈ రీతిగా నవధాని పరంపర 
ఆవిచ్చిన్నముగా సాగుచుండును, ఆగదు. 


అ న అ మ లం 


॥ [క్రీడార్థమో వాదార్ధమో విద్వాంసులు తమ చేతిలోని విద్యల (పదర్శించుట 
ప్రామినుకులు వెలుగునకు వచ్చిన_నాటనుండి కలదు, 


_వాత్స్యాయనుడు పేర్కొనిన చతుష్షన్షి కళలు గటచుట పురుషార్థపరమ 
(పయోజనమని (ప్రాచీనుల మతము. 


చతున్షష్టి కళానిష్టాతయై శీల రూప గుణాన్వితయగు వేశ్య గణిక్నాపళస్తి 
బొంది, మహాసభయం దుచితాసనగౌరవము బొందునని వాత్స్యాయనర్షి వచనము, 
కళాకుళలయు, శీల రూప గుణాన్వితయునగు మధురవాణి మహాజనసభయందు, 
మహారాజహృదయమునందు పీఠము సంపాదించుకొనెను. (శీలమ్‌-సుస్వభావః) 


చతువ్షష్షి కళావృక్షమునుండి వాజ్మయశాఖ వేుపడి, చతుర్విధ కవితా 
వృక్ష రూఢిగాంచెను. చతుర్విధకవితావృక్ష మునుండి ఆపక ఏతాళాఖ విగివడి, అవ 
ధాన విద్యావృక్షము వెలసెను. 


అవధాన విద్యావృక్షము ధారాశాఖము, ధాగణామూలము, ధైర్య: పకాశము, 


అభినవ సండితరాయ విఖ్యాతుడు శ్రీ మాడభూషి వేంకటాచార్య విద్వచ్చేం 
ముడు మెధిష్ణుడు. తదుపజ్ఞయే అవధాన విద్యామూలబలము పుంజికొనజే సెను, 


(శ్రీ తిరుపతి వేంక టేశ్వరులు ఏత దవధానవిద్య తెలుగునేల నాలుగు చెజ 
గుల బహు ఫాసంతానదంతు౨ తమైన నయ గోధ మహానృక్షము గా ఏ సరి స్ధిజ్రేసిన 


కొర ణజన్ములు. 


ఆ కింకవీం ద ఘటాపంచాననులు తీర్చిన మార్గమే సకలోపాధేయమై 
సన్నుతి పాతమైనది. 


షష్ట (ప్రకరణము కీర్‌క్‌ 


అవధాని గడియకు నూజుపద్యములు ధారాళముగా జేప్పగలడు, దినము 
నకు ఒక [ప్రబంధము న శ్రమముగా రవింపగలడు. 


అష్టావధానము కంచె శతావధానము (పకృష్ణవిద్య. అష్టావధానులలో 
నూటికొకడు శతావధాని యుండును. 


అష్టావధాని కొవించు అష్టావధానము కంటె శతావధాని కావించు అష్టాన 
ధానము రమ్యతరముగనుండును. 


అవధానపద్యములు చప్పగా నుండుననుట ఆర్థములేని మాట. తత్కాల 
మున కవికి తోచెడి కల్పన, కల్పనకు జీవమువోయు నుక్తివై చితి అచ్చముగా 
వెయ క్రికములు. తత్కవి సంస్కార ముబట్టి యుండును. ఒక కవియొక్కకూడ్పు 
నిసర్గమధురముగ నుండును : ఒక కవియొక్క కూర్పు పుర్ణ విజీచినట్టుండును. 
పద్యము చప్పబడుటకు నిలుకడ లేమి కారణ మనుకొనుట పొరపాటు, నిలుకడ 
సాధించినవాడే కదా అవధాని! సత్కవి కృతావధానమునందు “శతమున కన్ని 
పద్యములు చక్కగనుండు నసంశయమ్ముగన్‌ / 

అవధానవిద్య సకలవిద్యలకు శేఖరీభూత మైనవిద్య. 


ఈ (గంథమున అష్టావధాన శతావధాన విధానములు, తన్నిర్భహణ 
సంబంధి సాధకబాధక విషయములు మూలముట్టుగా పరికీలింపబడి నవి. 


తిరుపతి వేంళటకవుల ఆష్టావధాన విధాన “మిద మిళ్ట'మని సోపపత్తి 
కముగా నిరూపింపబడినది, 


ధార ణమాత్భకొ విషయవిశేషములు అనేక [గ్రంథ ములనుండి [గహింపబడీ 
చర్చింపబడినవి, 


అవధాన విద్యారంగమున నా గడించిన పాతికయేండ్డ అనుభవపరమార్థ ము 
కనువెలుగుగా, అవధానిక వాజ్మయము యథాశ క్తి శోధించి, నా బుద్ధికీ ఆందిన 
మట్టుకు గహించి యీ సిద్ధాంత గంథము నిర్మించితిని. 
ఇది మత్క్మమిఫలము, సదసద్వ్య క్రి హేపవులు సత్భాదయవిద్యనృణులు 
గుణదోషములకు |పమాణము, 
న్వ స్తీ 


క 9 ఫు 


పసక్త |గంథ సూచిక 


ఆప్పక వీయము. 
అభిజ్ఞాన శాకుంతలము. 
అమరకోశము. భింగాభట్టియ గురుబాల్యపబోధికా సహితము, 
అర్క (వకాళము. రానణకృతము. 
అవధాన దర్పణము. నందగిరి శేషగిరిరావు, 
అవధానాదర్శః. పీకుపాటి చిదంబరశాని. 
అవధాన భారతి. వేలూరి శివరామశాని. 
అవధాన మంజరి, [ప్రతాప వేంక టేశ్వరకవి, 
అవధాన యాత. కాశీ కృష్ణాచార్యులు, 
ఆవధానవాణి. పులివ ర్తి శరభాచార్యులు, 
అవధాన సారము. రాజశేఖర వేంకటశేషకవులు. 
(దుర్భాక రాజశేఖర శతావధాని, గడియారము వేంకట శేషళాన్తి.) 
. అష్టదిగ్గజములు. అష్టదిగ్గజ వర్గంత్యుత్సవ సమితి. 
అష్టావధానము. మం|తి_పెగడ భుజంగరావు. 
ఆంధప తిక స్వర్ణోత్సవ సంచిక, 
ఆంధ శబ్బచింతామణి నన్నయ. 
ఆంధ సంస్థానములు సాహిత్యపోషణము, ఆచార్య తూమాటి దొణప్ప, 
. ఆముక్త మాల్యద, (శ్రీకృష్ణదేవరాయలు. 
అము _క్రమాల్యదా సంజీవనీ వ్యాఖ్య. వేదము వేంకట రాయశాన్త్రి. 
ఆస్‌ కవితలు, .ఆవధానములు, చాటువులు డా. శె. అవకా 
ఈనాడు. దినపత్రిక. 
ఉత్తర రామచరిత నాటకము, భవభూతి. 
ఉదాహరణ వాజ్మయ చర్మిత* నిడుదవోలు వేంకటరావు. 


ని 
pe 


£ 


(పక ౩ము కీర్‌ 


ఉద్భటారాధ్య చరిత. తెనాలి రామలింగకవి. 
ఉషాపరిణయము. రంగాజమ్మ 
ఏకావళి, విద్యానాథుడు, 
ఏకాక్షరీకోశము. 
బౌచిత్య విచార చర ఎ* క్నేమెందుడు. 
కథలు = గాథలు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. 
కర్ణాటకొం| ధ సాహిత్య చరిత. రత్నాకర శంకరనారాయణరాజు, 
కళాప్తూర్జోదయము, పింగళ సూరన్న. 
ఫ్‌ కవిసింహ. గర్జితములు, చెళ్లపిళ్ల శ వేంకటకాన్తి. 
కాశీసహ్మసము. తిరుపతి వేంకటీయము. 
కావ్యాదర్శము. . దండి. | 
కావ్యమీమాంస, రాజశేఖరుడు. 
కొవ్యాభింకొర సంగహము. సన్ని ధానము సూర నారా యణకొన్ట్రీ వివరణము 
కావ్యాలంకార సూతనృ శ్రీ, వామనుడు, 
_. ఇొశీకృష్ణాభార్య సంస్కృత స్నా మాజ్యము.. 
కాశీ ఖండము., (శ్రీనాథుడు. 
కిరాతార్థనీయము, భారవి. 
కుమార సంభవము. కాళిదాసు. 
కొప్పరపు సోదరకవుల అవధానములు, 1. భాగము, 2. భాగము, 
గుంటూరు సీమ పూర్వభాగము, ఉత్తర భాగము. తిరుపతివేంకటీయము, 
గృహలక్ష్మి. సంచిక, 
ఘటీకాచల మాహాత్మ్యము, తెనాలి రామకృష్ణకవి 
చందాలోకము.,.. 
చమత్కార కవిశ్యము. గాడేపల్లి. న! 
బాటుప్లధ్య మణిమంజరి, వేటూరి, [పభాకరళాస్త్రి సంకలితము.. 
చాటుపద [| ర త్నాక రము, దీపాల పిచ ఎయ్యళాన్రి. 


458 


అవధాన విద్య 


జయంతి. సంచిక, 

జయమంగళ టీక, యళోధదడు. 
జాతకచర్య. చెళ్లపిళ్ల వేంకటళాన్త్రి. 

జైమిని భారతము. పిల్లలమజ్జి పీనవీరభ|దకవి. 
జ్యోతీష విద్యా పకాశిక . ఆకెళ్ళ వెంకటళాన్తి. 


తారోశకాంకము. శేషము వేంకటపతి. 

తిక్కన సోమయాజి విజయము వేదము వేంకటరాయశాశ్ర్రీ 
తిరపతికవి జీవిత సం గహము- కవిపు తుడు దివాకర్ణ వేంకటావధాని. 
తెలుగు సమస్యలు, వావిళ్ల: 

దశరథరాజనందన చరిత. మజింగంటి సింగరాచార్యులు. 
దశరూపకము. ధనంజయుడు, 


. దక్షీణామూ రీ ధ్యానము. కజ్జా వేంకట సుుబహ్మణ్య వ్యాఖ్య. 


దివాకరా స్తమయము. చెళ్ళ పళ్ల వేంకటళాన్త్రి 

నరసారావుపేట అష్టావధాన లఘు; గంథ్రము. తిరుపతి వేంకటియము. 
నవ్యాంధ సాహిత్యవీథులు, కుజుగంటి సీతారామభట్టాచార్యులు. 
నాట్యశాస్త్రము. భరతముని, 

నానార్థ రత్నమాల. ఇరుగప దండనాథుడు. 

నానారాజ సందర్శనము తిరుపతి వేంఠటీయము. 


న వాజ్మయమి తులు, టేకుమళ్ళ కామేశ్వరరావు. 


నేనూ మా తిరుపతి, చెళ్ళపిళ్ళ వేంకటకాన్రి. 
పండితారాధ్య చరిత పాల్కురికి సోమనాథుడు. 
పాండురంగ మాహాత్మ్యము. తెనాలి రామకృష్ణక వ్‌. 


పారిజాతాపహరణము. ముక్కు తిమ్మన. 
పిసుపాటి. చిదంబరశాన్ర కీవిశచరిత, అవధాన సాహిత్యము. 
పెద్ద బాంశిక్న వావిళ్ళ. 


నష్ట ప్రకరణము $59 


(పతాపరు ద్రీయము. విద్యానాథుడు. 
[పబంధరాజ వేంక దేశ ర విజయవిలాసము. గణపవరపు వేంకటపతి. 
(ప్రబోధ చం దోదయము. కృష్ణమి కుడు 
(పటోధ చంద్రోదయ [ప్రబంధము నంది మల్పయ, ఘంట సీంగయ. 
(పభావతీ (ప్రద్యుమ్న నాటకము, తిరుపతిళాస్త్రి, వేంకటశాస్త్రి 
(పళ్నో పనిషత్తు. 
బంగారు పద్యములు కొక్కొండ వేంకటరత్నము పంతులు. 
బందరు శతావధానము, కాశీ కృష్ణాచార్యులు, 
బృహజ్ఞాతక ము, వరాహమిహిరుడు. 
(బౌణ్య తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, 
భగవర్గీత. 
భరతాభ్యుదయము మాడభూషి వేంక టాచార్యులు, 
భారతి, సంచిక, 
భావతరంగములు. చిలుకూరి రామభ దళాన్తి. 
భీమేశ గర పురాణము. (శ్రీనాథుడు. 
భూషణ కిరణాన రామరాజభూషణ సాహిత్య పరిషత్తు. 
భోజరొజ చరి[తము. 
మల్లినాథసూరి జీవితము, రచనలు. 
మహిష శతకము, వాంఛేళ్యరుడు 
మీగడ తరకలు, వేటూరి |ప్రభాకరశాన్రీ. 
మృచ్చకటికము. హదకుడు' 
మేఘసందేశము, కాళివాసు, 
మేదిని నిఘంటుపు. 
యయాతి చర్మిత పొన్నిగంటి తెలగన్న 

, యూదవ రాఘవ పాండవీయము. నెల్లూరి రాఘవకవి. 

.. యూనాని వైద్య దార్భ్యవృద్ధి బోధిని. 


అవధాన విద్య 


రఘనాథాభ్యుదయము. గడియారము వేంకటశేషకాన్రీ. 


. రఘువంశము, కాళిదాసు. 


రామేశ్వర మాహాత్మ్యము, ఏనుగు లక్ష్మణకవి. 


లక్షణ. దీపిక, వార్తాక రాఘవక వి. 


లక్మణరాయ వ్యాసోనశి, కొమజ్జాజు వేంకట లక్ష్మణరావు పంతులు, 
వరాహపురాణను. నంది మలయ, ఘంట సింగయ. 
వరాహపురాణము. హరిభట్టు. 

వసుచరి త. రామరాజభూషణుడు. 

నసుచరి త ఏమర్శనము, నజ్జలి చినసీతారామస్యామి, 

నస్తుగుణ దీపిక. 

వాత్సాయన కామసూ తములు. 

వానమామలాష్టావధాన: లఘుగంథము, తిరుపతి వేంకటీయము, ' 
వాల్మీకి చరిత్రము, రఘునాథరాయలు. 

విక్రమ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. 

వికమార్క- చరితము. జక్కన. 

విక మసింపాపుర మండల సర్వస్వము. 

విజ్ఞాన సర్వస్వము. తెలుగు భాషాసమితీ 

వేంకట రామకృష్ణ (గ్రంథమాల, 

వేదాంత పంచదశి. విద్యారణ్యస్వామి. 

వేమన పద్యాలు. 

వేయి పడగలు. విశ్వనాథ సత్యనారాయణ, 

వై జయంతి. యాదవ్యపకాపుడు, 

శంకర విజయము, మాధవాచార్యుడు, 

శాంకర |బహ్మసూ[త భాష్యము. 

శతావధాన (ప్రబంధము, (పథమఖండము, సి, వి. సుబ్బన్న. శతావధాని, 
శతావధాన | పబంధము. "ద్వితీ నుఖండము. సీ, పి, సుబ్బన్న శతావధాని. 


షష్ట (ప్రకరణము |... 


శతావధాన సారము. తిరుపతి వేంఠకటీయము. 

శ బభేద (పకాశః, పురుషో త్తమదేవుడు. 

శబ్ద రత్నాకరము. బహుజనపల్లి సీతారామాచార్యులు, 
శబ్దార కల్పతరువు, మామిడీ వేంకయ్య, 

కార దాధ్వజము, ్రీవాత్సవ. 

శివరాతీ మాహాత్మ్యము, (శ్రీనాథుడు, 

ీవానంద లహరి. ఆదిశంకరులు. 

శ్రీకృష్ణ కర్ణామృతము, 

శ్రీకాళహస్తి మాహాత్మ్యము. 

శ్రీనాథ కవితాసమీక్ష, చిలుకూరి పావయ్యశాన్రీ, 

(శ్రీనాథ మహాకవి. బండారు తమ్మయ్య. 

(శ్రీనివాస విలాసము, తిరుపతి వేంఠటీయము, 
(శ్రీమదార్యధమహిభారతము. కవి తయ, ప్రణీతము; 
శ్రీమదు త్రర రామాయణము. కంకంటి పాపరాజు. 
శ్రీరామాయణసార కావ్యము. మధురవాణి, 

షోడశకుమార చరిత. వెన్నెలకంటి అన్నయ్య, 

సంగీత రత్నాకరము. 

స్మృతి. విజయపురి, 

ంస్కృతవాజ్మయచరి త. మల్లాది సూర్యనారాయణశాన్త్రి. 
సకలనీతి సమ్మతము, మడికి సింగన, 

సాహిత్య దర్పణము. విశ్వనాథ కవిరాజు, 
సాహిత్యోపన్యాసములు, ఆంధ్రపదేశ్‌ నప అకొడెమి. 
సారస్వత వ్యాసములు, 

సుభాషిత రత్నభాండాగారము. నిర్ణయసాగర ము దాశాల, 
సువృత్త తిలకము. శేమేం దుడు. 

సవిత కాకీరస్మినము. = | 


స 
స 


402 


అవధాన విద్య 


స్వప్న పకాశిక 

స్వారోచిష మనుసంభవము. అల్లసాని పెద్దన, 

స్వీయచరి తము. కందుకూరి వీరేశలింగము పంతులు. 

స్వర్గానికి నిచ్చెనలు. విశ్వనాథ సత్యనారాయణ, 

సొందర నంద కృతిసమర్చణ పద్యములు. కాటూరి వేంక టేశ్వరరావు, 
హంస వింశతి, ఆయ్యలరాజు నారాయణామాత్యుడు. 

హర్షచరితము బాణభట్టు, 

హరివంశము. ఎజ్జా పెగడ, 

హరిశ్చం[ దనలో పాఖ్యానము. భట్టుమూర్తి. 

హోరావళి. పురుషో తమదేవుడు. 


HISTORY OF REDDY KINGDOMS. BY MALLAM_- 
PALLI SOMASEKHARA SARMA. HOW TO DEVE. 
LOP A GOOD MEMORY. BY ROBERT H. NUTT. 
MEMORY-EFFICIENCY AND HOW TO OBTAIN 
IT. BY J. LOUIS ORTON. REMEMBERING AND 
FORGETTING. (INTRODUCTION TO PSYCHO. 
LOGY) BY F. R. C. CASSON. 


THE HINDU . Daily. 


పుట పం క్రీ 
4 14 
5 21 
7 రి 
9 
10 లి 
16 25 
17 12 
18 ఖ్‌ 
18 7 
19 7 
20 శీ 
20 20 
22 14 
22 24 
25 7 
వీరి 
29 4 
88 24 
40 
41 8 
44 
61 15 
ర్‌లి 10. 
55 దిలి 


జ 


తప J 
రత్నానిప 
ఎజ్జున్ననే 
రాజులలు 
పసంతే 
నేరు ఎటలో 
గొ సెక్కు 
ఉదులు 


తప్పొప్పుల పట్టిక 


ఒప్పు 
రళ్నానివై 
ఎజ్జన్నచే 
రాజులు 
వసంతే 
నేర్చుటతో 
గోసెక్క.. 


_ ఉదుటు 


(పోత 
రన 
నొయ్యన 
నుండీ 
డిట్టవై 


| నిగ్గుల 
భుర్‌ ఏరమె 


చెళ +పిళ 7 
(దాక్ష్మా 
ఇతి 
ధానవద్య 
గంటక 
వీవు 

నుడి 


సన్నిక ర్షొ 


మేథ 
విచ్యుత్తుతో 


Bb 
55 
6 


5 
72 
80 
88 
86 


86 


67 
89 
90 
92 
95 
96 


100 


108 
112 
118 
116 


ఫలి టల బైన 
కలయ హాలు lo 


20. 


ట్‌ రో ఎసి 
ss ut 
28 : 
pO లం 


వి... 


10... 
11. 
19 
24 


Mr TE 
క. 
. 


10, 
28 _ 


n™ జే” ie 
Hogs Ei { 


న "శ 
19. whe iss 
Hh, |. 

న శః 

te స్ట్‌ 


Cn 
తీ , 


a 
Ww 

> Pn 

+ ie 

గ్ర 
కే: 
em wm 
బల్‌ 

వతి 

శ క by Py 
ఈ he 


ళ్‌ ఖ్‌ 
శా 
pe 


తప్పు 


ద్వితీయా -, 
. 'శోషమునే.. :.- 


రాజర్షి పై 
పద్యమున 
నుడిగిప _ _ 
స్వప | 
సర ఎయోగ 
భావించు 


న్‌ 


(పయోగమునే గ 


షడము 


తోఒభూత [| 


యద ఎష్షం 
వినుడ 

తతణితి ,., 
రూకతతతో . 
పెడ నవ్వు 


సలధా 


Mackiin . .. 
గురి | ఫ్‌ లతే . 


జ్‌ జ 
జీ 
కాలదాసు .,. 


(పళ యాసో 
ఇతం 


Cannot 


సదృశ్యత 3... 


యిరికి ... 
క్షప 
ep 


కాలముసక్టు, 


ఇ శ్వ 
చ అస 


a 
ఇప 


న. 
Genious ,......: 


bey సై 
టు 
క్ర, 
లే 


డలు 


నుచి ఇతయ 
“ప లోపముచే 


రాజర్షి వై 
పద్యమును 
నుడిగింప 
స 
సర ఎయాగ 
భాసించు 
పయోగముచే 
షండము 
తోఒనుభూత 
యద్దృష్టం 
ఏనుట - 
తత్భ్ఫణితి 
రూకతతో 
వెడనవ్వు 
సంధా . 
Macklin 
గుణీ 
కాళిదాసు 
[పళయ్లాన్తో 
ఇదం .. 
Genius: 
Can : 
సద్యశ్శత 
యింత 
శవం 


కాలమున్ల 


పుట పంక్తి 
119 15 
129 FO 
187 లిం... 
188 

189 

148 

fe MT 
146 10 

జ 19 
151 18 
154 ర్‌ 
1576 
165 14 


166 లలి. 
170 22 


172 

174 ర్‌ 

ve 18 
174 24 

100 jg 
1905 1 - 
198 af నా 
pote 18: 
£02 18... «« 
205 gt 
14 
206 ttre 
అ 24 *- 


జరగుట్టి " 
దిజ్బాయము Eu 
దుర్భ్య్యయంబు | 
శ్రతావధానము'" 
రామాండకో' ""' "' 
దనుజపురోకీ+' ' 
ఆక్తీ శమ ప... 
కత 

కుండె “క 
దిగర ముగా: ల 
పాలుకులారో ౫! 


నితాస్య = 


జరగున్‌ట్టీ 

దిజీ యమ 
దుర స్థయంబగు 
తోజె * 

శ తావధోనసారము 
దామారడే 
దనుజపురంబు 
అ శ్రేళము 

థ్‌ (దాయ 

తల ౯ 

కుండ " 

దిగ రముగా 
పాలుకులార 


సితాస్య 3 


211 


212 


214 
216 
216 
217 
219 


220 


221 


222 
229 


281 
284 


285 
287 


288 
విట? 
249 


2§0 


Wes wa 


పేర్‌ 
ణి 


దృతి 
వీథి 
పులాక 
ధ్వన్యు 
అగ సరి 
ఈ 
నడ 
యథావకాశమున 


నితశ్న.. 
అవధానము 
వాడికీ 

క్ట రవేశ్వని 
కళ ్యపాయాదగా 
పుతీక నొసగెన 
త త్రజజుపన్‌ 
బలరాములో 
భాషాంత రీరణ 
నింటి | 
భూభృచ్చరు 
పెంచగన్‌ 
దుపెసలు 
తొడలలో 
సరోఒంబః 
లాఘవము 
చరము 

[దో పది 

హతామి 
Ideals 
న్లాళమి 


ఒప్పు 


ధృతి 

క్ర ర వీథ్ధి 
గాపులాక 
ధ్వన్య 

ఆగ సర్ట్‌ 

నజ 
యభథభావకాశముగ 


సితళ్చ 
ఆవధానమున 
వాసికి 

కౌర వేశ్వరుని 
కశ ్యపాయా దదా 
పుతిక నొ సగెద 
త త్రజపజుపన్‌ 
బలరాములలో 
భాషాంతరీకరణ 
ఏంటి 
భూభృచ్చయ 
వెంచగన్‌ 
దుంపెసలు 
తొడలతో 
సరోఒంభః 
లంఘీంచెడి లాఘనము 
చరణము 
(దోవడి 
హరామి 
Ideas 
నాళమ్లు 


261 


284 


268 
267 
277 
2179 
280 


291 
292 
295 
296 
802 
808 
804 
805 
809 


be 


కవితామత లికి 
దలచు 
సలుపరే 
గతిపై 

వామహ స్పము 
[వే 'పెలందులె 
రవి 
నెడ(దొబ్బె 
నాదొనర 
జనావళి క్రీ 

లీర ఎగ 

కాక 

సీతాంత 
మనేకజీవనలీ 
బైస్కిలుకున్‌ం 
యెజుంగ 
సాచును 

రీతిగా 
మనుష్యుల 
న్నధీత్య 
పట్టుకుని 
అకొశము 
లాలసలో 
(పథమారాకొది 
దాచృశ్య 
చెప్పినా 
కరుణా 
(క్రిందించుచు 


ఒప్పు 


కవితామత ల్లికా 
దలతు 

సలుపలే 

గతివై 
వామనహస్తము 
[వే వెలందులి 
రపీ 

చెడ దొబ్బి 
వాదొనర 
జనాళికీ 

ల్రీఠ ఎగ 

త న! 

నితాంత 
మనేకులుందురు జీవులీ 
బై స్కాలునకున్‌ 
యెలుగ 
సాచుచు 

రీతిని 
మనుష్యులు 
న్యధీ త్య 
పట్టుకొని 

ఆకాశ మున 
లాలసతో 
[పథమాంకాది 
దొదృశ 

చెపె ఏనా: 
కరణా 
(కందించుచు 


పంక్తి 
డ్రి 

10 
లి 


12 
21 
Fa 
లి? 
14 
15" 


తప్పు... 
కొనుచునుండ 
అది బిబ్బీ 
అష్టావదళ 
దుర మొనరన్‌' 
పర ౧తముల 
శిత. . 
చెప్పినదే 
దా విపుడు: 
సభావర్ణ మునకు 
కొని :- 
గృహము 


ది కృదర్శన 3 


అనుభూతి 
నిటిటు? .. ga 
రి 


సభాంతరమున : 


పరమెది 

ay 
చే-సైన 
వింగశించుచు 
ఇక్కడి" 


జోరుకోడెలు ”'. 


నంపించు ' 


ద్వితీయా." | 


వారిని ' 
కునుక'పాట్టు: + 
కృతి *, 
సూతు 


(తిక ర్తుక హో? 
(పీయక్తో : "కీ, 


ఒప్పు . 
కొనుచుండ 
అది విని బిబ్బీ 
అష్టాదశ 

దుర మొనరన్‌ బరింపగ 
పర గ్రైముల 

శితి 
చెప్పనిదే 

నా వి[పుడు 

స భావర్జనమునకు 
కొని కొసి 
[గ్రహము 
ద్మికృచర )న 
అనుభూత 
నటిట 
సభాంతమున 
వర మెద్ది 
చేనైన 

పింగ శించును 
ఇక్కడ 
జోడుకోడెలు 
నంపింతు 
ది్భతయ 
వారికి 
కునుకుపాట్లు 
కృత 
సూను 

(తిక రక 
(ప్రయక్తొ 


న. 


అ) 


తపు 
విధానము 
వేధా 
సంభారంగ 
లామకంముగా 
మీద 
నభినయించు 
నిష్టవధాన 
యుండునే 
తగదు 
నడపగమో 
నతని నిలుకడ 
తీప్పి పద్యము 
వేల వేలు 
చతురశీలితమ 
దేశమున 
బొబ్బట్టుటల 
CLODK 
POLICA 
సహ|ప 
స్తంభేర ను 
సకలోపాధేయమై 


ఒప్పు 
పిధానము 

వేయు 
సభారంగ 
లామలకముగా 
మీది 
నభినయించుట 
నష్షవధాన 
యుండెనే 
తప్పదు 
నడువగలమో 
నతనికి నిలుకడ 
పిప్పి పద్యము 
వేనవేలు 
చతురశీతితమ 
దేశమునకు 
బొబ్బ ధైటుల 
CLOCK 
POLICE 
సహస 
స్తంబేరమ 
సకలోపాదేయమై 


శః (గంథమున ఫుల్‌ స్టాపులు సరిగా ఆంటలేదు. కనుక పాక్యొవసానము 


నందలి స్థలమును బట్టే, చడువరులే ఫుల్‌ స్థాపులను [గ్‌ హింస పార్థనము. 


